చేదాంత 


ఇంట: 


అనుసృజన : స్వామి చిదానందపురి 


a 
స్‌ 


Reef 2 
రామకృష్ణ మఠం 


దోమలగూడ, హైదరాబాదు-500 029 


Published by 
adhyaksha 
Ramakrishna Math 
Domalguda, Hyderabad - 29 


© Ramakrishna Math, Hyderabad 
Allrights reserved 


VI-3M-12-2010 
10114 


Printed in India at 
Sudha Printers 
Hyderabad 


ii 


బుజటిు 
= m౫ 


భగవత్సాక్షాత్మారమే జీవితోద్దేశమని శ్రీరామకృష్ణపురమహంస ఉపదేశించారు. 
అది అందరికీ సాధ్యమే అని ఆయన నొక్కి వక్కాణించారు. అంతే గాక సాకారంగా 
భావించబడే భగవంతుడూ, నిరాకార (బ్రహ్మమూ - రెండూ ఒక్క తత్త్వమే అని 
ఆయన ఉద్దాటించారు. మన శాస్త్రాలు కూడా ప్రతిదినం సకల జనులు బ్రహ్మమును 
అనుభూతి చెందుతూనే ఉంటారు. కాని వారు దానిని గుర్తించకపోవడం చేత, 
బ్రహ్మన్ని సాక్షాత్మరించుకోవడానికి యత్నించరు. ఆహా! ఏమి ఈ అద్భుతమైన 
మాయా ప్రభావం అని విస్తుపోతారు. 

ఉపనిషత్తులను పరిశీలిస్తే ఆ కాలంలో (బ్రహ్మ సాక్షాత్మారం మనదేశంలో 
సిద్ధాంతంగానూ, అనుభవంగానూ - అందరికీ అందుబాటులో ఉండేదని 
తెలుస్తుంది. శ్రీ శంకరభగవత్సాదులు మరల అద్వైత సిద్దాంతాన్ని ప్రతిష్టించిన కొద్ది 
శతాబ్దాలకే అనుభవం మీది శ్రద్ధ పోయి ప్రత్యర్థి పరాభవం పైన, సిద్ధాంత 
ప్రతిష్టాపనం పైన మనస్సు కేంద్రీకృతమైంది. కాగా ద్వైతానుభవాన్ని బోధించే 
సిద్దాంతాలు కూడా బహుళములయ్యాయి. 

ఆధునిక కాలంలో భౌతికవిజ్ఞాన విజృంభణ వల్ల మరల అద్వైత తత్వానికి, 
అనుభవ ప్రాముఖ్యతకు కూడా పరపతి పెరుగుతోంది. భారతదేశంలో విజ్ఞాన 
శాస్త్రానికి, తత్వశాస్తానికి ఏనాడూ విరోధం లేదు. కాగా అవి పరస్పర సహకార 
కాలై వర్ధిల్లాయి. అట్టి అద్వైత తత్వమును బోధించే గ్రంథాలలో పంచదశి ప్రాశస్యం 
సర్వజన విదితమే. కాని ఇప్పటివరకు అది వాదప్రతివాద యుద్ధరంగంలో పాల్గొనే 
యోద్ధలకు మాత్రమే పరిమితమైంది తప్ప, సాధారణ జనులకు అద్వైతానుభవానికి 
దారి చూపే మార్గదర్శిగా ఎవరూ దానిని గమనించలేదు. 

ఎల్లరకు నిత్యం అనుభవంలో ఉండే “అహం నేను’ అనే భావంతో మొదలు 
పెట్టి శ్రద్ధతో అభ్యాసం చేస్తే ప్రత్యగాత్మ అందరికీ అనుభవగతమవుతుంది. అదే 
పరబ్రహ్మమని దైవానుగ్రహంతో యథాకాలంలో బోధపడగలదు. 

వివేకం గలవారంతా ఈ ప్రయత్నం చేసి భగవతృపా బలంతో పురుషార్థ 
సిద్ధిని పొందుతారనే విశ్వాసంతో సరళ సుందరమైన ఈ (గ్రంథాన్ని పాఠక జనులకు 
సమర్పిస్తున్నాము. 

- (ప్రకాశకులు 


ఉపోదాతము 
యి 


1 


© po NAN రా లజ wm 


=. 
ర్‌ గా రా రా శా జా 


తత్త్వ వివేక ప్రకరణము 


. పంచభూత వివేక ప్రకరణము 
. పంచకోశ వివేక ప్రకరణము 
. ద్వైత వివేక ప్రకరణము 

. మహావాక్య వివేక ప్రకరణము 
. చిత్ర దీప ప్రకరణము 

. తృప్తి దీప ప్రకరణము 

. కూటస్ట దీప ప్రకరణము 

. ధ్యాన దీప ప్రకరణము 

. నాటక దీప ప్రకరణము 

. యోగానంద ప్రకరణము 

. ఆత్మానంద ప్రకరణము 

. అద్వైతానంద ప్రకరణము 


విద్యానంద ప్రకరణము 


. విషయానంద ప్రకరణము 


157 
2283 
243 
274 
280 
308 
325 
347 
357 


ఉఎెతిట్త్రాతయు 


శ్రీరామకృష్ణులు పంచదశి మొదలైన (గ్రంథాలను సాధకులు మిక్కిలిగా 
అధ్యయనం చేయడాన్ని ప్రోత్సహించేవారు కాదు. ఈ గ్రంథాలన్నీ జెపోశన పట్టితే 
గాని మోక్షం సిద్ధించదు అనే వాదాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకించేవారు. 
శాస్తాధ్యయనపు ఉపయోగమంతా ఉత్తరం యొక్క ఉపయోగం వంటిదే అని వారి 
ఉపదేశం (1.729. ఏవైనా వస్తువులు కావాలని ఎవరైనా మనకు ఉత్తరం వ్రాస్తే, ఆ 
ఉత్తరం చదివి అవతల పడేస్తాం. బజారుకు పోయి ఆయా వస్తువులు సేకరించే 
ప్రయత్నం చేస్తాం. అంతేగాని రోజూ ప్రొద్దున్నే లేచి ఆ ఉత్తరాన్ని పారాయణ చేస్తూ 
కూచోం కదా! అలాగే శాస్త్రాలన్నీ మోక్షమార్గమేమిటో మనకు చెపుతాయి. ఆ 
మార్గం తెలుసుకున్నాక నడుం బిగించి ఆ మార్గాన్ని అనుసరించితేనే ప్రయోజనం 
గాని, ఆ మార్గాన్ని గూర్చి తర్క వితర్మాలూ వాదోపవాదాలూ చేస్తూ కాలహరణం 
చేయడం నిరర్ధకమే కదా. మహా అయితే పై జెప్పిన ఉత్తరంలోని విషయాలు 
మరచిపోతే కంగారుగా ఆ ఉత్తరం కోసం మళ్ళీ వెదికి దానిని ఎలాగ చదువుతామో 
అలాగే మోక్షమార్గాన్ని అవలంబి స్తున్నపుడు మనకు కలిగే సంశయాలను 
తీర్చుకోడానికి శాస్త్రగంథాలను పునః పునః పరిశీలించవచ్చు. 

మోక్షమార్గాన్ని అవలంబించేవారికి, అంటే సాధకులకు, సంశయ నివృత్తికీ 
మార్గనిర్దేశానికీ ఉపయోగ పడడమే శాస్త్రగ్రంథాల ఉద్దేశం. సాధనలో సిద్దిపొందిన 
గురువు యొక్క ఉపదేశాలనూ శాస్త్రవాక్యాలనూ సమన్వయం చేసుకుంటూ వానిపై 
శ్రద్ధ ఉంచి దీక్షతో సాధనచేయడం అవసరం. చిత్తశుద్ది లేనిదే శాస్త్రవాక్యాలు 
సులభంగా మనసు కక్కవు, నూనె అంటిన కాగితం మీద సిరా అంటనట్టు. 
గురువులు వాత్సల్యంతో అనుగ్రహించి విషయాలను ఎత్తి చూపి వివరించగలరు. 
కానీ “ఊరికే మాటలు విని ఏమి లాభం? ఏమైనా చేయి.” (2.902) కొంత సాధన 
చేస్తే అపుడు క్రమంగా అన్నీ తెలుస్తాయి. గురువుల నుండి శాస్త్రం వింటే మరింత 
చక్కగా అర్థమవుతుంది. (0.476) అలాంటి సద్గురువులు దొరకనపుడు శాస్త 
గ్రంథాలను మళ్ళీ మళ్ళీ చదివి సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవలసి 
ఉంటుంది. కాని సాధన లేకపోతే ఆ శాస్తోపదేశాలను సరిగ్గా (గహించలేము. మరి 
ఈ విషవలయం నుండి బయటపడడం ఎలాగ? శాస్త్రం అర్ధమై మార్గం తెలిస్తే గాని 
సాధన చేయలేం. సాధన చేస్తేగాని శాస్త్రం అర్థం కాదు. మరి? దీనికి సమాధానం; 


vi 


రెండూ ప్రక్నప్రకృనే నడవవలసి ఉంటుంది. ఎంతగా సాధన చేస్తుంటే అంతగా 
శాస్త్రవాక్యాలు అవగాహన అవుతాయి. అర్థమైన ఆ శాస్త్రజ్ఞానాన్ని సాధనలో ఎంతగా 
అమలు చేస్తూ ఉంటే అంతగా సాధన మెరుగు పడుతుంది, శీఘ్రంగా ఫలవంత 
మవుతుంది. “ఊరికే శాస్త్ర గ్రంథాలు చదివితే చాలదు. ప్రపంచం పట్ల ఆసక్తి (22 
tachment to the world) ఉంటే ఆ గ్రంథాల అసలు ఉద్దేశం అర్థం కాదు” (2.200) 
అని శ్రీరామకృష్ణులు. ఉత్మంఠతో ఏకాంతంలో భగవత్రార్థ్ధన చేస్తుంటే తప్ప 
శ్రీరామకృష్ణుల మాటలు కూడా అర్థం కావు. (9.844) 

శ్రీరామకృష్ణులూ, రమణమహర్షీ వంటి సద్గురువులు లభించనపుడు ఇక 
మనకు శాస్త్రగ్రంథాలే శరణ్యాలవుతాయి.అయితే గురూపదేశాలను కాలక్షేపం 
కోసం కాక సాధన కోసం విన్నట్లే శాస్తాధ్యయనం కూడా కేవలం ఆనందం కోసం 
కాక సాధనకై చేసినపుడే ఆ అధ్యయనం సార్థకమవుతుంది. గురువాక్యాల పట్ల శ్రద్ధ 
ఉంచి వారు చెప్పే విషయాలను విశ్వసించినట్లే శాస్తవాక్యాలపై విశ్వాసంతో వాటిని 
ఆచరించవలసి ఉంటుంది. “గురువును కేవలం మానవమాత్రుడుగా భావించ 
రాదు. ఆ సచ్చిదానందబ్రహ్మమే గురువై కనిపిస్తుంది” (1.1016) అలాంటి 
విశ్వాసమే శాస్త్రం పట్ల కూడా అవసరమవుతుంది. 

అలాగ సాధనకు ఉపయోగపడే గ్రంథాలలో విద్యారణ్యుల పంచదశి ప్రశస్తి 
బహు జనవిదితమే. మరింతగా సిద్ధాంత స్థాపనకైన తర్మానికి దిగకుండానే, 
సాధకులకు సాధారణంగా ఎదురయ్యే సంశయాలను తగినంతగా చర్చిస్తూ 
గమ్యాన్నీ మార్గాన్నీ ప్రయోజనాన్నీ చక్కగా వివరిస్తారు రచయిత. అలాగే అద్వైత 
సిద్దాంతానికీ తదితర సిద్దాంతాలకూ గల సంబంధాన్ని విద్యారణ్యులు స్పష్టం 
చేస్తారు. 

విద్వాంసులలో అ([గ్రగణ్యులైన విద్యారణ్యుల మాటలతో స్వానుభవం ద్వారా 
శ్రీరామకృష్ణులు చేసే ఉపదేశాలు ఎలాగ కలుస్తున్నవో గమనిస్తే మనకు సాధన 
పట్ల శ్రద్ధ, అభిలాష పెరిగే అవకాశం ఉన్నది. 

కేవలం శాస్తాధ్యయనం వలన మోక్షం సిద్ధించదనీ శమదమాదుల (శ్రవణ 
మననాదుల అభ్యాసం ద్వారానే బ్రహ్మజ్ఞాన సిద్ధి అనీ పంచదశి చెపుతుంది. (1౫ 
40,44.) అభ్యాసం ఎలా చేయాలో అభ్యాసం అంటే ఏమిటో వివరిస్తుంది. (౫ 77- 
83). శుద్ధమైన మనస్సు అశుద్ధమైన మనస్సు, (౧1.116) చెప్పబడ్డాయి. అర్థం సరిగ్గా 
నిర్ధారణ చేసుకోవడానికే తర్మం ఉపయోగించాలిగాని తర్మమే పరమార్థంగా 


vii 


భావించి కుతర్మంలోకి దిగరాదనీ (౪130) హెచ్చరిస్తుంది. తర్మాన్ని సహాయంగా 
తీసుకున్నా విశ్వాసమే శశ్రద్ధయే ముఖ్యమని (171 69) వక్కాణిస్తుంది. 

అద్వైత సిద్దాంతం ప్రకారం, ఉన్నది బ్రహ్మమే. అదే తన మాయాశక్తి వలన 
జీవుడుగానూ, ప్రపంచంగానూ భాసిస్తూ ఉంటుంది. ఈ మాయా వశుడై ఉన్న 
జీవుడు మాయ నుండి తప్పించుకోగలిగితే, ఉపాధులను తొలగించుకో గలిగితే 
అతడు అంతా బ్రహ్మమే అనీ ప్రపంచమనేదే లేదనీ దర్శించగలడు. అత్యున్నతమైన 
అద్వైతస్థితిలో జీవుడు కూడా బ్రహ్మమే గనుక దర్శించబడే ప్రపంచగానీ దర్శించే 
జీవుడుగానీ మిగలరు. కేవలం సచ్చిదానంద ఘనమైన బ్రహ్మమే ఉంటుంది (1.48) 
ఈ విషయాన్ని సహజసుందర ధోరణిలో శ్రీరామకృష్ణులు ఇలా వర్ణిస్తారు “ఒకసారి 
ఒక ఉప్పుబొమ్మ సముద్రపులోతు కొలవడానికి పోయింది... నీళ్ళలో దిగగానే అది 
కరిగి పోయింది. ఇక సముద్రపు లోతు చెప్పడానికి ఎవరున్నారు?” (2.103). ఇలా 
బ్రహ్మరూపంగా ప్రపంచాన్ని దర్శించే జీవుడిని శ్రీరామకృష్ణులు విజ్ఞాని అంటారు. 
సమాధిలోని సచ్చిదానంద ఘనమైన బ్రహ్మానుభూతిని పొంది మరల ఈ 
వ్యావహారిక జగత్తుకు వచ్చేటప్పుడు అలా ప్రపంచాన్ని బ్రహ్మంగానే చూడగలడం 
జరుగుతుందని వారి అనుభవం (1.104. 

జీవుడంటే ఎవరు? అధిష్టానమైన చైతన్యమూ, సూక్ష్మశరీరమూ, అందు 
ప్రతిఫలించిన చిచ్చాయ, ఈ మూడు కలిసి జీవుడనబడుతాడు (1౪.11) మలిన 
సత్త్వప్రధానమైన మాయ (అదే అవిద్య) యందు ప్రతిఫలించిన బ్రహ్మమే జీవుడు (1 
16-49). శ్రీరామకృష్ణుల మాటలలో: “సూర్యుడినీ, నీళ్ళు నింపిన పదికుండలనూ 
ఊహించు. ప్రతికుండలోనూ సూర్యుడు ప్రతిఫలిస్తాడు. మొదట నువ్వు నిజమైన 
సూర్యుడినీ పదిప్రతిఫలనాలనూ చూస్తావు. తొమ్మిది కుండలను పగలగొడితే ఒక 
సూర్యుడూ ఒక ప్రతిఫలనమూ ఉంటుంది. ఒక్కొక్క కుండా ఒక జీవుడిని సూచి 
స్తుంది... ఆఖరి కుండ కూడా పగిలితే ఏమి మిగులుతుందో వర్ణించ సాధ్యం కాదు” 
(0.404) వేదాంత పరిభాషలో దీనిని ప్రతిబింబవాదమని చెప్పవచ్చు. “అహంకారం 
కుండ వంటిది. (బ్రహ్మము సముద్రము వంటిది - అన్ని దిక్కులా అంతులేని జల 
మయం. ఈ సముద్రంలో కుండ ముంచబడింది. కుండలోపలా వెలుపలా కూడా 
ఉన్నది సముద్రజలమే. సర్వత్రా సముద్రజలమే. అయినా కుండ ఉండనే 
ఉంటుంది. ఈ కుండయే “భక్తుడి అహంకారం”. అహంకారం ఉన్నంత వరకూ 
“నీవు” నేను’ అనేవి ఉండనే ఉంటాయి. ఓ దేవా, నీవే (ప్రభువవు. నేనునీ భక్తుడిని. 


viii 


నీవే యజమానివి, నేను నీ సేవకుడను” అన్న భావం కూడా ఉంటుంది. లక్షసార్లు 
వివేచించినా దీనిని వదులుకోలేవు. అయితే కుండయే లేకపోతే, ఆ సంగతి వేరు.” 
(P.708-9) దీనికి అవచ్చేదవాదం అని పేరు. విద్యారణ్యులు చెప్పే 'చిదాభాసి కొద్దిగా 
మార్చు చెందిన ప్రతిబింబవాదం. అయితే ఈ చిదాభాస వారి కపోల కల్పనయా? 
అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం కష్టం. ఒక జీవుడే ప్రతిబింబమూ అవచ్చేదమూ 
కూడా కాగలిగినప్పుడు ఆభాస కూడా ఎందుకు కాకూడదు? ఇవన్ని సాధన చేసి 
అనుభవం పొందినప్పుడు మాత్రమే తొలిగే సంశయాలు. భగవంతుడి సాకార 
నిరాకార తత్స్వ్వాలను గూర్చి చెపుతూ ఆయన “ఈ విషయాలు భగవంతుడిని 
సాక్షాత్మరించుకొంటేనే తప్ప స్పష్టం కావు” (0.858) అంటారు. అదే జీవుడికి కూడా 
వర్తిస్తుంది, జీవుడూ దేవుడూ భిన్నం కారు గనుక. 

మరి ఈ జీవుడు చూచే ప్రపంచమేమిటి? సాంప్రదాయికంగా “అహం 
మమాత్మకం సంసారం”, నేను నాది అనే భావమే ప్రపంచం. ఇది సులభంగా 
అర్థమయ్యే నిర్వచనం కాదు కనుక తమఃప్రధానమైన మాయ యొక్క వికారమే 
ప్రపంచంగా చెప్పబడినది (118-32). వాస్తవంగా మాయ కూడా బ్రహ్మము కంటే 
భిన్నం కాదు గనుక ప్రపంచం కూడా (బ్రహ్మమే. “(సాధనలో) ఎంతగా ముందుకు 
పోతే అంతగా భగవంతుడే సర్వమూ అయ్యాడని నీవు గుర్తించగలవు” (0.843) 
అంటారు శ్రీరామకృష్ణులు. ఈశ్వరకోటులను గురించి చెపుతూ ఆయన ఇలా 
అంటారు, “మొదట అతడు ప్రపంచాన్ని నిషేధిస్తాడు, ఇది బ్రహ్మము కాదు, ఇది 
బ్రహ్మము కాదు అంటూ తరువాత (బ్రహ్మ సాక్షాత్మారం తరువాత) ఆ ప్రపంచాన్నే 
అతడు (బ్రహ్మము యొక్క అభివ్యక్త రూపంగా దర్శిస్తూ ఇది (ప్రపంచం) సత్యమే 
అంటాడు.” (0.708). సాధకుల గురించి వారు ఇచ్చిన వివరణలో ప్రపంచం 
ఒక్కొక్కరికి వారి వారి పురోగతిని బట్టి ఒక్కొక్కలా కనిపిస్తుందని మనకు తెలిసి 
వస్తుంది. “భక్తులు మూడు రకాలవారు : ఉత్తములు మధ్యములు అధములు అని. 
అధమ భక్తుడు “భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు” అంటాడు. అతని దృష్టిలో 
భగవంతుడు వేరే, ఆ భగవంతుడి సృష్టి నేర; మధ్యమభక్తుడు “భగవంతుడు 
అంతర్యామి. లోపలి నుండి మనలను నియంత్రిస్తాడు. అందరి హృదయాలలోనూ 
భగవంతుడు నివసిస్తాడు?” అంటాడు. ఇతడు (మధ్యమ భక్తుడు) హృదయంలోనే 
భగవంతుని దర్శిస్తాడు. కాని ఉత్తముడైన భక్తుడు సర్వమూ భగవంతుడే అని 
దర్శిస్తాడు. భగవంతుడే ఇరవై నాలుగు (సృష్టి తత్త్వాలు అయ్యాడు. అంతటా, 


ix 


పైనా క్రిందా, భగవంతుడే నిండి ఉన్నాడని అతడు కనుగొంటాడు” (0909-10) 
ఇలాంటి ప్రపంచాన్ని ఎవరు మాత్రం? ఇదమిత్గంగా ఎలా చెప్పగలరు? కనుక, 
ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి గనుక, ఎవరి మనఃస్థితికి తగినట్లు వారు 
ప్రపంచం జీవుడు భగవంతుడు ఇలాంటి పదాలన్నింటికీ ఏదో అర్థం చెప్పుకుని 
సాధనచేస్తూ ఉంటే క్రమంగా అన్నీ ఒకటే, ఉన్న తత్వంలో ఏ విధమైన భేదమూ 
లేదు, అని మనకు తెలిసివస్తుంది. “కామినీ కాంచనాలే ప్రపంచం” అని 
శ్రీరామకృష్ణ వచనం (0.958). 

భగవంతుడంటే? అద్వైత సిద్ధాంతంలో శుద్ధ సత్త్వ ప్రధానమైన మాయ 
యందు ప్రతిఫలించిన బ్రహ్మమే ఈశ్వరుడు (1.16. అశుద్ధ సత్త్వప్రధానమైన 
మాయలో. జీవుడు కూడా ప్రతిఫలనమే, కనుక జీవుడి భావనను అనుసరించే 
భగవంతుడి భావన కూడా ఉంటుంది. జీవభావం పూర్తిగా నశిస్తే భగవంతుడనే 
భావన కూడా దానితోపాటు పోతుంది. ఉన్న అద్వయసత్తయే బ్రహ్మమై మిగులు 
తుంది. దాన్ని వేరు వేరు పేర్లలతో వ్యవహరిస్తూ 'భగవంతుడంటే అది కాదు ఇది”, 
అనీ “ఇది కాదు, అది” అనీ తగవులాడటం పనిలేని మంగళ్లు చేసేపని. “వివిధ 
జనులు అతడిని వేరు వేరు పేర్లతో వ్యవహరిస్తారు. కొందరు అల్లా అన్నీ మరి 
కొందరు భగవంతుడు (604 అనీ ఇతరులు కృష్ణుడూ శివుడూ బ్రహ్మమూ అనీ 
అంటారు.” (2.264) శ్రీరామకృష్ణులు స్పష్టంగా భగవంతుని గూర్చి “భగవంతుడు 
ఒకడే. ఇద్దరు (రెండు) కాదు” అని ఈ సందర్భంలోనే చెపుతారు. ఇక్కడ 
భగవంతుడూ అవతారమూ మానవుడి గురించి వివరించడం [గ్రంథ విస్తరణమే 
అవుతుంది గనుక శ్రీరామకృష్ణుల దివ్య సూక్తిని మరొకదానిని మాత్రం గుర్తుకు 
తెచ్చుకుందాం. “భగవంతుడే మానవరూపంలో క్రీడిస్తూ ఉంటాడు. ప్రతిమల 
ద్వారా భగవంతుని ఆరాధించ గలిగినపుడు మానవుడి ద్వారా ఎందుకు 
ఆరాధించరాదు?” (2.407) 

అద్వైత సిద్ధాంతం సరిగా అర్థం కాకపోతే అది మాయావాదం అని భ్రమ 
పడడం జరుగుతుంది. మాయ అంటే ఏమిటి? అది అనిర్వచనీయమైన శక్తి అని 
వేదాంతం. దేశకాలనిమిత్తాలకు అతీతమైనదీ, శుద్ధమూ అసంగమూ నిర్వికారమూ 
అయినదీ అయిన బ్రహ్మము దానికి పూర్తిగా విరుద్ధమైన ఈ జీవుడూ జగత్తుగా ఎలా 
ఏర్పడింది? అన్న సందేహానికి సమాధానమే మాయ. నిజానికి ఈ సమాధానానికి 
అర్థం “నాకు తెలియదు” అనే (౪1146). భగవల్లీల అన్నా అదే అర్థం. విద్యారణ్యులు 


X 


మాయను గూర్చి వివరిస్తూ, మాయను గూర్చి చర్చించడం కంటే సాధన ద్వారా 
మాయను తొలగించుకొనడం ముఖ్యమని హెచ్చరిస్తారు (౪1 128-138. 
శ్రీరామకృష్ణులు కూడా మనం బ్రహ్మదర్శనం చేయలేకపోవడానికి కారణం మాయ 
అని చెపుతారు” సచ్చిదానంద (బ్రహ్మము జలాశయంలోని జలము వంటిదనీ ఆ 
జలాన్ని కప్పి ఉన్న పాచి మాయవంటిదనీ నాకు గోచరించింది. ఈ మాయ వలన 
సచ్చిదానంద బ్రహ్మము జలాశయంలోని జలము వంటిదనీ ఆ జలాన్ని కప్పి ఉన్న 
పాచి మాయవంటిదనీ నాకు గోచరించింది. ఈ మాయ వలన సచ్చిదానంద 
బ్రహ్మము (మనచే) చూడబడదు.” (0.831) “భగవత్సాక్షారం కలిగిన తరువాత ఆ 
భగవంతుడే మాయ ప్రపంచము, సకలప్రాణులూ ఆయ్యాడని గుర్తిస్తాం” (836) 
మాయ ఒక తెరవంటిదనీ భగవద్దర్శనానికి అడ్డుపడుతుందనీ వారు చెపుతారు. 
జీవన్ముక్తికి సహాయపడేదీ, జీవన్ముక్తులు ఈ ప్రపంచంలో ఉండి దారి చూపడానికి 
వారు ఆశ్రయించేదీ, అయి విద్యామాయనూ సామాన్య జనులను సంసారంలో 
బంధించి ఉంచే అవిద్యామాయనూ శ్రీరామకృష్ణులు వివరిస్తారు (0.1014) విద్య 
అవిద్యలను పంచదశి కూడా చెపుతుంది (V1 10,11). బహుశా శ్రీరామకృష్ణులు 
విద్యామాయ అని చెప్పేదే పంచదశిలోని సంవాదిభ్రమ (101) కామినీ కాంచనాలే 
మాయ అనీ, అహంకారమే మాయ అనీ (1.168), శ్రీరామకృష్ణులు చెపుతారు. 
పంచదశీ శ్రీరామకృష్ణులూ కూడా బ్రహ్మమూ దాని శక్తియైన మాయ అభేదమే అని 
ఉద్దాటిస్తారు. 

జీవన్ముక్తి అద్వైతసిద్ధాంతపు విశిష్టత. ప్రతివారు, అంటే తగినంత ప్రయత్నం 
చేసిన ప్రతివారూ, బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఈ లోకంలో ఉండగలరని పంచదశి 
చెపుతుంది. శ్రీరామకృష్ణులు కూడా భగవత్సాక్షాత్మారం (ప్రతివారికీ, అంటే 
కావాలనుకున్న ప్రతివారికీ లభ్యమేనంటారు. “నేను గెలవలేను అనేవాడు ఎన్నటికీ 
గెలవలేడు. తాను ముక్తుడనని భావించేవాడు నిజంగానే ముక్తుడు. తాను బద్దుడ 
ననుకునే వాడు బద్దుడుగానే ఉండిపోతాడు” (0.706) “అయ్యో, ఇక్కడ అందరూ 
తుచ్చమైన మినప పప్పునే కోరుకుంటున్నారు. ఎవరూ కామినీ కాంచనాలను 
వదలడానికి ఇష్టపడరు.” (2.710) జీవన్ముక్తి కలిగినా దాన్ని మరచిపోవడం 
సంభవమే. 71246 (. 831) 

మరి దాన్ని సాధించే మార్గమేమిటి? అభ్యాసమూ వైరాగ్యమూ, చిత్త పరి 
శుద్ధత, కామినీ కాంజనాల పట్ల కామనారాహిత్యమూ ఉంటే గాని భగవంతుని 


xi 


యందు నిజమైన భక్తి, ఆదర్శం పట్ల తత్సరాయణత కలుగవు. మనస్సు వివిధ 
విషయాలపైకి చెదిరిపోతూ ఉంటుంది (2.710). నరేంద్రనాథ దత్త (వివేకానంద 
స్వామి)తో, “నాయనా, కామినీ కాంచనాలను వదలకుండా భగవంతుని పొంద 
లేవు.” (0.711) అంటారు శ్రీరామకృష్ణులు. “కావలసింది తీవ్రమైన వైరాగ్యం. 
ఒరదీసిన కత్తిలాగా ఉండాలి. అలాంటి వైరాగ్యం కలిగిన మానవుడు తన 
బంధువులను నల్లత్రాచులుగానూ ఇంటిని ఒక అగాధమైన నుయ్యి(బావి)గానూ 
చూస్తాడు. (2.703). భగవంతుడిపైన మనసు నిలపడం ఎలాగ? “అభ్యాసమనే 
యోగము. భగవంతుని స్మరించడం ప్రతి రోజూ అభ్యసించాలి. ఒక్కరోజులోనే 
గెలవడం సంభవం కాదు. నిత్యమూ భగవంతుని ప్రార్ధించడం వలన భగవంతుడి 
కొరకు తపన కలుగుతుంది.” (2.703) అవిచారము, అంటే వివేచనను అభ్యసించక 
పోవడం మాత్రమే అపరోక్షబ్రహ్మజ్ఞానానికి ప్రతిబంధకమని పంచదశి (౬౩1). 
వైరాగ్యము, బోధ (వివేకము), ఉపరతి పరస్పర సహకారాలు (7.276). భోగవాంఛ 
తీరిపోతే తప్ప మోక్షానికై అసలు ప్రయత్నమే జరగదంటారు శ్రీరామకృష్ణులు. ఈ 
విషయం అద్వైత సిద్ధాంతలో మొదటనే చెప్పబడింది. సాధన చతుష్టయం, అంటే 
నిత్యమూ అనిత్యముల వివేచన ఇహలోక పరలోకములలో భోగవాంఛ లేకుండుట 
శమాదమాది షట్మమూ మోక్షం పట్ల కోరిక, ఉంటే తప్ప అద్వైతశాస్త్రం వినడానికే 
అధికారం లేదు. ఎందుకంటే అద్వైతాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే తీక్షణమైన 
బుద్ధికావాలి. మనసులో కోరికలుంటే బుద్ధి మొద్దుబారి పోతుంది. వివేచనకు 
అసమర్థమవుతుంది. అలాంటి వారు ఉపాసన ప్రార్థన నిష్కామకర్మ ఇత్యాదులను 
అవలంబించి బుద్ధిని సరిగ్గా తయారుచేసుకోవలసి ఉంటుంది. వీటన్నిటినీ 
పంచదశి కూడా అంగీకరిస్తుంది (౧7 105). ఊరికే వాద ప్రతివాదాలు చేయడం 
వలన ఫలితం కంఠశోష మాత్రమే (7 107). “వేదమూ పురాణాలు చెప్పేది విని 
దానిని జీవితంలో ఆచరించాలి.” (2.609). 

ఇక అద్వైత సిద్దాంతానికీ భగవదారాధన పరములైన ఇతర సంప్రదాయా 
లకూ గల సంబంధమంతా “నేను” పైననే ఆధారపడి ఉంటుంది. ఈ “నేను” 
సమూలంగా నశించితే అది అద్వైతం. లేశమాత్రమైనా మిగిలి ఉంటే అపుడు 
“భగవంతుడు కూడా ఉంటాడు, అద్వైతస్థితియే సర్వోతృష్టమైన స్థితి అని 
శ్రీరామకృష్ణులు విస్పష్టంగా చెపుతారు. ఆ అద్వైతానుభూతిని పొందిన పిదప తిరిగి 
ఈ వ్యావహారిక జగత్తుకు రాగలిగిన వారినే ఆయన “విజ్ఞానులు అని చెపుతారు. 


xii 


విద్యారణ్యులు అలాంటి వారినే జీవన్ముక్తులని అంటారు. ఆ జీవన్ముక్తులూ 
విజ్ఞానులూ భగవంతుడితో తమ పక్వ అహంకారంద్వారా ఏదో ఒక సంబంధం 
ఏర్పరుచుకొని జగత్మళ్యాణానికై తమ శరీరాలను నిలుపుకుంటారు. 

సామాన్యులు అద్వైత స్థితికే చేరుకోలేరు గనుక, చేరుకున్నా ఆ తరువాత 
శరీరాన్ని నిలుపుకోలేరు గనుక, పక్వ అహంకారం సంపాదించే ప్రయత్నంలో 
భగవంతుడితో ఒక సంబంధాన్ని ఏర్పరుచుకొని జీవించ వలసిందిగా 
శ్రీరామకృష్ణుల ఆదేశం. పంచదశి కూడా విచారం సాధ్యం కాకపోతే ధ్యానమూ 
ఉపాసనా పూజ ఇలాంటివన్నీ చేయవచ్చు అంటుంది. 

అయితే అన్ని వంటకాలూ అందరికీ జీర్ణం కావు. ఎవరికి చక్కగా జీర్ణమయ్యే 
వంటకం వారికి సర్వశ్రేష్టం. దురహంకారానికి పోయి “ఆం, అద్వైతమే సర్వ 
శ్రేష్టమైతే మేం దాన్నే పాటిస్తాం” అని జీవితాన్ని శుష్కతర్మంలో వ్యర్థం చేయకుండా, 
మనం జీవితంలో అమలు పరచి లాభం పొందగలిగే మార్గాన్ని అవలంబించడం 
బుద్ధిమంతుల లక్షణం. అత్యంతమూ స్టూలమని భావించబడే విగ్రహారాధన ద్వారా 
కూడా బ్రహ్మ సాక్షాత్మారాన్ని పొందవచ్చునని శ్రీరామకృష్ణులు తమ జీవితం ద్వారా 
ఉపదేశించారు గదా! 

ఇంతవరకూ చదివిన పాఠకులకు ఒక సంశయం కలుగవచ్చు. పంచదశి 
ఉపోద్దాతంలో శ్రీరామకృష్ణుల ప్రస్తావనయే ఎక్కువగా ఉన్నదే? అని కారణం ఇది: 
అద్వైతగ్రంథాలు ఇప్పటి వరకూ వాదప్రతివాదాలకు ఉపయోగపడ్డాయేగాని 
సాధనకు ఉపయోగపడలేదు. శ్రీరామకృష్ణు ఉపదేశాల ద్వారా అద్వైతాన్ని అర్ధం 
చేసుకోగలిగితే సాధనవైపు మనస్సు మొగ్గుతుంది, దారీ స్పష్టతరంగా తెలుస్తుంది. 

కనుక ఎల్లరకూ సాధ్యమైన భగవత్సాక్షాత్మారాన్ని అందరూ పొందడానికి 
సహాయపదే ఈ ఉత్తమగ్రంథాన్ని పాఠకులు సదుపయోగం చేస్తే బుషి బుణం 
తీర్చినట్లవుతుంది. ప్రకాశకుల ఆశయం నెరవేరుతుంది. 

ఇందులో సూచించబడిన పుట సంఖ్యలు "The Gospel of Sri Ramakrishna", 
1981 ed., Sri Ramakrishna Math, Madras-4 లోనివి. 

ఇక మిగిలింది ఈ వ్యాఖ్యారచనకు మిక్కిలిగా సహకరించిన రామకృష్ణ 
టీకకూ (సంస్కృతం), స్వాహానంద స్వామి వారి పంచదశి అనువాదానికీ (ఆంగ్లం) 
కృతజ్ఞతలు చెప్పడమే. 

- వ్యాఖ్యాత 


శ్రీమద్విద్యారణ్యముని విరచిత 


వేదంంత పంచద- 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 


ఆ 


నమః శ్రీ శంకరానందగురు పాదాంబుజయుగ్గ్నే | 

సవిలాస మహామోహగగాహగ్రాసైక కర్మణే nln 

1. గురుదేవులైన శ్రీ శంకరానందుల పాదపద్మాలకు నమస్కారము. 
మూలాజ్ఞానమనే మొనలిని, దాని కార్యవర్గమగు ఈ దృళ్ళ ప్రపంచము 
నంతటితో నహ, (మింగివేయుటయే వారి ముఖ్యకార్భము. 


వ్యాఖ్య: ప్రారంభింప దలచిన (గంథం నిర్విఘ్నంగా పరిసమాప్తి చెంది, 
బహుళ (ప్రచారం పొందడానికి, తాను ఆచరించి చూపడం వల్ల శిష్యులకు 
మార్గదర్శక మవడానికి గ్రంథకర్త మంగళాచరణ శ్లోకాన్ని రచించారు. పనిలో 
పనిగ గ్రంథ విషయాన్ని ప్రయోజనాన్ని కూడా సూచిస్తున్నారు. 

“శం” అనగా సుఖమును కలిగించేవాడు - శంకరుడు, జగదానందకరుడైన 
పరమాత్మ. “ఆనందుిడనగా నిరతిశయ ప్రేమాస్పదమవడం చేత పరమానంద 
రూపమైన ప్రత్యగాత్మ. శంకరుడు ఆనందుడును అగుట చేత శంకరానందుడు, 
అనగా ప్రత్యగాత్మతో అభిన్నమగు పరమాత్మ. ప్రత్యగభిన్నమగు ఆ పరమాత్మయే 
గురువు. 'శ్రీ' అనగా విభూతి, దివ్యశక్తి. గురుభక్తి కలవారికి ఇష్ట సిద్ధి నొసగే 
సామర్థ్యమును సూచిస్తోంది. 

అజ్ఞానము మొసలి వలె దుఃఖమును కలిగిస్తుంది. ఆ మూలాజ్ఞానము యొక్క 
విలాసమే, కార్యరూపమే - ఈ “దృశ్యమాన జగత్తు”. శ్రీ గురుదేవుల ముఖ్యకార్యము 
ఈ మూలజ్ఞాన మకరమును సవిలాసముగ (మ్రింగి వేయుటయే. ఇట్లు జీవ 
(బ్రహ్మముల ఏకత్వమే గ్రంథమునకు విషయము. సమూలముగ దుఃఖ నాశము, 
నిస్సీమమగు సుఖ ప్రాప్తియే గ్రంథ ప్రయోజనం. 

l 


pl వేదాంత పంచదశి 


తత్సాదాంబురుహద్వంద్వ సేవానిర్మల చేతసామ్‌ । 

సుఖబోధాయ తత్త్వస్య వివేకోఐ యం విధీయతే 11211 

2. శ్రీ గురుదేవుల పాద పద్మాలను సేవించుట చేత చిత్తతుద్ది కలిగిన 
వారికి అనలు తత్త్యం నులభంగా అర్థమవడానికి ఈ వివేచన చేయబడుతోంది. 


వ్యాఖ్య: సులభంగా అర్థమవడం గ్రంథానికి అవాంతర ప్రయోజనం. జీవ 
బ్రహ్మముల ఏకత్వం అసలు తత్త్వం. దానిపై ఆరోపించబడిన జగత్తు యొక్క 
నానాత్వాన్ని విచారణ చేసి తొలగించడమే వివేకం. యుక్తి (తర్శం), అనుభవం అనే 
రెండింటిని ఆశ్రయించి సిద్దాంతం చేయబడుతోంది. ఆ తరువాత మాత్రమే 
ఉపోద్బలకముగ శ్రుతి ప్రస్తావించబడుచున్నది. 


శబ్దస్పర్భాదయో వేద్యా వైచిత్రాత్‌ జాగరే పృథక్‌ | 

తతోవిభక్తా తత్సంవిదైకరూప్యాన్న భిద్యతే 11831 

3. ళబ్దన్సుర్ధాదులైన ఇంద్రియ విషయాలు జాగ్రదవస్థలో వేరు వేరుగా 
తెలియబడుతున్భాయి. వాటికి ఆయా ప్రత్యేకతల వల్ల భేదం ఉంది. కాని నీటిని 
గూర్చిన జ్ఞానములన్చి జ్ఞానమే అవడం చేత జ్ఞానంలో భేదం లేదు. కాబట్టి 
జ్ఞానం ఏకరూపమే. 

వ్యాఖ్య: ఇంద్రియాల ద్వారా విషయ (గ్రహణం జా(గ్రదవస్థకు గల లక్షణం. 
విషయాలను గ్రహించే జ్ఞానం విషయాల నుండి భిన్నం. కాని శబ్ద జ్ఞానం, స్పర్శ 
జ్ఞానం, అశ్వ జ్ఞానం, గజ జ్ఞానం మొదలైన అన్ని విషయ జ్ఞానాలలోను ఉన్నది 
జ్ఞానం ఒకటే కనుక జ్ఞానంలో ఖేదం లేదు. అది ఏకస్వరూపమే. 

“సత్యం జ్ఞాన మనంతం [బ్రహ్మ అని (శ్రుతి. సత్‌ చిత్‌ ఆనంద స్వరూపముగ 
(బ్రహ్మం చెప్పబడుతోంది. జీవస్వరూపం కూడా అదే అని చూపడానికి ప్రథమముగ 
జీవుని జ్ఞాన స్వరూపం చూపబడుతోంది. సంవిత్‌, చిత్‌, (చైతన్యం), జ్ఞాన శబ్దాలు 
సమానార్ధకాలు. 

తథా స్వప్పే౭ త్ర వేద్యం తు న స్థిరమ్‌ జాగరే స్థిరమ్‌। 

తద్భేదో౨_ తస్తయోః సంవిదేకరూపా న భిద్యతే 1141 

4. న్వష్పావస్టలో కూడా అట్లే స్వష్టవిషయాలు అన్టీరమైనవి. జగత్‌ 
విషయాలు న్థీరమైనవి. జాగ్రత్‌ న్వప్పాలకు భేదం ఇంత మాత్రమే. జాగ్రత్‌ 
జ్ఞానం, న్వవ్లుజ్ఞానం రెండింటిలో జ్ఞానం ఏకస్తారూపమే. దానిలో భేదం లేదు. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 3 


వ్యాఖ్య: ఇంద్రియాలు ఉపసంహరించినప్పుడు జాగ్రదవస్థలో సంస్కారాల 
నుండి జనించిన ప్రత్యయాలే విషయంగా గలది స్వప్నం. స్వప్న విషయాలు 
భిన్నమైనవి అయినా కూడా ఆ జ్ఞానం ఒకటే. 

అయినచో స్వప్న జాగ్రత్తులు ఒకటి ఏల కాగూడదు? కాలాంతరంలో కూడా 
కనిపించడం చేత జాగ్రద్విషయాలు స్థిరమైనవి. ఎన్ని పర్యాయాలు మేల్మ్కొన్నప్పటికీ 
జాగ్రదవస్థలోని విషయాలు మారడంలేదు. ఒక స్వప్నంలోని విషయాలు రెండవ 
స్వప్నంలో ఉండడం లేదు. స్వప్నంలోనైనా, జాగ్రత్తులోనైనా విషయాలను 
గ్రహిస్తున్న జ్ఞానం ఒకటే. దానిలో భేదం లేదు. 

సుప్తోల్టితస్య సౌషుప్తతమోబోధో భవేత్‌ స్ఫృతిః | 

సాచావబుద్ధ విషయాల. వబుద్ధం తత్తదా తమః 15 ॥ 

ర్‌. నుషుప్తి నుండి మేల్కొన్ల వ్యక్తి తానేమీ గ్రహించలేదని (తనకేమీ 
తెలియ లేదని) జ్ఞాపకం తెచ్చుకుంటాడు. జ్ఞాపకం (న ఇల) అనగా మునుపు 
అనుభవించిన విషయాని ఆ విషయం లేని తరువాతి కాలంలో అనుభవిం 
చడం. కనుక నుషుప్తిలో గ్రహింపమి'ని గూర్చిన (అనుభవించిన) జ్ఞానం 
ఉండనే ఉన్దది. 


స బోధో విషయాద్భిన్నో న బోధాత్‌ స్వప్న బోధవత్‌। 

ఏవం స్థానత్రయే౭_ ప్యేకా సంవిత్తద్వద్దినాంతరే 11611 

ర. నుషుప్తిలో ఉన ఆ జ్ఞానం నుషుప్తిలోని విషయమైన 'గ్రహింపమి” 
నుండి భినమైనది. కాని జ్ఞానంలో భేదమేమీ లేదు, స్వష్ట్ర జ్ఞానం వలెనే. కనుక 
జాగ్రత్‌ స్వష్ట్ర సుషుప్తి అవస్థలు మూడింటిలో ఉను జ్ఞానం ఒకటే. అట్లే వేరు 
వేరు దినములలో జ్ఞానం కూడ ఒకటే, 

వ్యాఖ్య: మూడు అవస్థలలోనూ ప్రతిదినమూ ఆయా విషయాలను [గ్రహించే 
జ్ఞానం ఎల్లప్పుడూ ఒకటే. 


మాసాబ్ద యుగ కల్పేషు గతాగమ్యేష్వనేకధా। 

నోదేతి నాస్త మేత్యేకా సంవిదేషా స్వయం ప్రభా 1171 

7. నెలలు, నంవత్తరాలు, యుగాలు, కల్ఫాలలో గతించిన కాలంలోను 
రాబోవు కాలంలోను ఈ జ్ఞానం ఒకటే, దానికి ఉత్పత్తి లేదు వినాళం లేదు. అది 
న్వప్రకాళమైనది. అది నిత్యమైనది. 


4 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: సర్వకాలాల్లోను జ్ఞానం ఒకటే. అది మరొక వస్తువు నుండి జనించ 
డానికి “మరొకటి” అనునదే లేదు కనుక దానికి ఉత్పత్తి లేదు. దాని వినాశనాన్ని 
చూడగలిగే మరొకటి లేదు కనుక వినాశం లేదు. జ్ఞానం తనను తానే గ్రహిస్తుంది 
అని అంటే కర్మ-కర్తృ దోషం వస్తుంది. ఏ క్రియకైనా కర్మయే కర్త అవడం 
అసంభవం కదా. మరొక జ్ఞానం గ్రహిస్తుంది అని అంటే ఇట్లు ఒకదానినొకటి 
గ్రహించే జ్ఞానాలకు అంతం లేదు. ఇది అనవస్దా దోషం. కనుక వెలుగుతున్న 
దీపాన్ని చూడడానికి మరొక దీపం అవసరం లేనట్లే, జ్ఞానం స్వయం ప్రకాశం. 
నిత్యమవడం చేత అది సత్యం, సత్‌ పదార్థం. నిత్యమై ఉండే వస్తువును మించిన 
వేరొక సత్‌ పదార్థం ఉండజాలదు కదా. 


ఇయమాత్మా పరానన్దః పర ప్రేమాస్పదం యతః । 
మాన భూవం హి భూయాస మితి డ్రేమాత్మనీక్షతే 11811 


రి. ఆ ఈ ఆత్మ ఆనందస్తురూపం. ఏలన అది పరమ (పేమకు విషయం. 
నేను లేకపోదును గాకి అని ఎవడూ భావింపడు. నేను శాళ్ళతంగా ఉందును 
గాక” అను (ప్రేమయే ఆత్మలో కనిపిస్తోంది. 


వ్యాఖ్య: పై జెప్పిన ఆ జ్ఞానమే ఈ చెప్పబడుచున్న ఆత్మ. ఆత్మ స్వప్రకాశం. 
తమ ఉనికిని గురించి తెలుసుకోవడానికి ఎవరికిని మరొకరి సహాయం అవసరం 
లేదు. ఆత్మ నిత్యం, సత్యం. తాను పూర్వం లేకపోవడం గాని, ఇక మీద లేకుండడం 
గాని ఎవరూ ఊహించ లేరు. తన శరీరం పూర్వం లేదని, ఇక మీద ఉండదని 
ఊహించి చూసేది కూడ “తానే”. అన్నింటిని గ్రహించేది కూడ 'తానే. ఇలా అన్ని 
లక్షణాలు సరిపోవడం చేత ఇంతవరకు విమర్శించి చూచిన ఆ జ్ఞానమే ఆత్మయని 
తెలుస్తోంది. ఎవనికైనా తనకంటె ప్రేమించ దగిన విషయం మరొకటి ప్రపంచంలో 
లేకపోవడం చేత, మరియూ ఆనందం కలిగించని వస్తువును ఎవరూ (ప్రేమించ 
జాలరు - కనుక ఆత్మ పరమానంద స్వరూపమని సిద్ధిస్తోంది. తమను తాము 
ద్వేషించుకొంటూ ఆత్మహత్య చేసికొనేవారు కలరు కదా అని అంటే... వారు ఆత్మపై 
ఆరోపించుకొన్న దుఃఖాలను మాత్రమే ద్వేషిస్తున్నారని కొద్దిపాటి విచారణతోనే 
తెలియగలదు. చనిపోతే దుఃఖాలు తీరి “సుఖింపగలి మనే కదా ఆత్మహత్య 
చేసుకోవడం! కనుక ఎవరి ఆత్మ వారికి పరమ (ప్రమ విషయమవడంలోను 
పరమానంద రూపమనడంలోను ఏ సంశయమూ లేదు. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 5 


ఈ ఆత్మయే బ్రహ్మమనీ, దానిపై కారణ శరీరం మొదలైన శరీరాలను 
ఆరోపించి జీవుడనీ, మాయాశక్తి మొదలైనవి ఆరోపించి ఈశ్వరుడనీ వ్యవహారం 
జరుగుచున్నదనీ; ఈ ఆరోపాలను తొలగిస్తే జీవ-బ్రహ్మాలకు, జీవాత్మ-పరమాత్మ 
లకు అభేదమనీ; అది ఏక సత్యమనీ రెండవదనునదే లేదనీ, అద్వైత సిద్ధాంతం. 

త[త్రేమాత్మార్థమన్యత్ర నైవమన్యార్థమాత్మని I 

అతః తత్పరమం తేన పరమానందతః ఆత్మనః ॥19॥ 

9. ఆత్మ కొరకే ఇతరులు, ఇతరాలు (పేమించబడుతున్హాయి. కాని 
ఎవరూ కూడా ఇతరుల కొరకు, ఇతరాల కొరకు తమను (ప్రేమించుకోవడం 
లేదు. కనుక తమపైనే, తమ ఆత్మపైనే ఎల్లరకును మితిలేని (పేమ. అదే 
పరమానందం. 

వ్యాఖ్య: తనతో సంబంధపడినవి, తనలోని భాగాలు అనుకొనుట చేతనే తన 
పుత్రులు తన దేశం అన్నీ ప్రేమాస్పదాలవుతున్నాయి. మరొకరి పుత్రులను, దేశాన్ని 
ఎవరుగాని అంతగా ్రేమించరుగదా. కనుక ఆత్మయందే ఎవనికైనా మితిలేని 
డ్రైమయనుట స్పష్టము. 

ఇత్థం సచ్చిత్సరానంద ఆత్మా యుక్యా తథావిధమ్‌ । 

పరం బ్రహ్మ తయోశ్సెక్యం శ్రుత్యన్రేషాపదిశ్యతే 111011 

10. ఈ విధంగా ఆత్మ సల్‌ చిత్‌ ఆనందమని తర్కం ద్యారా స్పృష్టమవు 
తోంది. పరబ్రహ్మ కూడా అట్టిదే. ఈ రెండింటి వకత్తం వేదాంతాలు అనగా 
ఉపనిషత్తులు ఉపదేళిన్తున్చాయి. 

వ్యాఖ్య: అర్థం స్పష్టమే. ఆత్మను గూర్చి తర్మం ద్వారా తెలిసిననూ, 
ఉపనిషత్తులు చెప్పనిచో బ్రహ్మం గాని ఆత్మ బ్రహ్మముల ఐక్యం గాని తెలియదు 
గనుక ఉపనిషత్తులు నిరర్ధకాలు కావు. 


అభానే న పరం (ప్రేమ భానే న విషయే స్పృహా । 

అతో భానె£_ ప్యభాతా౭_ సౌ పరమానందతా౭9_౨_త్మనః 11114 

11. ఆత్మయొక్క పరమానంద న్వురూపం తెలిసినబో తుచ్చ విషయాలలో 
అవి కలిగించే క్షణికానందాలలో ఎవరికీ (పేమ ఉండదు. ఆత్మ పరమానంద 
స్వరూపమని తెలియకపోతే ఆత్మనే (ప్రేమించడు. కనుక ఆత్మయొక్క 
పరమానందత తెలిసి కూడా తెలియనిదే. 


6 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ఆనందం కలిగిస్తుందని తెలియని వస్తువును ఎవరూ ప్రేమించరు. 
కాని అందరూ ఆత్మను (ప్రేమిస్తున్నారు. కనుక ఆత్మ యొక్క పరమానందత తెలిసే 
ఉండాలి. నిజంగా ఆత్మ కంటె ఆనందదాయకమైనది మరొకటి లేదని తెలిస్తే 
ఎవడును మరొక దానిని గూర్చి ఆలోచించడు. అయినా అందరూ ఇల్లు, ఇల్లాలు, 
డబ్బు మొదలైన వాటితో రాత్రింబవళ్ళు ఆనందమగ్చులై ఉంటున్నారు కనుక, ఆత్మ 
యొక్క పరమానందత కొంతవరకు తెలిసినా విస్పష్టంగా తెలియడం లేదు. 
(ఆత్మానందాన్నే విషయాలపై ఆరోపించడం చేత విషయానందం కలుగుతోంది.) 


అధ్యేతృ వర్గ మధ్యస్థ పుత్రాధ్యయన శబ్ద్బవత్‌ | 

భానేం_ ప్యభానం భానస్య ప్రతిబంధేన యుజ్యతే 11121 

12. సహపాఠి సమూహంలో వేదాధ్యయనం చేన్తున్లు పుత్రుని కంఠాన్గి 
తండ్రి విన్సష్టంగా తెలునుకోలేడు. అయిననూ అందరితో కలిసి తన పుత్రుడు 
కూడా పరఠిస్తునాడని అతనికి తెలును. కనుక (ప్రతిబంధ కారణం వల్ల, తెలిని 
కూడా తెలియకపోవడం నంబద్రపడులోంది. 


వ్యాఖ్య: కొంతవరకు తెలిసి విస్పష్టంగా తెలియక పోవడానికి కారణం 
ప్రతిబంధం ఉండడమే. ప్రతిబంధం తొలగగనే విస్పష్టంగా తెలుస్తుంది. ఇతరుల 
పఠనాన్ని ఆపివేయగనే పుత్రుని పఠనం స్వచ్చంగా వినబడే విధంగానే ఆత్మానందం 
కొంతవరకు తెలిసినప్పటికీ ప్రతిబంధం వల్ల పూర్తిగా తెలియడం లేదు. 


ప్రతి బంధో౭ స్త్రి భాతీతి వ్యవహారార్హ వస్తుని । 

తం నిరస్య విరుద్ధస్య తస్యోత్సాదన ముచ్యతే 11131 

13. ఉన్గది, తెలుస్తున్లది (భానిస్తునది) అనే వ్యవహారానికి తగిన 
వస్తువులో ఆ వ్యవహారాన్ది అడ్డగించి విరుద్దమైన లేదు, తెలియుట లేదు అనే 
వ్యవహారాన్చి కలిగించేది ప్రతిబంధం. 

వ్యాఖ్య: ప్రతిబంధం అంటే ఏమి? ఉన్నది లేనట్లు తోపింపజేసేదే ప్రతిబంధం. 

తస్య హేతుః సమానాభిహారః పుత్ర ధ్వని(శ్రుతౌ | 

ఇహానాదిరవిద్యైవ వ్యామోహైక నిబంధనమ్‌ 1114 

14. పుత్రుని పఠనం వినబడుటకు ఇతరుల పఠనం ప్రతిబంధమైనట్టు, 
ఆత్మ యొక్క పరమానందత తెలియడానికి అనాది అయిన అవిద్యయే ఒకే 
ఒక్క (ప్రతిబంధం. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 7 


వ్యాఖ్య: అవిద్య ఉత్పత్తిని చూచిన వారెవరును లేరు. కనుక అది అనాది. 
భూతభవిష్యత్తులనే కాలవివక్ష కూడ అవిద్య వల్లే కలుగుతోంది. ఉత్పత్తి వినాశాలు 
అకాలంలో కలుగుతున్నాయి. ఇలా చూస్తే అవిద్య అనాది అని ఏర్పడుతోంది. 


చిదానందమయ (బ్రహ్మ ప్రతిబింబ సమన్వితా । 

తమోరజః సత్త్వగుణా ప్రకృతిర్చ్వవిధా చ సా 151 

15. చిదానంద న్వరూపమగు (బ్రహ్మం యొక్క (ప్రతిబింబంతో కూడిన 
ప్రకృతి నత్త్రృరజన్తమోగుణాత్మకం. ఆ ప్రకృతి రెండు విధాలు. 

వ్యాఖ్య: ప్రకృతి అంటే సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల 
సామ్యావస్థ. ఈ గుణాల పరస్పర కలయిక చేత దృశ్యమాన జగత్తు ఏర్పడుతోంది. 
కాని అవి తెలుపు నలుపు వంటి గుణాలు కావు. పాలు, ఇనుము వంటి ద్రవ్యాలు 
కావు. సత్త్వమంటే జ్ఞానశీలత. రజస్సు క్రియాశీలత. తమస్సు స్టితిశీలత. జీవునిపై 
వీటి ప్రభావాలు భగవద్గీతలో (14. 5-18) వివరించబడింది. 

“చికారము వల్ల తమః ప్రధానమైన ప్రకృతి సూచించబడింది. 

జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, అనే వ్యవహారానికి మూల కారణంగా ప్రకృతి 
ప్రతిపాదించబడుతోంది. బ్రహ్మం కంటె భిన్నమైన సత్త ప్రకృతికి లేదు. అది 
బ్రహ్మం నుండి పుట్టునది కూడా కాదు. కాని ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణ 
ఏమిటి అనే ప్రశ్నకు ఉత్తరం లేదు. ఇట్టి ప్రకృతిలో బ్రహ్మం “ప్రతిబింబించుట... 
అంటే ఇది ఊహకు అతీతమైన విషయాన్ని మాటలలో చెప్పే ప్రయత్నమనే 
గ్రహించాలి. బ్రహ్మంలో 'సృష్టింప వలెననే ఇచ్చ కలుగుటి మొదలైనవన్నీ ఇట్టి 
ప్రయత్నాలే. ఈ విషయం గుర్తుంచుకుంటే తత్త్వగ్రహణం సులభతరమవుతుంది. 


సత్త్వ శుద్ధ్యవిశుద్ధిభ్యాం మాయా౭_ విద్యే చతేమతే। 
మాయాబింబో వశీకృత్య తాం స్యాత్‌ సర్వజ్ఞ ఈశ్వరః 1 161 
= 

16. ఇతర గుణాలు చేరని నత్తం జుద్ద సత్హ్యం. దీనికి మాయ అని పేరు. 
రజస్తమో గుణాలచే మిశ్రితమైన నత్తం మలిన సత్త్యం. దీనికి అవిద్య అని పేరు. 
మాయలో ప్రతిబింబించిన (బ్రహ్మం ఈళ్ళరుడవుతోంది. మాయను తన 
ఆధీనంలో ఉంచుకునే ఈళ్ళరుడు నర్పజ్ఞత్యం, సర్హళక్తిమత్సం, సర్యాంతర్యా 
మెత్తం మొదలైన గుణాలు కలవాడవుతున్భాడు. 


వ్యాఖ్య: మాయ ఈశ్వరుని వశంలో ఉంటుంది. అది “ఈశ్వరుని శక్తి” అని 


8 వేదాంత పంచదశి 


కూడా అనవచ్చు. జీవుడు అవిద్యావశుడై ఉంటాడు. ఈ మాయను, అవిద్యను 
తొలగిస్తే ఉండేది బ్రహ్మమే. 


అవిద్యా వశగస్వన్యస్త ద్వైచిత్రాదనేకధా | 

సా కారణశరీరం స్యాత్రాజ్ఞ్జస్తత్రాఖిమానవాన్‌ 11171 

17. అవిద్యలో (ప్రతిఫలించిన బ్రహ్మం బీవుడవుతోంది. జీవుడు అవిద్ధకు 
ఎపుడు. అవిద్యలో రజస్తమోగుణాల హెచ్చు తగ్గుల వల్ల దేవతలు పళుషక్షులు 
మొదలైన అనేక విధాలైన బీవులు ఏర్పడుతున్భాయి. ఈ అవిద్యకు కారణ 
శరీరం” అని పేరు. దీనిపై అభిమానం గల జీవుడు ప్రాజ్ఞుడనబడుచున్భాడు. 


వ్యాఖ్య: సూక్ష్మ-స్టూల శరీరాలకు అవిద్యయే కారణం కనుక అవిద్యకు 
కారణ శరీరం” అని పేరు. శీర్వతే ఇతి శరీరం! తత్త్వజ్ఞానంచే నశించేది కనుక 
శరీరం. శరీరాలన్నీ ప్రకృతి యొక్క అవస్థావిశేషాలే కనుక జీవుని అసలు తత్త్వం 
తెలియగనే అవి నశిస్తాయి. ఈ కారణశరీరంతో తాదాత్య్యాన్ని అనుభవిస్తూ “నేను” 
అనుకునే జీవుడు ప్రాజ్ఞుడనబడుతున్నాడు. అవిద్యకు లోబడుటచేత నాకేమీ 
తెలియదు” అని భావిస్తూ జీవుడు తన బ్రహ్మత్వాన్ని నిజస్వరూపాన్ని మరచిపోతు 
న్నాడు. ఇట్లు జీవ బ్రహ్మైక్యజ్ఞానానికి అవిద్యయే ప్రతిబంధమని తేట పడుతోంది. 

“ఈ స్టూల-సూక్ష్మ శరీరాలు ఎట్లేర్చడుతున్నాయి' అని వివరించడానికి వీటి 
కారణాలైన పంచమహా భూతాల సృష్టి చెప్పబడుతోంది. వీటి నుండే సకల 
శరీరాలు, జగత్తు, ఏర్పడుతున్నాయి. 

తమః ప్రధాన ప్రకృతే స్తద్భోగాయేశ్వరాజ్ఞయా । 

వియత్సవనతేజోంబుభువో భూతాని జజ్ఞిరే 11181 

18. ఈ (్రాజ్జులు నుఖదుఃఖాలను అనుభవించడానికి తమః (ప్రధానమైన 
ప్రకృతి నుండి ఈళ్ళరాజ్హిచే ఆకాళం, వాయువు, అగ్జి, జలం, పృథివి అనే 
మహాభూతాలు ఉద్భవించాయి. 


వ్యాఖ్య: సత్త్వ ప్రధానమైన ప్రకృతిలో జీవులు, ఈశ్వరుడు ప్రతిబింబితులు. 
తమః ప్రధానమైన ప్రకృతి యొక్క వికారం వల్ల పంచమహా భూతములాదిగా సృష్టి 
ప్రారంభమవుతోంది. 

శాసించడం మొదలైన శక్తులు గల ఈశ్వరుడు సర్వజగత్తుకు అధిష్టాత. 
ఆయన “సృష్టించవలెను” అని చూచుటయే, లేదా ఇచ్చించుటయే ఆజ్ఞ. అట్టి 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 9 


ఈశ్వరాజ్ఞను నిమిత్తంగా చేసుకుని తమః ప్రధానమైన ప్రకృతి నుండి పృథ్వి, నీరు, 
అగ్ని వాయువు, ఆకాశం అనే పంచమహాభూతాలు జనించాయి. 


సత్వాంశైః పంచభిస్తేషాం క్రమాద్ధీంద్రియ పంచకమ్‌ । 

శోత్రత్వగక్షిరసనఘ్రాణాఖ్యముపజాయతే ॥ 191 

19. పంచమహా భూతాల నత్తాంశల నుండి క్రమంగా (శ్రవణేంద్రియం, 
న్ధుర్ధునేంద్రియం, నేత్రేంద్రియం, రననేంద్రియం, (ఘాణేం(ద్రియం అనే 
జ్ఞానేంద్రియాలు ఏర్పుడుతున్హాయి. 

వ్యాఖ్య: ఆకాశం నుండి (శ్రవణేం[ద్రియం, వాయువు నుండి స్పర్శేంద్రియం, 
ఇత్యాదిక్రమము. ఈ జ్ఞానేంద్రియాలు సూక్ష్మాంశములన్నీ శరీరంలోని చెవి, చర్మం 
మొదలైన మాంసవికారాలు కావనీ, గోళకములనీ గుర్తుంచుకోవాలి. ఈ మాంస 
వికారాల ద్వారా జ్ఞానేంద్రియాలు పనిచేస్తాయి. ఆయా జ్ఞానేంద్రియం ఆయా 
మహాభూతం యొక్క సత్వాంశం నుండి జనిస్తుంది. 


తైరంతఃకరణం సర్వైర్వ లకి భేదేన తద్ద్విధా 

మనో విమర్శరూపం స్యాద్బుద్ధిః స్యాన్నిశ్చయాత్నికా 112011 

20. నత్తాంశములు అయిదు కలనీ అంతఃకరణం ఏర్పడుతోంది. 
పరిణామ భేదం వల్ల అంతఃకరణం రెండు భాగాలు. విమర్భాత్శకమైనది 
మనస్సు. నిళ్టయాత్మకమైనది బుద్ది. 


వ్యాఖ్య: కన్ను వినజాలదు. అట్లే చెవిగాని నాలుకగాని చూడలేవు. ఏలన 
వాటిలో ఒక్కొక్క మహాభూతపు అంశ మాత్రమే ఉండుట చేత. అయిదు 
ఇంద్రియాలూ తీసుకువచ్చే విషయాలను [గ్రహించడానికి అంతఃకరణంలో అయిదు 
భూతాల సత్వాంశములు ఉంటాయి. 

ఇదియా, అదియా అని సంశయించి విమర్శించు భాగం మనస్సు’ అనీ, 
వివేచించి ఈ కారణంచే ఇది ఫలానాయని నిశ్చయించే భాగం “బుద్ధి అనీ చెప్ప 
బడుతోంది. ఈ అంతఃకరణం ద్రవ్యమని చెప్పబడుట గమనార్హం. 


రజో౨_౦శైః పంచభిస్తేషాం క్రమాత్మర్మేంద్రియాణి తు। 
వాక్స్‌ణి పాదపాయూపస్టాభిధానాని జజ్ఞిరే 112111 
21. పంచభూతముల ప్రత్యేక రబోంశముల నుండి (క్రమముగా వాక్కు, 


10 వేదాంత పంచదశి 


చేయి పాదము, గుదము, గుహ్యము అను అయిదు కర్మేంద్రియములు 
ఏర్పుడుచున్లువి. (ఇవి కూడా నూక్ష్మాంళములే. మాంనవికారములు కావు.) 


తైః సర్వైః సహితైః ప్రాణో వృత్తిభేదాత్స పంచధా । 

ప్రాణో౭.పానః సమాన శ్చోదానవ్యానౌ చ తే పునః 11221 

22. పంచభూతముల రజోంళములన్చియు చేరి ప్రాణమేర్పుడుచున్లుది. 
పరిణామ భేదము చేత ఇది మరల ఐదు విధములు. ప్రాణము, అపానము, 
సమానము, ఉదానము, వ్యానము అనునవి పంచప్రాణములు. 


వ్యాఖ్య: రజోంశములన్నియు చేరి ఏర్పడిన ప్రాణమునకు ముఖ్య ప్రాణమని 
పంచ ప్రాణములలో మొదటిదగు ప్రాణము నుండి వివేచించు కొనవలెను. ముఖ్య 
ప్రాణముచేయు పనుల భేదము వలన వేరు వేరు పేర్లతో పంచ ప్రాణములున్నవి. 
ఇవియన్నియు కర్మేంద్రియముల ద్వారా అస్థిమాంస మజ్ఞాపిండమగు శరీరమును 
నడిపించును. 


బుద్ధి కర్మేంద్రియ ప్రాణపంచకైర్మనసా ధియా! 

శరీరం సప్తదశభిః సూక్ష్మం తల్లింగముచ్యతే 11231 

23. జ్ఞానేంద్రియ కరే గ్రంద్రియ ప్రాణపంచకములు, బుద్దియు, మనస్సు 
అను పదిహేడింటిచే న్యూక్మశరీరమేర్హుడుతోంది. దీనికే లింగ శరీరమని పేరు. 


వ్యాఖ్య: ఆకాశము నుండి ప్రాణముల వరకు జరిగిన సృష్టికి ఉద్దేశము 
ఇప్పుడు చెప్పబడినది. అవిద్య కారణశరీరముగా గల జీవునకు ఈ పన్నేడంగముల 
సూక్ష్మ శరీరము కూడ చేరుచున్నది. 


ప్రాజ్ఞస్తత్రాభిమానేన తైజసత్వం ప్రపద్యతే । 

హిరణ్య గర్భతామీ శస్తయోర్వ్యష్టి సమష్టితా 11241 

24. ఈ నూక్ష్మ శరీరముతో తాదాత్మ్యమును అనుభవించే ప్రాజ్ఞానకు 
తైజనుడని పేరు. అట్లే ఈళ్ళరుడు కూడా పొరణ్యగర్భడగుచున్భాడు. తైజస 
హిరణ్యగర్భులకు భేదము వ్యష్టి నమష్టి అగుటయే. 

వ్యాఖ్య: మలినసత్వ (ప్రధానమగు అవిద్య అనే కారణశరీరము నందు 
అభిమానము గల ప్రాజ్ఞుడు, అంతఃకరణముచే సూచితము తేజః శబ్ద వాచ్యము 
అగు సూక్ష్మశరీరము నందు అభిమానముంచుట చేత తైజసుడనబడుచున్నాడు. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 11 


శుద్ధ సత్వ ప్రధానమగు మాయకు అధీశ్వరుడగు ఈశ్వరుడు ఈ సూక్ష్మశరీరము 
లన్నింటి యందును అభీిమానముంచుట చేత హిరణ్యగర్భుడగుచున్నాడు. 
తైజసునకు హిరణ్యగర్భునకు సూక్ష్మ శరీరము నందు అభిమానము సమానమే 
అయినా తైజసుడు వ్యష్టియభీమాని హిరణ్యగర్భుడు సమష్టియభిమాని. 


సమిష్టిరీశః సర్వేషాం స్వాత్మతాదాత్య వేదనాత్‌ । 

తదభావాత్తతో౭_న్వే తు కథ్యంతే వ్యష్టి సంజ్ఞయా 112511 

25. ఈళ్ళరుడు లింగళరీరధారులగు తైజనులందరితో స్యాత్మతా 
దాత్మ్యమును తెలిని న్వీకరించుటచే నమష్టియగు హిరణృగర్భుడగు చున్గాడు. 
ఇతరులగు (ప్రాజ్ఞులకు అట్టి అన్చి నూక్ష్మళరీరముల తోడి తాదాత్మ్యము లేక 
ఒక్కొక్క నూూక్ష్మశరీరముతో మాత్రమే తాదాత్మము ఉండుట చేత వ్యష్టియను 
పేరు కలుగుచున్దుది. 


వ్యాఖ్య: అన్నింటిని కలిపి తాదాత్యముంచునది సమష్టి ప్రత్యేకముగ 
నొక్కొక్క దానితో తాదాత్యముంచునది వ్యష్టి. 


తద్భోగాయ పునర్భోగ్యభోగాయతనజన్ననే | 

పజ్బీకరోతి భగవాన్‌ ప్రత్యేకం వియదాదికమ్‌ 11261 

26. ఆ జీవులు అనుభవించుటకు అన్దుపానాది భోగ్యవిషయములను, 
అనుభవించగలుగుటకు భోగాయతనములుగ వివిధ శరీరములను, నృష్టించు 
టకు భగవంతుడు ఆకాళాది మహాభూతములను పంబీకరించును. 


వ్యాఖ్య: ఇప్పటి వరకు పరిశుద్ధములుగ పంచ మహాభూతములు ఉండినవి. 
అనగా దేనియందును మిశ్రణము లేదు. అందుచేతనే అవి సూక్ష్మములు. జీవులకు 
స్థూల శరీరములు కల్పించుటకు స్థూలభూతములను కల్పింపవలసి ఉన్నది. దానికై 
జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్యతేజః సంపన్నుడగు ఈశ్వరుడు పంచీకరణము చేయు 
లు par.) 
చున్నాడు. అనగా ప్రతిభూతమునందును ఇతర నాలుగు భూతముల అంశములు 
చేరునట్లు చేయుచున్నాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, 
ఉద్భిజ్ఞములు అని శరీరములు నాలుగు విధములు. 


ద్విధా విధాయ చైకైకం చతుర్భా ప్రథమం పునః। 
స్వస్వేతర ద్వితీయాంశైః యోజనాత్పజ్బు పంచ పజ్బా తే॥127॥ 


12 వేదాంత పంచదశి 


27. ప్రతి భూతము మొదట రెండు నమభాగములగును. రెండవ 
భాగము మరల నాలుగు భాగములగును. ప్రతి భూతము యొక్క అర్థ 
భాగమునకు, ఇతర నాలుగు భూతముల నుండి ఒక్కొక్క భాగము చేరుట 
చేత స్థూలభూతము లేర్పుడుచున్లువి. 


వ్యాఖ్య: సూక్ష్మమగు ఆకాశమునందు కేవలము ఆకాశము మాత్రమే 
ఉండును. స్టూలాకాశమునందు అర్థభాగము ఆకాశము, ఎనిమిదవ వంతు భూమి, 
మరొక ఎనిమిదవ వంతు జలము, మరొక ఎనిమిదవ వంతు అగ్ని మరొక 
ఎనిమిదవ వంతు వాయువు ఉండును. ఇట్లే మిగిలిన స్టూలభూతములు కూడా 
ఏర్పడుచున్నవి. పంచ మహాభూతముల సత్వాంశములు చేరి అంతః కరణమను 
'ద్రవ్యమేర్ప్చడుచున్నది. వాని రజోంశములు చేరి ప్రాణమేర్చడుచున్నది. అవి 
అన్నియు పరస్పరము కలిసి స్తూల భూతము లేర్పడుచున్నవి. 

తైరణ్ణస్తత్ర భువనం భోగ్యభోగాశయోద్భవః I 

హిరణ్యగర్భః స్ట్థూలే౭_ స్మిన్‌దేహే వైశ్వానరో భవేత్‌ 12811 

25. ఈ న్థూల భూతములబే (బ్రహ్మాండమేర్హడుచు నది. (బ్రహ్మాండము 
నందు పదునాల్గు భువనములు, ఆయా భువనమునకు తగిన భోగ్య 
విషయములు, వాటిని అనుభవించుటకు తగిన శరీరములు, పంబీకృత 
భూతములబే ఏర్పుడుచున్దువి. త స్టూలద్భష్టి యందు అభిమానముంచిన 
హిరణ్యగర్భుడు వైళ్యానరుడగుచున్నాడు. 

వ్యాఖ్య: భూః, భువః, సువః, మహః, జనః, తపః సత్యలోకములు ఊర్థ్వ 
లోకములు. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళములు 
అధోలోకములు. ఈ పదునాల్లు భువనములును (బ్రహ్మాండము లోనివే. ఈ 
బ్రహ్మాండపు సమష్టితో అభిమానముంచిన హిరణ్యగర్భుడు, వైశ్వానరుడనే పేరు 
గలిగి ఉండును. 

సృష్టి క్రమమును కైస్తవాది వివిధ మతములు, సాంఖ్య న్యాయాది 
దర్శనములు, భౌతికాది విజ్ఞాన శాస్త్రములు వివిధముగ ప్రతిపాదించును. దేనికిని 
ఇదమిత్ధమని నిర్దారణ లేదు. అద్వైత సిద్దాంతమున ఈ సృష్టియందు తాత్పర్యము 
లేదు. అది అవిద్యా కల్పితమగుటచే జ్ఞానోత్పత్తిచే తిరోభావము చెందునదగుటచే, 
జ్ఞానోత్పత్తి పర్యంతము సహాయభూతముగ ఉండుటకై తర్క బద్ధముగ ప్రతిపాదింప 
బడిన సిద్ధాంతమిది. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 13 


తైజసా విశ్వతాం యాతా దేవతిర్యబ్న రాదయః । 

తే పరాగ్గర్శినః ప్రత్యక్తత్త్వ్వబోధవివర్ణితాః 1291 

29. దేవతలు జంతువులు మానవులు మొదలగు ప్రత్యేక శరీరము నందు 
అభిమానముంచిన తైజనుడు ఎిళ్చుడ గుచున్భాడు. విళ్ళు లందరును 
బపొర్ముఖులు. వారికి (ప్రత్యక్తత్త్యమును, అనగా వాస్త్రవమగు తమ 
(బ్రహ్మత్యమును, గూర్చిన జ్ఞానము లేదు. 


వ్యాఖ్య: నైయాయికులు మొదలగు వారందరికి శరీరభిన్నమగు ఒక ఆత్మను 
గూర్చి తెలియును. కాని వేదోక్తమైన ఆత్మ స్వరూపము తెలియదు అని 
సూచించునది “ప్రత్యక్‌ శబ్దము. అన్నింటికంటే లోపల ఉన్నది, అన్నింటికంటే 
సూక్ష్మమైనది, అన్నింటికంటే వ్యాపనశీలమైనది అని ప్రత్యక్‌ శబ్దమునకు అర్థము. 


కుర్వతే కర్మ భోగాయ కర్మ కర్తుం చ భుజ్ఞాతే | 

నద్యాం కీటా ఇవావర్తాదావర్తాంతరమాశు తే | 

వ్రజంతో జన్మనో జన్మ లభంతే నైవ నివ్వృతిమ్‌ 1301 

30. భోగములను అనుభవించుటకే కర్మనాచరింతురు. మరల కర్మను 
ఆచరించుటకే భోగములను అనుభవింతురు. నదీ ప్రవాహమున బడిన 
కీటకములు ఒక నీటి నుడియందు తిరుగుచు దాని నుండి మరొక నుడిలో 
పడి తరుగునట్టు, ఒక జన్మము నుండి మరొక జన్మమునకు జన్మ జన్మలకు 
వేవేగముగ జీవులు పోవుచుందురు. కాని వారికి నుఖము లభింవనే లభింపదు. 


వ్యాఖ్య: సచ్చిదానంద స్వరూపమగు ఆత్మ తత్వము తెలియక పోవుటచే 
ఆనందమును వెదకుచు జీవులు సంసార చక్రమున చిక్కి తిరుగుచుందురు. 

సత్మర్మ పరిపాకాత్తే కరుణానిధినోద్ధృతాః | 

ప్రాష్య తీరతరుచ్భాయాం విశ్రామ్యంతి యథాసుఖమ్‌ 11311 

31. ఆ కీటకములు పూర్త పుణ్య కర్మ వరిపాక వశమున కరుణానిధి 
యగు వురుషునిచే ఉద్దరింపబడి గట్టునకు చేర్చబడి చెట్టు నీడను నుఖముగ 
విశ్రమించును. 

ఉపదేశమవా ప్యైవమాచార్యాత్తత్వదర్శినః 1 

పజ్బుకోశవివేకేన లభన్తే నిర్బృతిమ్‌ పరామ్‌ 11821 


14 వేదాంత పంచదశి 


32. అల్లే బీవులును తత్తదర్భియగు ఆచార్యుని వద్ద ఉపదేశమును 
పొంది పంచకోళ వివేకముచే మోక్ష నుఖము ననుభవింతురు. 

వ్యాఖ్య: జీవులకును పూర్వజన్మములందు చేసిన పుణ్య కర్మ పరిపాక 
వశముననే తత్వదర్శియగు ఆచార్యుడు లభించును. తత్వదర్శి అనగా 
ప్రత్యగభిన్నమైన (బ్రహ్మమును సాక్షాత్మరించు కొనిన వ్యక్తి. ఉపదేశ మనగా 
తత్త్వమసి మొదలగు ఆత్మ తత్త్వ బోధక మహా వాక్యములు. కారణ, సూక్ష్మ, స్తూల 
శరీరములే ప్రకారాంతరమున పంచకోశములుగ చెప్పబడు చున్నవి. వీటిని 
వివేకముచే తన నుండి భిన్నములని తెలుసుకుండే, తన నిజ స్వరూపమగు 
బ్రహ్మత్వమును సాక్షాత్మరించుకొని “అహం బ్రహ్మాస్మి అని మోక్ష సుఖమును జీవుడు 
అనుభవించును. 

అన్నం ప్రాణో మనో బుద్ధిరానన్దశ్చేతి పజ్బ తే । 

కోశాస్తె రావృతః స్వాత్మా విస్టృత్యా సంసృతిం వ్రజేత్‌ 1381 

33. అన్సమయ, (ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ 
కోశములనునవి పంచకోశములు.  వీనిచే ఆవరింపబడిన ఆత్మ 
న్వన్యరూపమును మరచి జనన మరణ రూపమగు నంసారమునందు 
పరిభ్రమించును. 


వ్యాఖ్య: కత్తిని కోశము (ఒర) వలె ఆత్మను ఈ అయిదు కోశములు కప్పి 
ఉంచును కనుక కోశములనబడుచున్నవి. లేదా పట్టు పురుగునకు తానే అల్లుకొనిన 
కోశము బాధాకరము, మరణ హేతువు అయినట్లే ఈ పంచ కోశములు ఆనంద 
స్వరూపమగు ఆత్మకు బాధ కలిగించు స్వరూప విసృతియను మరణమునకు 
హేతువులగుచున్నవి. 

స్యాత్పజ్చీకృతభూతోత్త్లో దేహః స్టూలో౨_ న్నసంజ్ఞకః । 

లిజ్లేతు రాజసైః ప్రాణైః ప్రాణః కర్మేంద్రియైః సహ 11841 

34. పంచీక్సత మహాభూతములబచే వర్పుడిన స్థూల దేహమునకు 
అనమయ కోశమని పేరు. సూక్ష్మభూతముల రాజసాంశములచే ఏర్పడిన 
పంచప్రాణములు పంచ కర్మేంద్రియములు మొత్తము వదియును కలసి 
ప్రాణమయ కోళమగుచున్లుది. ఇది నూక్ష్మ శరీరము (లింగ శరీరము) లోని 
భాగము. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 15 


సాత్వికైర్టీంద్రియైః సాకం విమర్శాత్మా మనోమయః । 

తైరేవ సాకం విజ్ఞానమయో ధీర్నిశ్చయాత్నికా ॥ 3511 

35. నూక్ష్మ భూతముల సాల్తికాంశములచే ఏర్పడిన పంచ 
జ్ఞానేంద్రియములు, విమర్దాత్మకమైన మనస్సు కలిని మనోమయ కోశమగు 
చున్లుది. ఆ జ్ఞానేంద్రియములే నిళ్ట్ఞయాత్మికమైన బుద్దితో కలిని విజ్ఞానమయ 
కోశమగుచున్భది. 


వ్యాఖ్య: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశములు మూడూ కలిసి 
లింగ శరీరం ఏర్పడుచున్నది. 


కారణే సత్వమానందమయో మోదాది వృత్తిభిః। 

తత్తత్మోశైస్తు తాదాత్మా ్యదాత్మా తత్తన్మయో భవేత్‌ 1361 

36. కారణ శరీరమగు మలిన నత్త్యము ఆనందము మొదలగు 
పరిణామములతో కూడి ఆనందమయ కోళమగుచున్దుది. ఈ అయిదు 
కోళముల కంటే భిన్టుమగు ఆత్మ ఆయా కోశములతో తాదాత్మమును 
అనుభవించినవుడు ఆయా కోశముల ధర్మములను తనకు ఆరోపించు 
కొనుచున్దుది. 


వ్యాఖ్య: భోగ్య విషయములను చూచుటచే కలుగు పరిణామమునకు 
ప్రియమనీ, వాటిని పొందుటచే గలుగు పరిణామమునకు మోదమనీ, అనుభ 
వించుటచే కలుగు పరిణామమునకు ప్రమోదమనీ పేర్లు. 


తైత్తిరీయోపనిషత్తు నందు 'సవావవ వురుషోఐ న్న రనమయః మొదలైన 
వాక్యములు ఆత్మయే అన్నమయము ఇత్యాదిగా చెప్పుటకు కారణము, వ్యవహార 
కాలమున ఆత్మకు ఆయా కోశములందు తాదాత్యాభిమానము ఉండుటయే. 


అన్వయవ్యతిరేకాభ్యాం పజ్బకోశ వివేకతః । 

స్వాత్మానం తత ఉద్ధత్య పరం బ్రహ్మ ప్రపద్యతే 11871 

37. అన్వయ వ్యతిరేకము లనే రెండు పద్దతులచే పంచకోళములను 
ప్రత్యగాత్మ నుండి వివేచించి, ఆత్మను వాని నుండి ఉద్దరించి, బుద్దిచే ఆత్మ 
యొక్క చిదానంద స్వరూపమును నిష్కర్ష చేసికొనుటచే చిదానంద స్వరూప 
మగు (బ్రహ్మము నిద్దించుచునది. అనగా ఆత్మ (బ్రహ్మమే అగుచున్లుది. 


16 వేదాంత పంచదశి 


అభానే స్థూలదేహస్య స్వప్నే యద్భానమాత్మనః ॥ 

సో౭ న్వయో వ్యతిరేకస్తద్భానే౨_ న్యానవభాసనమ్‌ 11381 

38. స్వషప్థావస్థయందు న్థూలదేహము ఉనట్టు తెలియక పోయినను 
న్వుష్టములను చూచున్లు ఆత్మ తెలియుచునే ఉన్చుది. ఇది అన్సయము. ఆత్మ 
తెలియుచుండగా ఇతరములు తెలియక పోవుట వ్యతిరేకం. 


వ్యాఖ్య: అన్వయ వ్యతిరేకములు తర్క శాస్త్రమున సాంకేతిక పదములు. 
ఇచ్చట ఆ సాంకేతికార్థమునగాక కేవలం ఉండుట లేకపోవుట అను అర్థములలో 
ఉపయోగింప బడినవి. ఒక దానితో పాటుగ మరియొకటి ఉండుటను అనువృత్తి 
అనీ, అట్లు లేక పోవుటను వ్యావృత్తి అనీ అందురు. ఉన్నట్లు తెలియుటనే 
భానమనీ, ప్రతీతియనీ అందురు. 


లిజ్లాభానే సుషుప్తా స్యాదాత్మనో భానమన్వయః । 

వ్యతిరేకస్తు తద్భానే లిబ్బస్యాభాన ముచ్యతే 139 

39. సూక్ష్మ శరీరమునకు కూడా నుషుప్తావస్థ్ర యందు ప్రతీతి లేదు. 
అయినను ఆత్మన్భురణ ఉండనే ఉన్సుది. ఇది అన్వయము. ఆత్మస్ఫురణ 
ఉండగా నూక్ష్మ శరీర (ప్రతీతి లేకపోవుట వ్యతిరేకము. (చూడు: 15-6) 


వ్యాఖ్య: సుషుప్తి అనుభవమునకు సాక్షిగా ఆత్మ ఉండుట ఈ ప్రకరణముననే 
5-6 శ్లోకములందు వివరింపబడినది. 


తద్వివేకాద్వివిక్తాః స్యుః కోశాః ప్రాణమనోధియః। 

తేహి తత్ర గుణావస్థాభేదమాత్రాత్‌ పృథక్కృతాః 11401 

40. సూక్ష్మ శరీర వివేచన వలననే ప్రాణ, మనో, విజ్ఞానమయ కోశముల 
వివేచన కూడ జరిగిపోవుచున్లుది. ఏలన నూక శరీరమునందలి ఈ మూడు 
కోశములు గుణభేదము చేతను అవస్థాభేదము చేతను మా(త్రమే వేరు వేరుగా 
చెప్పుబడుచునది. 


వ్యాఖ్య: తమః ప్రధానమైన ప్రకృతి యందలి సూక్ష్మ భూతముల 
రజోంశములచే ప్రాణమయ కోశమేర్చడినది. సాత్తికాంశములచే మనోమయ 
కోశమేర్చడినది. దీని వికారమే విజ్ఞానమయ కోశము. ఈ మూడు కోశములు కలిపి 
సూక్ష్మశరీరమనబడుచున్నది. కనుక సూక్ష్మ శరీరము నుండి ఆత్మను వివేచించి 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 17 


తెలిసికొన్నచో అవశ్యంభావిగ మూడు కోశముల నుండియు ఆత్మవివేచన 
సిద్ధమగుచున్నది. 


సుషుప్పభానే భానంతు సమాధావాత్మనో౨_ న్వయః । 

వ్యతిరేకస్తాత్మభానే సుషుప్యనవభాసనమ్‌ 11411 

41. నమాధ్యవస్థ్ర యందు నుషుప్తి యొక్క ప్రతీతి లేకపోయినను ఆత్మ 
స్ఫురణ ఉండుట అన్వయము. ఆత్మస్ఫురణ ఉండగా నుషుప్తి తెలియకపోవుట 
వ్యతిరేకము. 


వ్యాఖ్య: ఇచ్చట “సుషుప్తి కారణ శరీరమునకు ఉపలక్షణము. సుషుప్తి 
యందు కేవలము అవిద్యయే, ఏమియు తెలియకపోవుటయే, భాసించును. ఈ 
అవిద్య చేతనే కారణ శరీరమేర్చడుచున్నది. కనుక ఈ శ్లోకమున సుషుప్తి పదము 
కారణ శరీరమునకు సమానార్థకముగా ఉపయోగింప బడినది. స్థూల సూక్ష్మ 
కారణ శరీరములు ఇట్లు వేరు వేరు అవస్థలలో వ్యావృత్తి చెందుచున్నను ఆత్మ 
వ్యావృత్తమగుటలేదు. కనుక ఆత్మ ఈ మూడు శరీరముల కంటె భిన్నమని 
తెలియవలెను. పూలమాల యందలి సూత్రము పువ్వుల కంటె భిన్నమైనట్లే. 


యథా ముజ్టాదిషీకైవమాత్మా యుక్తా సముద్ధ్భతః । 

శరీరత్రితయాద్ధీరైః పరం బ్రహ్మైవ జాయతే 11421 

42. ముంజగడ్డి యొక్క వెలుపలి ఆకుల నుండి లోనున్లు మొనవ్వును 
తీసీనట్లే ఆత్మను శరీరత్రయము నుండి వివేచనతో ధీరులు వెలికి తీసినబ్బో 
అది పరబ్రహ్మమే అని తెలియుచున్భది. 


వ్యాఖ్య: ధీరులనగా శరీరము మనస్సు బుద్ధులను నిగ్రహించి నియమింప 
గలిగినవారు అంతులేని ఓర్చుగలవారును అని భావము. ఇట్టి సామర్థ్యము 
(బ్రహ్మచర్యాది సాధనల ద్వారా కలుగును. 


పరాపరాత్మనోరేవం యుక్తా సంభావితైకతా । 

తత్త్వమస్యాదివాకైః స్పా భాగత్యాగేన లక్ష్యతే 114311 

43. ఈ విధముగ తర్కము ద్యారా అంగీకరింప బడిన జీవాత్మ 
పరమాత్మల ఐక్యత తత్తమని మొదలగు వాక్ళములబే భాగత్వాగ లక్షణద్యారా 
బోధింపబడుచున్దుది. 


18 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: రెండుగా కనబడు వస్తువులందు విరుద్దాంశములను పరిత్యజించి 
సామాన్యాంశమును సూచించుట భాగత్యాగ లక్షణ. 


జగతో యదుపాదానం మాయామాదాయ తామసీమ్‌ । 

నిమిత్తం శుద్ధసత్వాం తాముచ్యతే బ్రహ్మ తద్గిరా 1441 

44. సచ్చిదానంద న్యరూపమగు (బ్రహ్మము, తమః ప్రధానమైన ప్రకృతిని 
ఉపాధిగా జేసికొని జగత్తునకు ఉపాదాన కారణము, శుద్ద నత్త ప్రధానమైన 
ప్రకృతిని ఉపాధిగా స్వీకరించి జగత్తునకు నిమిత్త కారణము అగుచున్భుది. అట్టు 
నిమిత్త, ఉపాదాన కారణములైన (బ్రహ్మమే తత్త మసీయను వేదాంత మహా 
వాక్తమున 'తలొ అను పదముచే నూచించబడినది. 


వ్యాఖ్య: కుండ తయారైనచో దానికి మట్టి ఉపాదాన కారణము. కుమ్మరి 
నిమిత్త కారణము. జగత్తులో ఏ పదార్థమునకైనా ఇట్లు నిమిత్త ఉపాదాన 
కారణములు వేరువేరుగ ఉండును. కేవలము (బ్రహ్మము మాత్రమే తన 
అనిర్వచనీయమైన మాయ (ప్రకృతి) వలన జగత్తునకు నిమిత్త కారణము ఉపాదాన 
కారణము కూడా అగుచున్నది. 


యదా మలినసత్వాం తాం కామకర్మాదిదూషితామ్‌ I 

ఆదత్తే తత్పరం బ్రహ్మత్వం పదేన తదోచ్యతే 114511 

45. ఆ (బ్రహ్మమే మలిననత్త (ప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా 
స్వీకరించిన అవస్థ యందు త్తం” పదముచే నూచింపబడినది. ఈ ఉపాధి 
యందలి నత్త్రము మలినమగుట చేతనే, రజస్తమో లేశములచే కూడినదగుట 
చేతనే, కామకర్మాది దోషములచే కూడినదగుచునది. 


త్రితయీమపి తాం ముక్తా పరస్పరవిరోధినీమ్‌ । 

అఖండం సచ్చిదానన్గం మహావాక్యేన లక్ష్యతే 114611 

46. పరస్పర విరుద్రములైన ఈ మూడు ఉపాధులను వదలినబో 
అఖండమైన నత్‌బిత్‌ ఆనందమగు (బ్రహ్మమే మిగులుచున్లుది. ఇదియే మహా 
వాక్ట్యముచే నూబించబడినది. 


వ్యాఖ్య: శుద్ధసత్వ ప్రధానమైన ప్రకృతికి మాయ అని పేరు. దానిని ఉపాధిగా 
స్వీకరించిన బ్రహ్మము ఈశ్వరుడన బడుచున్నది. మలినసత్త్వ ప్రధానమగు ప్రకృతికి 
అవిద్య అని పేరు. దానిని ఉపాధిగా జేసికొనిన (బ్రహ్మము జీవుడనబడుచున్నది. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 19 


తమః ప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా గ్రహించిన బ్రహ్మము జగత్తు అని వ్యవహృత 
మగుచున్నది. ఈ మూడు ఉపాధులను తొలగించగా మిగిలి ఉండేది బ్రహ్మమే. 


సో౭ యమిత్యాది వాక్వేషు విరోధాత్తదిదన్తయోః । 

త్యాగేన భాగయోరేక ఆ(శయో లక్ష్యతే యథా 11471 

47. ఆ దేవదత్తుడే ఈ వ్యక్తి” మొదలైన వాక్తములలో ఆ,ఈ, శబ్దములు 
విభిన్ల దేశ కాల పరిస్థీతులను నూచించును. విరుద్రములైన ఆ భాగములను 
తృ్యజించినబో వానికి ఆశ్రయమైన దేవదత్తుడు ఒకడే అని తెలియుచున్లుది. 


మాయా౭ విద్యే విహాయైవముపాధీ పరజీవయోః । 

అఖండం సచ్చిదానంన్దం పరబ్రహ్మైవ లక్ష్యతే 14811 

48. అట్లే పరమాత్మ జీవాత్ములకు ఉపాధులైన మాయ అవిద్యలను 
త్యబించినబో భేదరహితమైన నచ్చిదానందమే పరబ్రహ్మమే తత్‌-త్తం అను 
పదముల చేత నూచితమగుచునది. 

సవికల్పస్య లక్ష్యత్వే లక్ష్యస్య స్యాదవస్తుతా । 

నిర్వికల్పస్య లక్ష్యత్వం న దృష్టం న చ సంభవి ॥49॥ 

49. (పూర్తషక్షము) నూచితమైనది సవికల్తమైనబో అది మిథ్య 
అగుచున్దుది. నిర్హొకల్చమైనది నూబింపబడుట ఎవరును చూడలేదు. అది 
నంభవమే కాదు. 

వ్యాఖ్య: “తత్త్వమసి” అను మహావాక్యము సూచించు బ్రహ్మము సవికల్పమా 
నిర్వికల్పమా అని పూర్వపక్షి ప్రశ్నించుచున్నాడు. సిద్దాంతి చెప్పునట్లు నామరూపాది 
వికల్పములన్నియు మిథ్యయే, నిజముగ సత్తలేనివె, అయినచో ఆ సవికల్ప 
(బ్రహ్మము కూడ మిథ్యయే యగుచున్నది. అట్టి వికల్పములు లేని, నిర్వికల్పమగు, 
బ్రహ్మము సూచింపబడ గలుగుటయే అసంభవము. ఎట్లు చూచినను ఈ (బ్రహ్మము 
అప్రతిపాద్యమే అని ఆక్షేపము. 

వికల్పో నిర్వికల్పస్య సవికల్పస్య వా భవేత్‌ । 

ఆద్యే వ్యాహతి రన్యత్రా నవస్థాల_౨_త్మాశ్రయాదయః 

50. (సిద్దాంతము) ఈ వికల్పము నిర్హికల్చుమునకు గాని, నవికల్పము 
నకు గాని నంబంధింపవచ్చును. నిర్హికల్చవు వికల్పమనినబో అది న్వవచన 


20 వేదాంత పంచదశి 


వ్యాఘాత  మగుచునది. నవికల్పువు వికల్పమనినబో అది అనవస్ట్ర 
ఆత్మాశ్రయము మొదలగు దోషములకు దారితీయుచునది. 


వ్యాఖ్య: సిద్ధాంతి మరియొక ప్రశ్నతో ఆక్షేపమును ఖండించుచున్నాడు. ఈ 
సందర్భమున వికల్ప శబ్దము వేరు వేరు అర్థములతో ఉపయోగింప బడినవి. 
పూర్వపక్షి గుణము భేదము అను అర్థములలో వికల్ప శబ్దమును ఉపయోగించెను. 
సిద్దాంతి ఆక్షేపము, మరొక విధము అను అర్థములతో వికల్ప శబ్దమును ఈ 
శ్లోకమున ప్రయోగించెను. వ్యతిరేకము, అదియా ఇదియా అనే సంశయము, ఈ 
అర్థములతో కూడ వికల్ప శబ్దము ప్రయోగింపబడును. ఏ అర్థమును ఇచ్చినా, 
నిర్వికల్పమును గూర్చిన వికల్పము అసంభవమని పూర్వపక్షియే అనెను. 
సవికల్పమును గూర్చిన వికల్పమైనచో ఈ రెండు వికల్పములును ఒకటియేనా 
వేరువేరా? ఒకటియేయైనచో ఆత్మాశయదోషము. వేరైనచో ఈ రెండు వికల్పముల 
గురించి మరొక వికల్పము, మూడవది, ఏర్పడుచున్నది. ఈ మూడు వికల్పముల 
గూర్చి మరొకటి. ఇట్లు అనవస్థా దోషము. ఒక దానిపై మరొకటి ఆధారపడినచో 
చక్రక దోషము. కావున పూర్వపక్షి ఆక్షేపము ఎట్లు చూచినను దోష పూర్ణమె 
అగుచున్నది. 


ఇదం గుణక్రియాజాతి ద్రవ్యసంబంధవస్తుషు । 

సమం తేన స్వరూపస్య సర్వమేతదితీష్యతామ్‌ 15111 

51. ఈ దోషపూర్ణత గుణము, క్రియ, జాతి (ద్రవ్యము, నంబంధము, 
వస్తువు అను ఆరు భావపదార్థములకును నమానముగనే వర్తించును. కావున 
ఇవియన్దియు నస్వరూపముననే యున్దువని స్వీకరింపవలెను. 


వ్యాఖ్య: వికల్పము నిర్వికల్పమునందా సవికల్పమునందా అనే ప్రశ్న అన్ని 
రకముల తార్మిక దోషములచే నిండియున్నదంటిమి. ఈ దోషములు భావ 
పదార్థములు ఆరింటికీ సమానమే, నిర్వికల్ప బ్రహ్మమునకు మాత్రమే కాదు అని 
చూపబడినది. గుణము నిర్గుణమునందున్నదా? సగుణమునందా? క్రియ 
నిష్మియమునందా సక్రియమునందా? కనుక ఇవన్నియు స్వరూపమునందే 
మాయచే కల్పింపబడి ఉన్నవని స్వీకరింపవలసి ఉన్నది. ఇచ్చట వస్తువు అను 
శబ్దము “సత్త అను అర్థములో గాక వైశేషికుల “విశేషము” అనే అర్థమున 
(ప్రయోగింపబడినది. 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 21 


వికల్పతదభావాభ్యా మసంస్పృష్టాత్మ వస్తుని | 

వికల్పితత్వ లక్ష్యత్వసంబంధాద్యాస్తు కల్పితాః ॥ 5211 

52. వికల్పముండుట, లేకుండుట - వీనిచే అంటబడని నత్తయందు 
వికల్సితత్త్యము లక్ష్ర్యత్తము సంబంధము మొదలైనవన్దియు కల్పింబడినవే. 

వ్యాఖ్య: సిద్దాంతము స్పష్టముగా చెప్పబడినది. సవికల్పమునకా 
నిర్వికల్చమునకా అనుట వికల్పితత్త్వ్వము సూచించబడగలుగుట లక్ష్యత్వము. ఇట్టివి 
అన్నీ కల్పితములే. అద్వితీయమగు (బ్రహ్మమును స్పర్శింపగలుగున దేదియు లేదు. 
ఇవి అన్నీ సచ్చిదానంద స్వరూపమగు బ్రహ్మమున మాయచే కల్పింపబడినవే. 


ఇత్థం వాక్షైస్తదర్ధానుసంధానం శ్రవణం భవేత్‌ । 

యుక్తా సంభావితత్వానుసంధానం మననం తు తత్‌ ॥581॥। 

53. ఇట్టి వాకములచే తత్త్యమని మొదలగు మహా వాక్యముల అర్థమును 
తెలినికొనుట (శ్రవణమనబడును. ఈ విధముగ తెలినికొనిన అర్థమును 
విచారణచే ఇదియే నరియని నిర్దారణ చేనీకొనుట మనన మనబడును. 


వ్యాఖ్య: ఈ ప్రకరణమున 44వ శ్లోకము నుండి చెప్పబడిన విధమున 
తత్వమస్యాది మహావ్యాక్యములకు అర్ధము జీవబ్రహ్మముల ఐక్యతయే అని 
తెలిసికొనుట శ్రవణము. ప్ర. 1.3 నుండి 43 వరకు వివరించినట్లు తర్మబద్ధముగ 
విచారించి నిర్ధారణకు వచ్చుట మననము. అద్వైత జ్ఞానమునకు సాధనములగు 
శ్రవణమనన నిదిధ్యాసనములు వివరింపబడుచున్నవి. 

తాభ్యాం నిర్విచికిత్సే9_రే చేతసః స్థాపితస్య యత్‌ । 

ఏకతానత్వమేతద్ధి నిదిధ్యాసనముచ్యతే 15441 

54. ఈ (శ్రవణ మననములచే నిన్సుంళయముగ దృఢపడితే అర్థము 
నందు మనస్సు స్థావింపబడుటయే ఏకతానత్తము. ఇదే నిదిధ్యాననము. 


వ్యాఖ్య: పతంజలి యోగసూత్రములు (3.29) తత్ర వ్రత్వరైక తానతా 
ధ్యానమ్‌” అని ధ్యానమును నిర్వచించును. ఈ శ్లోకమున హి” అను శబ్దము ఆ 
ప్రసిద్ధమైన ఏకతానతను స్మరించును. అదే నిదిధ్యాసనమని అద్వైత శాస్త్రమున 
చెప్పబడుచున్నది. 


22 వేదాంత పంచదశి 


ధ్యాతృధ్యానే పరిత్యజ్య క్రమాద్ధేయక గోచరమ్‌ । 

నివాతదీపవచ్చిత్తం సమాధిరభిధీయతే 115511 

ర్‌ర్‌. క్రమముగా మనస్సు ధ్యాత ధ్యానము ధ్యేయము అను త్రిపుటిని 
వదలి, ధ్యేయ న్వరూపమేయి చిమ్ధియందలి దీపశిఖ వలె నిష్కంపమై ఉండే 
అవస్థను నమాధి అందురు. 


వ్యాఖ్య: నిదిధ్యాసనమున ధ్యానవస్తువు ధ్యానము చేయువాడు, ధ్యానము, 
ధ్యాన కర్మ ఈ మూడు తెలియుచుండును. అభ్యాస బలముచే మనస్సు ఈ 
మూడింటి అనుభవమును వదల గలిగినప్పుడు మనస్సు ధ్యేయ స్వరూపమే 
అగును. దీనికి సమాధి అని పేరు. 


వృత్తయస్తు తదానీమజ్ఞాతా అప్యాత్మగోచరాః | 
స్మరణాదనుమీయంతే వ్యుత్తితస్య సముతితాత్‌ 115611 
థె థె 
56. మనస్సు యొక్క పరిణామములు ఆ స్టీతియందు తెలియకున్లా 
అవి ఆత్మనే విషయముగ కలిగి ఉండినవని వ్యుత్త్హానావస్థ యందు కలుగు 
స్మరణ వలన అనుమానముచే తెలియుచున్లుది. 


వ్యాఖ్య: సమాధికాలమున మనస్సున ఆత్మ, ధ్యేయ విషయము తప్ప మరేదీ 
ఉండక పోవుటచే ఆత్మయే ఉండినదని సమాధి అనంతరము మనస్సునకెట్లు 
తెలియును? ఆ ఆత్మానుభవము జ్ఞాపక ముండుట వలన అనుమాన ప్రమాణముచే 
తెలియుచున్నది. అనుభవము పిమ్మటనే జ్ఞాపకము వచ్చుట లోకసిద్ధము గదా. 


వృత్తీనామనువృత్తిస్తు ప్రయత్నాత్‌ ప్రథమాదపి । 

అదృష్టాసకృదభాస్మ ససంస్మారసచివాద్భవేత్‌ 115/1 

౨7. మసాపరిణామములు నమాధియబవస్ట యందును ఉండుట, మొదట 
నుండియు దీర్హకాలము చేసిన అభ్యాన బలము వలనను అద్భష్టమనబడు 
పూర్చువుణ్య విశేషమువలనను సంభవమగుచున్దుది. 

వ్యాఖ్య: మనస్సు యొక్క పరిణామములన్నీ అణగి పోయినపుడు ఆత్మ 
స్వరూపము ప్రకటమగును. ఈ అణగారిపోయిన స్థితియే ఒక పరిణామము. 
శ్రీరామకృష్ణ పరమహంస పరిశుద్ధమైన మనస్సు, ఆత్మ - రెండూ ఒకటే అని 
ఉపదేశించారు గదా! 


ప్రథమము: తత్త్వవివేక ప్రకరణము 23 


యథా దీపో నివాతస్థ ఇత్యాదిభి రనేకథా | 

భగవానిమమేవార్థమర్జునాయ న్యరూపయత్‌ 11581 

58. జ్ఞానైళ్ళర్య శక్తి బలవీర్భ తేజస్ఫంపన్నుడగు శ్రీకృష్ణ భగవానుడు 
భగవద్గీతయందు యథా దీపో నివాతస్థో నేంగతే సోపమాన్మృతా (6.19) 
మొదలగు శ్లోకములబే అనేక విధముల ఈ నిర్హికల్ల్చ సమాధి రూపమునే 
శిష్యుడగు అర్జునునకు బోధించెను. 


అనాదావిహ సంసారే సజ్చితాః కర్మకోటయః । 

అనేన విలయం యాన్తి శుద్దో ధర్మో వివర్ధతే 115911 

59. అనాదియగు నంసారమున పుణ్యాపుణ్య రూపములగు కర్మలు 
అనంఖ్వాకముగ నంపొదింపబడుచున్లువి. అవి అనీ నిర్వికల్ప నమాధి 
అనుభవముచే నశించును. చుద్రమగు ధర్మము పెంపొందును. 


వ్యాఖ్య: శుద్ద ధర్మమనగా కార్యవర్గ సమేతముగ అవిద్యను తొలగించి ఆత్మ 
సాక్షాత్మారమునకు సాధనమగు ధర్మము. కర్మలు నశించుటకు క్షీయంతే చాస్య 
కర్టాణి తన్మిన్‌ దృష్టే వరావరే” (ముండకోపనిషత్తు 2. 2.8) జ్ఞానాగ్ని స్సర్వ కర్ళాణి 
భన్ముసాత్మురుతే తథా” (గీత 4.37) అనే వాక్యములు ప్రమాణముగా చూపబడినవి. 

ధర్మమేఘమిమం ప్రాహుః సమాధిం యోగవిత్తమాః | 

వర్షత్యేష యతో ధర్మామృతధారాః సహస్రశః 11601 

60. (బ్రహ్మసాక్షాత్మారమును పొందిన యోగివరేణ్యులు ఈ నమాధిని 
ధర్మమేఘమందురు. ఏలన ఇది ధర్మమనెడి అమృతమును వేయిధారలతో 
వర్షించును. 


వ్యాఖ్య: క్షణమేక మాస్థాయడ్రతు శతన్యావి” అని యథర్వశిఖోపనిషత్తు. 
పాతంజల యోగసూత్రములు కైవల్యపాదమును (29.సూ) దీనినే సూచించును. 


అమునా వాసనాజాలే నిశ్శేషం ప్రవిలాపితే । 

సమూలోన్మూలితే పుణ్యపాపాఖ్యే కర్మసజ్బుయే 11611 

61. ఈ నిర్వికల్ప సమాధిచే, జ్ఞానవిరుద్రములు అహంకార మమకార 
కర్భత్యాది అభిమానములకు హేతువులు అగు, నంస్కారములు నమూహము 
నిశ్చేషముగ నళింపజేనినపుడు పుణ్య పాపములనే కర్మ సంచయమును కూకటి 
వేర్హతో నిర్మూలించినవుడు... 


24 వేదాంత పంచదశి 


వాక్యమప్రతిబద్ధం సత్రాక్చరోక్షావభాసితే । 

కరామలకవద్భోధ మపరోక్షం ప్రసూయతే 11621 

62. తత్తమని మొదలగు మహా వాక్ళములు, సనత్మ్కర్శలు సంస్కార 
ములు అనే వ్రతిబంధము తొలగి, మునుపు పరోక్షముగ మాత్రము తెలిసిన 
తత్త్వము ఇపుడు అరచేతిలో ఉనీరికాయ వలె ప్రత్యక్షముగ అపరోక్షముగ 
తెలియునట్టు చేయును. 


పరోక్షం (బ్రహ్మవిజ్ఞానం శాబ్దం దేశికపూర్వకమ్‌ । 

బుద్ధి పూర్వకృతం పాపం కృత్స్నం దహతి వహ్నివత్‌ 116811 

63. గురుదేవుని వద్ద తలత్త్యమస్వాది వాక్యముల ఉపదేశ రూపమున 
కలిగిన పరోక్షమగు (బ్రహ్మజ్ఞానము బుద్ది పూర్తకముగ జేసిన సకల 
పాపములను దపొంచును. 

అపరోక్షాత్మ విజ్ఞానం శాబ్దం దేశికపూర్వకమ్‌ I 

సంసార కారణాజ్ఞాన తమసశ్చండభాస్మరః 11641 

64. గురుదేవుని వద్ద తలత్త్యమస్వాది వాక్యముల ఉపదేశము వలన కలిగిన 
సంళయ విపర్భయములు లేని అపరోక్షమగు ఆత్మ విజ్ఞానము నంసార 
కారణమగు అవిద్యయనెడీ అంధకారమునకు చండభాన్కరుని వంటిది. 
మధ్యాహ్హాపు నూర్చుడు చీకటిని వలె అపరోక్షజ్ఞానము అవిద్యను రూపు 
మావునని యుద్దేశము. 

ఇళ్ధం తత్త్వవివేకం విధాయ విధివన్మనస్సమాధాయ । 

విగళితసంసృతిబంధః ప్రాప్నోతి పరం పదం నరో న చిరాత్‌ 11651 

65... ఈ విధముగ (బ్రహ్మోత్మెకత్తమనెడు తత్త్వమును గూర్చిన 
వివేకమును పంచకోళ వివేచనముచే సంపాదించి ఆ తత్త్యమున శాస్తోక్త 
విధానమున మనస్సును స్థిరముగ నిలిపి అపరోక్ష జ్ఞానముచే నంసార 
బంధమగు అవిద్యను నశింపజేసి పరమ పదమును నిరతిళయానంద 
రూపమగు మోక్షమును మానవుడు అచిరకాలముననే పొందును. సత్వ 
జ్ఞానానంద లక్షణమగు (బ్రహ్మమే అగునని భావము. 


ప్రథమ ప్రకరణము సమాప్తము 


ద్వితీయము : పంచభూత వివెక ప్రకరణము 


సదద్వైతం శ్రుతం యత్తత్పజ్బుభూతవివేకతః । 

బోద్దుం శక్యం తతో భూత పజ్బాకం ప్రవివిచ్యతే nln 

1. (బ్రహ్మము అద్దితీయమైన నత్తయని (శ్రుతి (వేదము) చెప్పును. ఆ 
(బ్రహ్మమును పంచభూత వివేకముచే తెలినీకొనగలము. కావున ఇప్పుడు 
పంచభూత వివేకము (స్రారంభింపబడుచున్దుది. 


వ్యాఖ్య: పదేవ సోమ్యేదమగ్ర అసీత్‌ ఏకమే వాద్వితీయమ్‌” (చాంధోగ్య 
6.2.1) అని శ్రుతి ప్రమాణము. ఈ అద్వయ సత్తయగు బ్రహ్మము అవాజ్మానస 
గోచరమగుట చేత నేరుగా తెలియబడదు. అనగా పంచేంద్రియముల చేత 
అంతరింద్రియమగు మనస్సు చేత (బ్రహ్మమును (గహింపలేము. అయినా ఆ 
(బ్రహ్మమే ఉపాధివశమున పాంచ భౌతికమైన జగత్తుగా భాసించుచుండుటచే పంచ 
భూతవివేకము ద్వారా ఆ ఉపాధిని తొలగిస్తే బ్రహ్మము బోధపడును. 


శబ్ద స్పర్శౌ రూపరసౌ గంధో భూతగుణా ఇమే | 

ఏకద్విత్రిచతుః పజ్బుగుణా వ్యోమాదిషు క్రమాత్‌ 1121 

2. శబ్ద స్పృర్భ రూప రస గంధము లనునవి ఆకాళము వాయువు తేజము 
(అగ) జలము పృథివి అను పంచభూతముల గుణములు. వీనియందు 
(క్రమముగా ఒకటి రెండు మూడు నాలుగు అయిదు గుణములుండును. 

ప్రతిధ్వని ర్వియచ్చబ్లో వాయౌ బీసీతి శబ్దనమ్‌ । 

అనుష్టాశీతసంస్పర్భః వహ్నాభుగుభుగుధ్వనిః 11 381 

3. ఆకాశమునందు ప్రతిధ్వని ఉన్నది. వాయువునందు బీసీ అను 
ధ్యనియు ఉష్ణ శైత్యములు లేని సర్భయు గలవు. అగ్జియందు భుగ భుగయను 
శబ్దము, (తరువాతి శ్లోకముతో య. 


26 వేదాంత పంచదశి 


ఉష్ణ స్పర్శః ప్రభారూపం జలే బులుబులు ధ్వనిః । 

శీత స్పర్శః శుక్షరూపం రసో మాధుర్యమీరితః 1141 

4. ఉష్ణ సరయు కాంతి రూపమును గలవు. జలమున బులుబులు 
మను శబ్దము చల్లని సృర్భయు తెల్లని రంగు తీయని రుచియు ఉన్దవని 
చెప్పబడినది. 

భూమౌ కడకడాశబ్దః కాఠిన్యం స్పర్శ ఇష్యతే 

నీలాదికం చిత్రరూపం మధురామ్లాదికో రసః 1151 

ర్‌. భూమియందు కటకట యను శబ్దము, కఠిన న్ఫుర్థయు, నీలము 
ఎరువు మొదలగు అనేక వర్ణములు, తీపు వులువు మొదలగు రుచులు. 


సురభీతరగంధా ద్వౌ గుణాః సమ్యగ్వివేచితా । 

(శోత్రం త్వక్‌ చక్షుషీ జిహ్వా ఘ్రాణం చేంద్రియ పంచకమ్‌ 11 6 

6. సుగంధము దుర్గంధము అనే రెండూ గలవు. ఇట్లు పంచభూతముల 
గుణములు వివేచింపబడినవి. వీనిని (గ్రహించే ఇంద్రియములు (క్రమముగా 
(శోతము తక్కు, చక్షువులు, జిహ్వ, ప్రాణము అనునవి. పంచభూతముల 
పరిణామములే కార్యములే పంచేంద్రియములు. చూప్ర.1.19 


కర్ణాదిగోలకస్థం తచ్చబ్బాదిగ్రాహకం క్రమాత్‌ । 

సౌక్ష్మా ప్రత్‌ కార్యానుమేయం తత్రాయో ధావేదృహిర్ముఖమ్‌ 11711 

7. (శోతాది ఇంద్రియములు చెవి మొదలగు మాంనగోళకము లందుండి 
శబ్దాది విషయములను (గ్రహించును. నూక్ష్మములగుటచే ఆ ఇంద్రియములు 
వాని కార్వముల వలన అనుమాన ప్రమాణము చేతనే తెలియబడుచున్దువి. 
సాధారణముగ అవి బహిర్ముఖముగ ప్రనరించును. (కఠ ఉప 4.1) 


కదాచిత్సిహితే కర్ణే శ్రూయతే శబ్ద ఆంతరః | 

ప్రాణవాయౌ జాఠరాగ్నా జలపానే9_నృ్న భక్షణే 18 

8. చెవులు మూనీకొనినపుడు అంతరమైన శబ్దము వినిపించును. అట్లే 
ప్రాణవాయువు జఠరాగ్భియు చేయు శబ్దములు అంతరములు, అనగా 
లోపలనున్భవి, తెలియబడుచున్లవి. 


వ్యజ్యంతే హ్యాంతరాః స్పర్షా మీలనే చాంతరం తమః। 
ఉద్దారే రసగంధా చేత్యక్షాణామాంతరగ్రహః 1191 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 27 


9. నీళ్ళు త్రాగినపుడు అన్ఫ్రము తినినపుడు అంతరమైన సృర్భలు 
తెలియుచున్లువి. కనులు మూనుకున్ణప్పుడు లోపలి అంధకారమును 
చూతుము. (త్రేపు వచ్చినపుడు రుచియు వాననయు తెలియుచునువి. ఇట్టు 
ఇంద్రియములు _ సాధారణముగ  బహిర్హిషయములను _ గ్రహించినప్పటికీ 
అప్పుడప్పుడు ఆంతర విషయములను కూడా (గ్రహించును. 


పంచోక్యాల_ 9 దాన గమన విసర్గానందకాః క్రియాః । 

కృషి వాణిజ్య సేవాద్యాః పంచస్వంతర్భవంతి హి 1101 

10. మాటలాడుట తీనికొనుట పోవుట తృ్యబించుట ఆనందించుట 
అనునవి అయిదు (క్రియలు. వ్యవసాయము వ్యాపారము సేవ మొదలగు 
(క్రయలన్ధియు ఈ అయిదింటి యందు ఇమిడిపోవును. 

వాక్సాణిపాదపాయూపసై రకైస్త తియాజనిః । 

ముఖాదిగోలకేష్వాస్తే తత్మర్మేంద్రియ పంచకమ్‌ ॥11॥ 

11. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అనే అయిదు 
కర్మేంద్రియముల నుండి ఆ అయిదు (క్రియలు క్రమముగా జనించును. నోరు, 
చేయి, కాలు, గుదము, జననేంద్రియము అనే మాంనవిండము లందు 
కర్మేంద్రియములు ఉండును. 


మనో దశేంద్రియాధ్యక్షం హృత్పద్మేగోళకే స్థితమ్‌ । 

తచ్చాంతః కరణం బాహ్యేష్వ స్వాతంత్ర్యాద్వినేన్రియెః 11121 

12. ఈ పది ఇంద్రియములను శానించునది మనస్సు. అది హృదయ 
కములమునందు ఉండును. సతం(త్రముగ అది బాహ్యవషయములను 
(గ్రహింపజాలదు కనుక ఇంద్రియముల నహాయమును అప్మేక్షించును. కాబట్టి 
దానికి అంతఃకరణమని పేరు. 


వ్యాఖ్య: కరణ మనగా సాధనము. పది ఇంద్రియములు కూడ బాహ్య 
కరణములే. మనస్సు అంతఃకరణము. దీపపు కాంతి గదియందంతటను ప్రసరించి 
ఉన్నను కాంతి స్థానము దీపశిఖ అనునట్లే అంతటయు వ్యాపించి ఉన్న మనస్సుకు 
స్థానము హృదయ కమలమని చెప్పబడినది. 

అక్షేష్వర్ధార్చితే పే తద్గుణదోష విచారకమ్‌ । 

సత్త్వం రజస్తమశ్చాస్య గుణా విక్రియతే హి తైః 1181 


28 వేదాంత పంచదశి 


13. ఇంద్రియములు కొనివబ్చి నమర్పించు విషయములలోని గుణ 
దోషములను మనస్సు విబారించును. సత్యము రజస్సు తమస్సు అనే 
గుణములచే మనస్సు వర్చుడుచున్దుది. వీనిచే మనన్సు అనేక వికారములను 
అనగా పరిణామములను పొందును. 


వ్యాఖ్య: (ప్ర.1.20 నందు మనస్సు సూక్ష్మభూతముల సాత్తికాంశల 
కలయికచే ఏర్పడినదని చెప్పబడెను. ఇపుడు రజస్తమస్సు లెచట నుండి వచ్చినవి? 
అనగా సూక్ష్మభూతములే తమఃప్రధానమగు ప్రకృతి నుండి జనించినవి. కనుక 
ప్రతి ప్రకృతి వికారమునందూ మూడు గుణములు ఉండును. కేవలము వాని 
ప్రాధాన్యత యందు మాత్రమే భేదము. 

జ్ఞానస్వరూపమగు ఆత్మ అన్ని జ్ఞానములకు సమానమే. నేత్రాది 
జ్ఞానేంద్రియములు రూపము మొదలగు జ్ఞానములను సమర్పించుటతో ఆగి 
పోవును. ఇక వానిని సమన్వయపరచి గుణదోషములు విచారించున దెవరు? ఆ 
విచారణకు సాధనముగ మనస్సును అంతరింద్రియముగ స్వీకరింపవలసియున్నది. 


వైరాగ్యం క్షాంతిరౌదార్యమిత్యాద్యాస్సత్త్రసంభవాః । 

కామక్రోధౌ లోభయత్నావిత్యద్యా రజసోత్ధితాః 1141 

14. వైరాగ్యము క్ష జొదార్థము మొదలగు వికారములు, అనగా 
గుణములు, నత్త గుణము నుండి కలుగును. కామ(కోధములు లోభము 
ప్రయత్త్సము మొదలగు గుణములు రజో గుణము నుండి ఉద్భువించును. 


ఆలస్యం ట్రాన్తి తన్దాద్యా వికారాస్తమసోల్టితాః | 

సాత్త్వికైః పుణ్యనిష్పత్తిః పాపోత్పత్తిశ్చ రాజసైః 111511 

15. ఆలన్యము (సోమరితనము) (భ్రమ మత్తు మొదలగు వికారములు 
తమోగుణము వలన కలుగును. సాత్ట్రిక ఎికారముల వలన పుణ్యము 
కలుగును. రాజన వికారముల వలన పాపము కలుగును. 


తామసైర్నోభయం కింతు వృథాయుఃక్షపణం భవేత్‌ । 

అత్రాహం ప్రత్యయీ కర్తేత్యేవం లోకే వ్యవస్థితిః 1161 

16. కాని, తమోగుణము వలన వుణ్యపాపము లేవియు కలుగవు. రాయి 
రప్పలకు వలె నిరర్థకముగ ఆయువు క్షయించి పోవును. ఇట్టి అంతఃకరణ 
వికారములలో నేను” అనే వికారమునకు కర్తయని పేరు. ఇదే లోకవ్యవహారము. 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 29 


వ్యాఖ్య: (ప్రథమ ప్రకరణమున శరీరత్రయమును పంచకోశములను 
విచారించి “తత్త్వమసి” అనే మహా వాక్యమునందలి “త్వం” పదార్థము స్పష్టము 
చేయబడినది. 'నదేవ సోమ్య ఇదం అగ్ర అసీదేకమేవాద్వతీయమ్‌” (ఛాందోగ్య 
ఉపనిషత్తు 6.2. 1) అను వాక్యమున ఇదం శబ్దముచే జగత్తు సూచింపబడినది. ఆ 
ఇదం” శబ్దమునకు అర్థము నిరూపిస్తూ ఆ జగత్తున దర్శించు ఏకాదశ 
ఇంద్రియములు కర్తయగు “నేను (అహంకారము) అన్నియు పంచభూత 
వికారములని చూపబడినది. పంచభూతములు తమః ప్రధానమగు ప్రకృతి నుండి 
జనించినవి. ఈ ప్రకృతి కూడా బ్రహ్మము యొక్క ఉపాధియే. కనుక ఈ ఉపాధిని 
వివేచించి తొలగించినచో ఈ జగత్తు (ఇదం) కూడా బ్రహ్మము మాత్రమే (సత్‌ఏవ) 
అని తేటపడును. 


స్పష్టశబ్దాదియక్తేషు భౌతికత్వమతిస్సుటమ్‌ । 

అక్షాదావపి తచ్చాస్త్రయుక్తిభ్యామవధార్యతామ్‌ 111711 

17. సృష్టముగ శున్సుర్దాది గుణములు గల ఘటము మొదలగు 
వస్తువులు పంచభూతముల కార్భములనుట న్ఫుటమగ తెలియచున్లువి. 
ఇంద్రియములు కూడా అట్టి భూతకార్యములే అని శాస్త్రప్రమాణము చేతను 
తర్కము (అనుమాన (ప్రమాణము) చేతను తెలినికొనవలెను. 


వ్యాఖ్య: ఛాందోగ్య ఉప. 6.5.4 నందు మనస్సు అన్నమయమనీ ప్రాణములు 
అపోమయము (జలమయము) అనీ వాక్కు తేజోమయమనీ చెప్పబడినది. 
ఛాందోగ్య 6.7.1 యందూ సిద్దాంతబింద గ్రంథమునందూ ఈ విషయమే తర్మ 
బద్ధముగ నిరూపింపబడినది. 


ఏకాదశేంద్రియెర్యుక్యా శాస్తేణాప్యవగమ్యతే I 

యావత్మించిత్‌ భవేదేత దిదంశబ్లోదితం జగత్‌ 11811 

18. ఏకాదశ ఇంద్రియముల (ప్రత్యక్ష ప్రమాణము చేతను తర్కము 
(అనుమాన ప్రమాణము) చేతను శాస్త్రము (శబ్దప్రమాణమ) చేతను అర్జాపత్తి 
మొదలగు ఇతర ప్రమాణముల చేతను బోధపడుచున్చ ఈ జగత్తు 
అనునదంతయు ఇదం” శబ్దముచే నూచింపబడుచునది. (ఇదం శబ్దము 
సదేవ సోమ్య ఇదం అగ్ర ఆసీదేక మేవాద్దితీయం' భఛాం.6.2.1 అనే 
వాక్తములోనిది. 


30 వేదాంత పంచదశి 


ఇదం సర్వం పురాసృష్టే రేక మేవాద్వితీయకమ్‌ I 

సదేవాసీన్నామరూపే నాస్తామిత్యారుణేర్వచః 11191 

19. ఇది అంతా (ఈ జగత్తు అంతా) నృష్టి అగుటకు పూర్తము న్‌ 
పదార్థమే, అది ఒక్కటే, రెండవ పదార్థము లేకయే ఉండెను. నామలూపములు 
లేకుండెను అని ఆరుణి మహర్షి చెప్పెను. (ఛాందోగ్య ఉపనిషత్తు. 6.2. లోని 
అర్ధము మాత్రము ఇచట చెప్పబడినది) 

వృక్షస్య స్వగతో భేదః పత్రపుష్పఫలాదిభిః | 

వృక్షాంతరాత్సజాతీయో విజాతీయతలాదిళ్ళిః 11201 

20. భేదమ మూడు విధములు. ఒకే వృాక్షమున ఆకులు పువ్వులు పండ్లు 
మొదలగు భేదము న్వుగతభేదము. ఒక జాతికి చెందిన అనేక వ్నక్షములకు 
పరస్తరముగనున్ద భేదము నజాతీయ భేదము. వృక్షమునకు శిలలు నదులు 
మొదలగు వానితో గల భేదము విజాతీయ భేదము. 


తథా సద్వస్తునో భేదత్రయం ప్రాప్తం నివార్యతే । 

ఐక్యావధారణద్వైత ప్రతి షేధ్యైస్రిభిః క్రమాత్‌ ॥21॥ 

21. అట్లే సద్దస్తువు నందు ఈ మూడు భేదములు ఉండవచ్చుననే 
సంశయమును ఐకృము అవధారణ ద్దైత (పతిషేధము అనే మూడు శబ్రముల 
ప్రయోగము నివారించుచున్దుది. 

వ్యాఖ్య: 'ఏకమే వాద్వితీయమ్‌” అనే శ్రుతివాక్యము 'ఏకమ్‌” అనే శబ్దముచే 
ఐక్యమును, ఏవి శబ్దముచే అవధారణను, అద్వితీయమ్‌ అనే శబ్దముచే 
ద్వైతప్రతిషేధమును సూచించుచున్నది. 


సతో నావయవాశ్ళంక్యాస్తదంశస్వానిరూపణాత్‌ । 

నామరూపే న తస్యాంశౌ తయోరద్యాప్యనుద్భవాత్‌ 12211 

22. అద్దాయమగు నత్త (బ్రహ్మము యందు అవయమవములనెడి 
స్వగత భేదమును అనుమానింపలేము. ఏలన (బ్రహ్మమునందు అంళములే 
నిరూపింపబడలేదు. నామరూపములు నదంశములు కావా? అనిన కావు. 
సృష్టికి పూర్తుము అవి లేవు కనుక. 

నామరూపోద్భవ స్యైవ సృష్టిత్వాత్‌ సృష్టితః పురా । 

న తయోరుద్భవస్తస్మాన్నిరంశం సత్యథా వియత్‌ 11281 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 31 


23. నామరూపములు కలుగుటయే నృష్టియనబడుచున్భది. కనుక 
నృష్టికి పూర్తము అవి లేవనుట నిర్పివాదాంశము. అందుచే (బ్రహ్మము 
ఆకాళము వలె అంశరహితము. (అంశములే లేకపోవుటచే స్వగత భేదము 
(బ్రహ్మమునందు లేదు.) 


సదంతరం సజాతీయం న వైలక్షణ్యవర్ణనాత్‌ I 

నామరూపోపాధిభేదం వినా నైవ సతో ఖిదా 112411 

24. ఘటనత్త పటనత్త అనే వేరువేరు నత్తలు డనట్టు తోచినా ఆ నత్తల 
యందు విలక్షణత్తము లేకపోవుటచే నత్త ఒకటియే అగుచునది. నామ 
రూపములనెడి ఉపాధుల వలన మాత్రము భేదమునట్లు తోచును. ఆకాశము 
ఒకటియే అయినను ఘటాకాశము మఠాకాశము మొదలగు భేదములున్దుట్టు 
ఘటము మఠము మొదలగు ఉపాధుల వశమున తోచుచున్లుది గదా. కనుక 
(బ్రహ్మమునందు నజాతీయ భేదము లేదు. 


విజాతీయ మసత్తత్తు న ఖల్వస్తీతి గమ్యతే । 

నాస్యాతః ప్రతియోగిత్వం విజాతీయాద్భిదా కుతః 11251 

25. నత్తకు విజాతీయము అనల్‌. అనల్‌ అనగా అనలు లేకపోవుట. 
లేనివస్తువుతో భేదము చెప్పుటకుదరదు. ఇక విజాతీయ భేదమెట్టు వచ్చును? 
కనుక (బ్రహ్మము నందు విజాతీయ భేదము కూడా లేదు. 


ఏకమేవాద్వితీయం సత్సిద్ధమత్ర తు కేచన | 

విహ్వలా అసదేవేదం పురాల_9_సీదిత్యవర్ణయన్‌ 112611 

26. ఇట్టు నత్త ఒకటి మాత్రమే, రెండవది లేదు అని నిద్దించుచున్లది. 
కాని ఈ విషయమున కొందరు మతిభ్రమించిన వారు పూర్ణము అనల్‌ 
మా(త్రమే ఉండినదని వర్ణింతురు. 


వ్యాఖ్య: మాధ్యమిక సంప్రదాయమునకు చెందిన శూన్యవాది బౌద్దులు 
మొదట శూన్యమే ఉండినదని వాదింతురు. అంతా శూన్యమునందే లయించుననీ 
మధ్యలో కన్పించే ఈ సృష్టియంతా 'భ్రమయనీ వారి సిద్ధాంతము. ఈ (భ్రమకు 
ఆధారము లేదు కనుక శూన్యమే పరతత్త్వమని వారి వాదము. 


మగ్నస్యాబ్బౌ యథాక్షాణి విహ్వలాని తథాస్యధీః ॥ 
అఖండైకరసం (శ్రుత్వా నిష్ప్రచారా బిభేత్యతః 11271 


32 వేదాంత పంచదశి 


27. సముద్ర మధ్యమున మునిగిన వ్యక్తికి భయముచే మతిభ్రమించి 
నట్టు వీరు కూడా (బ్రహ్మము అఖండము వకరసము అని వినుటచేతనే చేష్టలు 
దక్కి భయ(భ్రాంతులగుచున్భాలు. (ఇచట సాకారబ్రవ్మావాదులు కూడా 
ఉద్దేశింపబడిరి). 


గౌడాచార్యా నిర్వికల్సే సమాధావన్యయోగినామ్‌ । 

సాకార బ్రహ్మనిష్టానామత్యంతం భయమూచిరే 12811 

28. సాకార (బ్రహ్మమును ఉపాసించే ఇతరయోగులు నిర్వికల్ప సమాధిని 
గూర్చి అత్వంతము భయము నొందుదురని ఆచార్భగౌడపాదులు వబించిరి. 


వ్యాఖ్య: నిర్వికల్ప సమాధియందు ధ్యాతధ్యేయము ఏవియు మిగలవు. 
సత్తాస్వరూపము వికల్పములు లేనిదై ప్రకాశించును. ధ్యేయమనే ఆలంబనమును 
ఆశ్రయించి ఉండే ధ్యాతలు ఇట్టి నిరాలంబ స్థితిని గూర్చి భయపడుట సహజమే 
(చూ, మాండూక్యకారిక 3.39) 


అస్పర్భయోగో నామైష దుర్దర్శః సర్వయోగిభిః | 

యోగినో బిభ్యతి హ్యస్మాదభయే భయదర్శినః 112911 

29. ఈ నిర్చికల్పు నమాధికి అన్ఫుర్ధుయోగమని పేరు. సాకార ధ్యాన 
నిష్టులగు నకలయోగులకు ఇది అసాధ్యము. నిర్జన (ప్రదేశమునందు బాలకుల 
వలె నీరు భయరహితమగు నిర్వికల్ప నమాధియందు భోయహేతువులను 
ఊహించి భీతి జొందుదురు. 

భగవత్పూజ్యపాదాశ్చ శుష్క తర్మపటూనమూన్‌ । 

ఆహుర్మాధ్యమికా[న్రాంతానచింత్యే౭_ స్మిన్సదాత్మని 1180॥ 

30. శ్రీళంకర భగవత్తాదులు కూడా ఈ శుష్క తర్కనిష్ణాతులగు 
మాధ్యమికులు, అద్దాయము స్వయంనిద్దము అగు (బ్రహ్మమును గూర్ధి 
(భ్రాంతిలో పడిరని నుడివిరి. 


అనాదృత్య (శ్రుతిం మౌర్చాదిమే బౌద్దాస్తమస్వినః I 

ఆపేదిరే నిరాత్మత్వమనుమానైక చక్షుషః 131 

31. మూర్ధత్త్యము వలన అంధకారమగ్భులైన ఈ బౌద్దులు అనుమాన 
(ప్రమాణమును ఒకకంటితో మతమే చూచుచు (వతి ప్రమాణమును 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 33 


నిరాకరించి ఆత్మయనునదే లేదనుచూ జూన్యమును మాత్రము నంపాదింప 
గలిగిరి. 

శూన్యమాసీదితి బ్రూషే సద్యోగం వా సదాత్మతామ్‌ I 

శూన్యస్య న తు తద్యుక్తముభయం వ్యాహతత్వతః 1321 

32. “ాన్యమే ఉండెను” అనునపుడు ఈ 'భాన్యము' ఇతర వస్తువుల 
వలె నత్తారూపమా లేక నత్తతో నంబంధపడినదా? ఎట్టెనను_'జూన్యము 
ఉండుట” అనునవి పరస్తల విరుద్రవచనమే. 


వ్యాఖ్య: సృష్టికి పూర్వము శూన్యమే ఉండెననీ ప్రళయము పిదప అంతా 
శూన్యముననే లయించుననీ, కనుక మధ్యకాలమున మాత్రము భాసించు ఈ 
జగదాదికమంతా, వ్యక్తి, వ్యక్తి యందలి ఆత్మ కూడా, శూన్యమేననీ శూన్యవాది 
బౌద్దుల వాదము. 

ఉండుటనే సత్తయనుచున్నాము. అన్ని వస్తువులు ఉండుట వలన సత్తా 
రూపములగుచున్నవి. కనుక శూన్యము ఉండినచో అదియూ సత్తారూపమే 
అగును. అయినచో శూన్యమను పదమున కర్ణము లేదు. కాక, శూన్యము 
సద్వస్తువుతో సంబంధపడునది అనినచో సంబంధపడుటకు శూన్యము మరియొక 
వస్తువు కావలసి ఉండును. రెండు వస్తువుల మధ్యగదా సంబంధముండుట. 
ఇట్లెనచో శూన్యము మరొక సద్వస్తువగు చున్నది. శూన్యమగు పదము అర్థరహిత 
మగుచున్నది. 

అనుభవమున కూడా శూన్యమున్నదని చెప్పుటకు శూన్యమును చూచిన 
ద్రష్ట ఉండవలెను గదా. అట్టి ద్రష్ట ఉండగా అంతా శూన్యమే అని యెట్లు 
చెప్పగలము? 


న యుక్తస్తమసా సూర్యో నాపి చాసౌ తమోమయః । 

సచ్చున్యయో ర్విరోధిత్వాచ్భూన్యమాసీత్మథం వద 113881 

33. నూర్యుడు చీకటితో ఉండడు. సూర్యుడు అంధకారమయుడూ 
కాడు. అట్లే నత్త, తూన్యము పరస్పుర విరుద్దములగుటబచే బాన్యము ఉండెనని 
ఎట్లందువో చెప్పు. (అది అసంభవమని ఉద్దేశము). 


వియదాదే ర్నామరూపే మాయయా సువికల్పితే । 
శూన్యస్య నామరూపే చ తథా చేజ్జీవ్యతాం చిరమ్‌ 11341 


34 వేదాంత పంచదశి 


34. ఆకాళము మొదలగు నిర్పికారవస్తువులందు నామరూపములు 
మాయబే కల్తింపబడి నట్లే తాన్ఫ్యమునందును నామరూపములు మాయచే 
కల్పింపబడినవనినబో నీవు చిరకాలము జీవింపుము. (అనగా తూన్యవాది 
పప్పులో కాలు వేసెనని అర్థము). 


సతోపి నామరూపే ద్వే కల్పితే చేత్తదా వద । 

కుత్రేతి నిరధిష్టానో న భమః క్వచిదీక్ష్యతే 113511 

35. ఏదైన ఉన వస్తువుపై నామరూపములు కల్పింపబడినబో అట్టు 
చెప్పుము. ఆధారవస్తువు లేని చోట (భ్రమయున్చుట్టు ప్రపంచమున నెచ్చటను 
చూఢము. 


వ్యాఖ్య: వేదాంతమున సద్వస్తువగు బ్రహ్మముపై నామరూపములు కల్పితము 
లగుచున్నవని చెప్పబడినది. ఇచ్చట ఆధారవస్తువు బ్రహ్మము. శూన్యవాది 
శూన్యముపై నామరూపములు కల్పింపబడినవనినచో శూన్యము కూడా 
ఆధారముగ సద్వస్తువగుచున్నది. శూన్యత్వము నశించుచున్నది. కాదు, శూన్యమే 
ఆధారమనిన ఆధారమే లేదని ఏర్పడును. ఆధారము లేకయే భ్రమ కలుగుట 
అనుభవ విరుద్ధము, కనుక శూన్యవాదము నిలువదు. సద్వస్తువునకు జగత్తు 
ఆధారము (అధిష్టానము) కాజాలదు, సత్త నుండే జగత్తు ఉత్పన్నమైనది కనుక. 


సదాసీదితి శబ్దార్థభేదే వైగుణ్యమాపతేత్‌ | 

అభేదే పునరుక్తిస్సాాన్మైవం లోకే తథేక్షణాత్‌ 11361 

36. నత్త ఉండెను అనే శబ్దముల అర్ధము నందును విరోధమే. విరోధము 
లేదు, రెండింటి అర్టమొకటే అనిన పునరుక్తి దోషము (అని ఆక్షేపించినబో 
సమాధానము) లోకవ్యవహారమిట్లే అగుటచే దోషము లేదు. 


వ్యాఖ్య: ఛాం.ఉప. 3.19.9: 6.2.1 నందు 'అనదేవేదమ(గ ఆసీత్‌ అనే 
వాక్యమున విరోధము చెప్పబడినట్లే 'సదేవసోమ్యేద మగ్ర అనీత్‌' అనినను 
విరోధమేయని ఆక్షేపము. ఉండినదే మరల ఉండెను అనుట విరుద్ధము. సత్‌, 
ఆసీత్‌ అనునవి రెండు సత్తలైనచో అద్వయసత్తయు సిద్ధమగుచున్నది. అర్థము 
ఒకటియే కదా అనిన ఒకదానిని రెండు పర్యాయములు చెప్పుట పునరుక్తి 
దోషము. ఇట్టి ఆక్షేపమునకు సమాధానముగ లోకమున ఇట్లే వ్యవహారము 
జరుగుటచే అందు దోషము లేదని చెప్పబడుచున్నది. 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 35 


కర్తవ్యం కురుతే వాక్యం (బ్రూతే ధార్యస్య ధారణమ్‌ ॥ 

ఇత్యాది వాసనావిష్టం ప్రత్యాసీత్సదితీరణమ్‌ 18711 

37. చేయవలసిన దానిని చేసెను, వాక్తమును వచించెను, భారమును 
భరించెను మొదలైన వాక ప్రయోగములన్లీ వునరుక్తులు విరోధములే. ఇట్టి 
సంస్కారములు కలిగిన వారినుద్దేశించే (కుతి 'సత్‌ ఆసీత్‌ "అని చెప్పుచున్దుది. 
జనులకు ఈ వాక్సములన్లీ అర్ధవంతములే సాధువులే అగుచున్లువి. 


కాలాభావే పురేత్యుక్తిః కాలవాసనయా యుతమ్‌ । 

శిష్యం ప్రత్యేవ తేనాత్ర ద్వితీయం నహి శంక్యతే 118811 

38. అద్దితీయమగు (బ్రహ్మము పూర్వము” ఉండెను అనుట ఎట్టు? 
రెండవది ఉండినగదా దానికి పూర్వము" మరొకటి ఉండెనని చెప్పగలము? 
అను. నంశయము _ వారింపబడుచున్లుది. (బ్రహ్మము  కాలాతీతమైనను 
పూర్వము” అని చెప్పుట కాలమను భావనను వదలని శిష్యుని గూర్చి మాత్రమే. 
కాలము లేదనిన నూతనులు ద్యిగ్భుమ జెందుదురు. వారికి క్రమముగ బోధ 
పరచుటకు (బ్రహ్మము పూర్వము ఉండెను అని చెవ్పుబడినది. రెండవ దాని 
గూర్చిన ఉద్దేశము ఇందు లేదు. 


చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైతభాషయా । 

అద్వైతభాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరమ్‌ || 391 

39. ఆక్లేపముగాని పరిహారము గాని ద్లైతభాష యందే, వ్యవహారమున 
ద్రైతమును ఆరోపించుకొనియే జరుగును. _అద్దైతభాష యందు 
పరమార్థమున (ప్రళ్లేయు లేదు ఉత్తరమనలే లేదు. రెండవదే లేనపుడు (ప్రళ్లలు 
ఉత్తరములు అనంభవముగదా. 


తదా స్తిమిత గంభీరం న తేజో న తమస్తతమ్‌ । 

అనాఖ్యమనభివ్యక్తం సత్మిజ్బిదవశిప్యతే 14011 

40. అప్ప్రుడు, పరమార్హమున, నిళ్ళులము మనస్సు ఊపొంపలేనిది కాంతి 
కానిది ఆచరింపనిది వ్యాప్తమైనది_ వివరింపనలవికానిది ఇంద్రియములు 
(గ్రహింపజాలనిది భూన్యముకానిది ఇది ఫలానా అని చెప్పువీలు లేనిది ఉండును. 
అనగా దానిని ర్రైతనిషేధముచే మాత్రము నూచింపగలమని ఉద్దేశము. 
(యోగవానీష్ట ప్రారంభమున రామవనిష్ట సంవాదము (ద్రష్టవ్యము.) 


36 వేదాంత పంచదశి 


నను భూమ్యాదికం మా భూత్సరమాణ్వన్తనాశతః । 

కథంతే వియతో£_ సత్వం బుద్ధిమారోహతీతి చేత్‌ 11411 

41. ఆక్టేపము: పరమాణువుల కలయికబే ఏర్పడిన భూమి జలము 
మొదలైనవి _లేకపోవుగాక. నిత్వమగు ఆకాశము కూడా లేదనుట ఎట్టు 
ఊహింపగలము? _ (దైశేషికుల అభిప్రాయము. బ్రవ్మాముతో పాటుగ 
ఆకాశముండిన అద్దాయ వాదము భంగపడును) 


అత్యంతం నిర్ణగద్వ్యోమ యథా తే బుద్ధిమాగ్రితమ్‌ | 

తథైవ సన్ని రాకాశం కుతో నాశ్రయతే మతిమ్‌ 11421 

42. నమాధానము: జగమంతా నశించి ఆకాశము మాతముండునని 
నీవు ఊహింపగలిగినట్లే ఆకాళము కూడా నళింపగా నత్త ఉండునని వీల 
ఊహింవలేము? 


వ్యాఖ్య: 'శబ్దగుణక మాూకాశం” అనీ అవకాశ దాతృత్వమ్‌ ఆకాశత్వమ్‌” అనీ 
ఆకాశమునకు నిర్వచనములు. శబ్దము కలుగుటకు ఆధారమైనది, ఇతర వస్తువులు 
ఉండుటకు అవకాశమును ఇచ్చునది ఆకాశము. అనగా ఇతర వస్తువులతో 
సంబంధపడునది ఆకాశము. ఇట్లుండ, వస్తువులన్నీ నశించి ఆకాశము మాత్రము 
ఉండుట ఊహింపగలిగినచో ఆ ఆకాశము కూడా నశించి సత్త మాత్రము 
శేషించుట ఏల ఊహింపలేము? అన్నింటిని నిషేధించుచూ వచ్చిన నిషేధింప 
సాధ్యము గానిది మిగులును. అదే సత్త, బ్రహ్మము. 


నిర్ణగద్వ్యోమ దృష్టం చేత్రకాశతమసీ వినా। 

క్వ దృష్టం కిం చ తే పక్షే న ప్రత్యక్షం వియళ్ణలు 114811 

43. జగత్తు నళించినా ఆకాశమును చూడగలమనినబో వెలుగు బీకటులు 
లేక ఆకాశమును ఎట్టు చూడగలము? అదీగాక మీ పక్షమున ఆకాశము 
ఇంద్రియగోచరము కాదుగదా? (నైయాయికులు, చూన్యవాదుల పక్షము) 


తద్వస్తు శుద్ధం త్వస్మాభిర్నిశ్చితైరనుభూయతే I 

తూష్టీం స్థితౌ న శూన్యత్వం శూన్యబుద్ధేశ్చ వర్ణనాత్‌ 114411 

44. అంతఃకరణ వుత్తులన్ఫీ ఉపళమించినపుడు ళుద్రనత్రయగు 
(బ్రహ్మము స్పష్టముగా అనుభూతమగుచుశ్భది. అది జూన్యము కాదు, 
చూన్వమును అనుభివించుచున అనుభవము లేదు కనుకు 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 37 


వ్యాఖ్య: ఆకాశము వలెనే బ్రహ్మము కూడ ఇంద్రియ గోచరము కాదు గదా 
అను సంశయము వారింవబడినది. సమాధి స్థితియందు (బ్రహ్మము అనుభవ 
వేద్యము. శూన్యమును అనుభవించే వాడుండినచో ఇక శూన్యమే భంగపడుచున్నది. 

సద్బుద్ధిరపి చేన్నాస్తి మా౭_స్త్వస్య స్వప్రభత్వతః । 

నిర్మనస్మత్వ సాక్షిత్వాత్సన్మాత్రం సుగమం నృణామ్‌ 114511 

45. వుత్తులన్లీ శాంతించినపుడు నత్తను గూర్చిన వృత్తియునుండదు గదా 
అనిన ఆ వృత్తి లేకపోయినను బాధలేదు. (బ్రహ్మము న్వప్రకాళము గనుక తానై 
(ప్రకాళశించుచు. వృత్తినాళమునకు సాక్షియగుచున్లుది. అట్టి (బ్రహ్మమును 
సాక్షాత్కరించుకొనుటలో కష్టమేమియు లేదు. 


వ్యాఖ్య: అచ్చట నా మనస్సు లేదు, నేను ఉన్నాను” అను అనుభవములో 
అర్థముగాని దేమియు లేదు. 


మనోజృంభణరాహిత్వే యథా సాక్షీ నిరాకులః । 

మాయా జృంభణతః పూర్వం సత్తథైవ నిరాకులమ్‌ 114611 

46. _మనోవ్యాపారములన్లీ _ఉపళమించినపుడు  సాక్షివైతన్యము 
(ప్రశాంతముగ భానీంచునట్టు మాయా కల్లోలమునకు వూర్వము (బ్రహ్మము 
కూడా (ప్రశాంతముగ (ప్రకాళించుచుండను. 


వ్యాఖ్య: సాక్షి చైతన్య మనగా మనలోని ఆత్మ సత్త. దాని ఉనికిపైననే 
సాక్షిత్వము, చూచుచుండుట, ఆరోపింపబడుచున్నది. ఆత్మ సత్తతో విషయములు 
కూడా ఉందునపుడును ఆత్మ చేయునదేమియు లేదు. కాని విషయముల 
సాన్నిధ్యము వలన సాక్షిత్వము ఆత్మకు చెప్పబడుచున్నది. విషయముల గూర్చి 
కర్తృత్వ భావము కలిగినపుడు ఆత్మ అహంతయగు చున్నది. ఈ యహంతనే 
మనము వ్యవహారమున చైతన్యమని చెప్పుచున్నాము. అహంత స్థితియందు ఆత్మ 
సత్త యొక్క ప్రశాంత స్థితిపోయి మాయా కల్లోలము ప్రారంభమగుచున్నది. కనుక 
కర్శృత్వ భావమును వదలి ఆత్మసత్త సత్తా మాత్రముగ అనుభవమునకు వచ్చుటలో 
అసంభవముగాని విషయముల ఆవశ్యకతగాని ఏమీ లేదు. అట్లే పదునాల్లు 
భువనముల తోడి (బ్రహ్మాండ సహితమగు (బ్రహ్మము కూడ ఈ మాయాకల్లోలమును 
వదలి, నామరూప రహితమై, సృష్టికి పూర్వము కేవలము సత్తా మాత్రముగ 
ఉండెననుటలో నసంభావ్యతగాని నామరూపముల ఆవశ్యకత గాని ఏమీ లేదు. 


38 వేదాంత పంచదశి 


నిస్తత్వా కార్యగమ్యాస్య శక్తిర్మాయా9_గ్ని శక్తివత్‌ । 

న హి శక్తిః క్వచిత్‌కైశ్చిత్‌ బుధ్యతే కార్యతః పురా ॥147॥ 

47. అడ్జియందలి దాహక శక్తివలె నద్దన్తువగు (బ్రహ్మము కంటె 
భినమగు అస్తిత్యము లేనిదియు, ఆకాళాది కార్యములకు కారణముగ 
అనుమానముచే తెలియబడునదియు, అగు బ్రహ్మము యొక్క శక్తియే, 
ఆకాశాదులను కల్పించు సామర్థ్యమే, మాయయనబడుచున్లుది. కార్యమునకు 
పూర్తము ఏ శక్తియినను తెలియబడదు. 


వ్యాఖ్య: సృష్టికి పూర్వము బ్రహ్మము, అద్వయసత్త, మాత్రమే ఉండెను. 
ఆకాశాది జగత్తుకు కారణము మాయ. జగత్తు సృష్టింపబడుటకు పూర్వము మాయ 
ఎచ్చట ఉన్నది? అనిన బ్రహ్మమునందే ఉండెనని అనుమానముచే ఊహింప 
వలసియున్నది. ఈ ఊహకు ఉపపత్తిగ అగ్నియు దాని దాహక శక్తియు చెప్ప 
బడినది. చేయి కాలుట అనే కార్యమునకు పూర్వము కారణమగు దాహక శక్తి 
అగ్నియందున్నది అని చెప్పుటకు ఆధారము లేదు గదా. అట్లే మాయయు కేవలము 
కార్యగమ్యమే అని ఉద్దేశము. 


న సద్వస్తు సతః శక్తిర్న హి వహ్నేః స్వశక్తితా । 

సద్విలక్షణతాయాం తు శక్తేః కిం తత్త్వముచ్యతామ్‌ 11481 

48. సత్త యొక్క శక్తియే నత్త కాజాలదు. అగ్గి యొక్క దాహక శక్తియే 
అగ) కాదు గదా. (అట్లే మాయ కూడా (బ్రహ్మము కాజాలదు.) (బ్రహ్మము కంటె 
నత్తకంటె భినమైనబో ఆ మాయా తత్త మెట్టిదో చెప్పుము. 


శూన్యత్వమితి చేచ్చ్భూన్యం మాయాకార్యమితీరితమ్‌ 1 

న శూన్యం నాపి సద్యాదృక్తాదృక్త త్త్వమి హేష్యతామ్‌ 114911 

49. మాయాస్తరూపము తభాన్యమనినబో (ప 2.345) జాన్యము 
మాయా కార్యమని చెప్పబడినది. కారణన్వురూపము కార్వన్తురూపము 
కాజాలదు గదా. కనుక మాయ నత్తయు కాదు, అనత్తయు కాదు, ఇదమిత్డమని 
చెప్పలేనిది అనిర్హచనీయమైనది అని అంగీకరింపవలెను. 


వ్యాఖ్య: పారమార్ధిక సత్త వ్యావహారిక సత్త ప్రాతిభాసిక సత్తయని సత్త 
మూడు విధములు. (బ్రహ్మము మాత్రమే పారమార్ధిక సత్త, ఈ సత్తకు భూత 
భవిష్యద్వర్తమానము లందు భంగము లేదు. వ్యవహార కాలమున మాత్రము 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 39 


ఉండునది వ్యావహారిక సత్త. ఉత్పత్తి వినాశములు కల వస్తువులన్నీ ఈ కోవకు 
చెందును. వ్యవహార కాలమున కూడ నిజముగ లేకపోయినను ఉన్నట్లు 
కన్సించునది ప్రాతిభాసిక సత్త. ఇంద్రజాలికుడు చూపు వస్తువులిట్టివి. అసత్తు 
కూడ రెండు విధములు. వంధ్యాపుత్రుడు కుందేటి కొమ్మువలె అసలు లేకనేపోవుట. 
పగిలిన కుండ వలె ఎండిన చెరువు వలె ఒకప్పుడుండినది పిదప నశించుట. 

అసత్త నుండి సత్త జనింపదు అని అందరు అంగీకరింతురు. ఉత్పత్తి 
మొదలగు వికారములు బ్రహ్మమునకు లేవు. (బ్రహ్మము కంటె రెండవది లేనపుడు 
ఈ జగత్తు దేని నుండి జనించినది అనే ప్రశ్నకు మాయ నుండి అనే సమాధానము. 
ఈ మాయ సత్తయా అసత్తయా అని మరల తర్మమారంభించినచో అయ్యా, అది 
సత్తయు కాదు అసత్తయు కాదు. అది కేవలము అనిర్వచనీయము అనుట కంటె 
గత్యంతరము లేదు. 


నాఠ_సదాసీన్నో సదాసీత్తదానీం కిం త్వభూత్తమః | 

సద్యోగాత్తమసః సత్త్వం న స్వతస్తన్నిషేధనాత్‌ 15011 

50. మాయ యొక్క అనిర్హచనీయత (వతియే ప్రమాణీకరించు చున్లుది. 
నృష్టికి పూర్వము. నత్తయు లేదు అనత్తయు లేదు. మరి ఉండినదేమి? 
అంధకారము తమస్సు అనగా అనిర్హచయనీయమైన మాయయే. ఈ తమన్సు) 
ఉండినదనుటలోని నద్భావము నద్దస్తునుతో కూడి ఉండుట వలన చెప్పు 
బడినది కాని తమస్సుకు స్వతః సద్భావము లేదు. నత్త అసత్తలను రెండింటిని 
(వతి నిషేధించినది గదా. 


వ్యాఖ్య: నాసదీయ సూక్తము ఉద్దేశింపబడినది. బుగ్వేదము 10. 129. 1; 
8.7.17.1 శతపథ బ్రాహ్మణము 10.5. 3.2. తైత్తిరీయ బ్రాహ్మణము 2. 8.9. 8. 

తమ అనీత్తమసా గూఢమగ్రే” అని (శ్రుతి వాక్యము. సృష్టికి పూర్వము 
తమస్సుచే కప్పబడి తమస్సు ఉండెను అని అర్థము వచ్చును. ఒక వస్తువు తన 
చేతనే కప్పబడ జాలదు కనుక ఉండిన తమస్సు బ్రహ్మమనీ కప్పుచున్న తమస్సు 
మాయ అనీ అర్థము చెప్పబడినది. ఈ మాయ బ్రహ్మము యొక్క శక్తియనీ 
స్వీకరింపబడినది. 


అత ఏవ ద్వితీయత్వం శూన్యవన్న హి గణ్యతే ॥ 
న లోకే చైత్రతచ్చక్యోర్టీ వితం లిఖ్యతే పృథక్‌ 115111 


40 వేదాంత పంచదశి 


51. కనుక జూన్యము వలె మాయ న్వతం(త్రమగు రెండవ వస్తువుగా 
పరిగణింపబడదు. లోకమున గూడ శక్తియు శక్తిశాలియు ఒకటిగనే చెప్పుదురు 
గాని శక్తిని విడదీసి ప్రత్యేకముగ డొప్పురు గదా. 


శక్వాధిక్వే జీవితం చే ద్వర్థతే తత్ర వృద్ధికృత్‌ । 

న శక్తి ః కింతు తత్మార్యం యుద్ధకృష్యాదికం తథా 115211 

52. శక్తి పెరిగినపుడు బీవనపరిమితి కూడ పెరుగుచున్దుది కనుక శక్తికి 
ప్రత్యేక నత్త చెప్పువలెననినబో నట్టు కాదు. శక్తిశాలి చేయుచున ఉపయోగము 
మాత్రమే అట్టు కన్చించును. యుద్దము, వ్యవసాయము మొదలైన 
ఉపయోగముల వలెనే దీర్హబీవనము కూడ. 


వ్యాఖ్య: మాయ యొక శక్తియైనచో అది ్రత్యేకముగ మరియొక సత్త 
అగునని ఆక్షేపము. శక్తి ఫలితము దీర్హజీవనమనీ సత్త కానిచో ఫలితమేర్చడదు 
కనుక శక్తి ప్రత్యేక సత్తయనీ వాదము. కాని వాస్తవముగ దీర్హజీవనమునకు శక్తికి 
అట్టి కార్యకారణ సంబంధము లేదు. శక్తి శాలి తన శక్తిని ఆయావిధముగ 
ఉపయోగించును మాత్రమే. యుద్ధము చేయుట, వ్యవసాయము చేయుట 
మొదలగు ఉపయోగముల వలె దీర్చ జీవనము కూడ శక్తిశాలి తన శక్తిని 
ఉపయోగించే మరొక పద్ధతి మాత్రమే. 

శక్తిని ఉపయోగించినా ఉపయోగింపక పోయినా శక్తిశాలి సత్తకు కొదువ 
లేదు. కాని శక్తిశాలి ఉన్నను లేకపోయినను అతని శక్తి ఉన్నదనుట హాస్యాస్పదము. 
కనుక శక్తి తన ఉనికికి సత్తకు మరొక సద్వస్తువుపై ఆధారపడక తప్పదు. కాని 
సద్వస్తువు తన సత్తకై శక్తిపై ఆధారపడనవసరము లేదు. ఇట్లు శక్తి స్వతంత్రమగు 
ద్వితీయమైన సత్తకాదని తేలుచున్నది. 


సర్వథా శక్తి మాత్రస్య న పృథగ్గణనా క్వచిత్‌ । 

శక్తి కార్యం తు నైవాస్తి ద్వితీయం శంక్యతే కథమ్‌ 1153811 

53. ఆశ్రయము కంటె భిన్టముగ శక్తికి ఎచ్చుటను ప్రత్యేకమైన గణణ 
లేదు. సృష్టికి పూర్చము ఆ శక్తి యొక్క కార్యము లేనే లేదు. ఇక రెండవ నత్తను 
అనుమానించుటెట్టు? అదయసత్తయే నత్యమని భావము. 


న కృత్స్నుబ్రహ్మావృత్తిః సా శక్తి ః కింత్వేకదేశభాక్‌ । 
ఘటశక్తిర్యథా భూమౌ స్నిగ్ధమృద్యేవ వర్తతే 154 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 41 


54. ఆ శక్తి (బ్రహ్మమునందంతటయు ఉండదు. ఒక భాగమున 
మతమే ఉండును. కుండను చేయుజ్తి భూమియందంతట ఉండదు గదా, 
కేవలము బంకమట్టి యందు మాత్రమే ఉండును. 


వ్యాఖ్య: సత్‌ చిదానందమగు బ్రహ్మము యొక్క ఆనందాంశమున మాత్రమే 
మాయాశక్తి ఉండి దాని ఆచరించునని కొందరు చెప్పుదురు. సద్భావము 
చిద్భావము ఎల్లప్పుడును అభివ్యక్తములే. 


పాదోస్య సర్వా భూతాని త్రిపాదస్తి స్వయం ప్రభః । 

ఇత్యేక దేశ వృత్తిత్వం మాయాయా వదతి (శ్రుతిః 11551 

55. (బ్రహ్మమునందలి ఒక భాగము మాత్రమే ఈ విళము భూత 
జాతమైనది. మిగిలిన మూడు భాగములు సాయం(ప్రకాళములు అని (త్రతియు 
మాయ (బ్రహ్మము యొక్క అంశమును మాత్రమే ఆచరించుటను చెప్పు 
చున్భృది. (చూ.వురుష నూక్తము 3; ఛాందోగ్య ఉప. 3.12.6. (బ్రహ్మము నందు 
అంశములు లేకపోయినను నృష్టి యొక్క అల్పత్తమును నూచించుటకు ఇట్టు 
చెప్పబడినది.) 


విష్ట భ్యాహమిదం కృత్నుమేకాంశేన స్థితో జగత్‌ | 

ఇతి కృష్ణోం_రునాయాహ జగతస్వేక దేశతామ్‌ 15611 

56. భగవద్గీత యందు (10.42) శ్రీ కృష్ణుడు అర్జునునితో నకల 
జగత్తును తాను ఏకాంశము చేతనే భరించి ఉన్గానని చెప్పును. దీనిచే 
(బ్రహ్మము నందొక అంశమే నృష్టియని ప్రమాణీకరింపబడినది. 

స భూమిం విశ్వతో వృత్వా హ్యత్యతిష్టద్దశాంగులమ్‌ I 

వికారావర్తి చాత్రాస్తి శ్రుతి సూత్ర కృతోర్వచః 15/11 

57. శ్రుతియు దీనినే బలపరచుచున్దుది: 'ఆ పరతత్తము జగత్తు అంతా 
అన్గివైపుల వ్యాపించి దానిని పదిట్రేళ్ళ మేరకు అతిక్రమించియున్లది.” 
(బ్రహ్మనూతకారుడును (బ్రహ్మము భేద జగత్తున కతీతమని చెప్పెను. 

వ్యాఖ్య: పది బ్రేళ్ళ మేరకు అని చెప్పుట బ్రహ్మము జగత్తు మాత్రమే కాదనీ 
దానిని అతిక్రమించినదనీ కరతలామలకవతుగా సూచించుటకు మాత్రమే. 
దశదిశలనీ అర్ధము చెప్పవచ్చును. (చూ. శ్వేతా. ఉ.3.14 బ్ర.సూ. 4.4.19) 


42 వేదాంత పంచదశి 


నిరంశే£_ప్యంశమారోప్య కృత్నేంశే వెతి పృచ్చతః I 

తద్భాషయోత్తరం బ్రూతే శ్రుతిః (శ్రోత హితైషిణీ 11581 

58. (శ్రోత యొక్క పొతమును కోరు (శ్రుతి, అతడు మాయ (బ్రహ్మము 
అంతా వ్వాపించునా లేక అంశమున వ్యాపించునా అని అడుగుచుండగా, 
అంశములు లేని (బ్రహ్మమునందు అంశములున్రట్టుగా ఉదాహరణములతో 
వివరించుచున్లుది. (బ్రహ్మము యొక్క అద్దాయనత్త (శోతకు అర్ధ్హమగుటయే 
(శ్రుతి ఉద్దేశము. 


స తత్త్వమాశ్రితా శక్తిః కల్పయేత్సతి విక్రియా ః । 

వర్ణా భిత్తిగతా భిత్తౌ చిత్రం నానావిధం తథా 115911 

59. (బ్రహ్మమును ఆధారముగ జోనికొని మాయాత్తి ప్రపంచ వికారము 
అననేకములుగ కల్పించును. రకరకముల రంగులతో గోడపై రకరకముల 
చిత్రములను గీనినట్ల, 


అద్యో వికార ఆకాశః సో9_వకాశ స్వరూపవాన్‌ | 

ఆకాశో9 స్తీతి సత్తత్త్వమాకాశే9_ప్యను గచ్చతి 16011 

60. మాయ యొక్క ప్రథమ వికారము ఆకాశము. వస్తువులుండుటకు 
అవకాశము నిచ్భుట ఆకాళ లక్షణము, ఆకాశము తన నద్భావమును ఆశయ 
మగు బ్రహ్మము నుండే పొందుచున్లుది. నద్దున్తువు (బ్రహ్మము మాత్రమే. 

ఏకస్వభావం సత్తత్త్వమాకాశో ద్విస్వభావకః | 

నావకాశః సతి వ్యోమ్నిస చెషో9_ పిద్వయం స్థితమ్‌ n61n 

61. (బ్రహ్మము నత్తాస్తరూపము మా(త్రమే. (బ్రహ్మము నందు 
ఆకాళత్యము లేదు. ఆకాశమున ఆకాళత్యము నద్భావము రెండును ఉన్హుని. 

యద్వా ప్రతిధ్వనిర్వ్యోమ్నో గుణో నాసౌ సతీక్ష్యతే । 

వ్యోమ్ని ద్వౌ సద్‌ధ్వనీ తేన సదేకం ద్విగుణం వియత్‌ || 621 

62. మరొక విధముగ చెప్పినబోః ప్రతిద్దుని ఆకాశము యొక్క గుణము. 
(బహ్మమునందిది లేదు. ఆకాశమునందు నద్భావము ప్రతిద్దనియను రెండు 
లక్షణములున్భ్రఎ. (బ్రహ్మము న(దూపము మా(తమే. 

యాశక్తిః కల్పయేద్‌ వ్యోమ సా సద్‌వ్యోమ్నోరభిన్నతామ్‌ I 

ఆపద్య ధర్మధర్మిత్వం వ్యత్యయేనావకల్పయేత్‌ 1 6311 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 43 


63. నద్దస్తువునందు ఆకాశమును కల్పించిన మాయా శక్తియే ఆ 
రెండింటికిని భేదమును నృష్టించి ధర్మము ఆ ధర్మముకల వస్తువు అను 
విపరీత భావమును కల్పించుచున్దుది. వాస్తవమునకు నత్తయందు ఆకాళము 
కలుగగా మనకు ఆకాశమునకే నత్తయునట్టు తోచుచునది. ఇట్టి విపరీత 
భావన మాయాకార్యము. 


సతో వ్యోమత్వమాపన్నం వ్యోమ్నః సతాం తు లౌకికాః । 

తార్మికాశ్చావగచ్చన్తి మాయాయా ఉచితం హి తత్‌ 11641 

64. వస్తు తత్వమును విబారించినబో నత్తయందు ఆకాశము 
కనిపించును. కాని మాయా శక్తి ప్రభావ మెట్టిదనగా లౌకిక జనులు 
తార్మికులను ఆకాశపు ధర్మములలో నద్భావము కూడ ఒకటియందురు. 
మాయా శక్తి వలన నిట్టి విపరీత ధర్భనము కలుగుట ఉచితమే! 


యద్యథా వర్తతే తస్య తథాత్వం భాతి మానతః । 

అన్యథాత్వం భబ్రమేణేతి న్యాయో౭_ యం సార్వలౌకికః ॥ 6511 

65. ప్రమాణ జ్ఞానము వలన నౌక వస్తువు ఎట్టున్చదో అల్లే తెలియ 
బడును. అట్టుగాక మరియొక విధముగ కనబడుట (భ్రాంతి జ్ఞానమని 
నర్ప్హజనులకు తెలినిన న్యాయము. మాయా శక్తి ఇట్టి (భ్రాంతికి విపరీత 
జ్ఞానమునకు కారణము. ముత్యపు చిప్ప వెండితునకగా కనిపించుట (భ్రాంతి 
వలన అని నర్హుజన విదితము. 


ఏవం శ్రుతి విచారాత్‌ ప్రాగ్యథా యద్వస్తు భాసతే । 

విచారేణ విపర్యేతి తతస్తచ్చింత్యతాం వియత్‌ ॥ 66 

రర. అట్లే (శ్రుతి వాక్యమును విచారించుటకు పూర్ణము ఒక విధముగా 
భానీంచిన వస్తువు, నమృశ్చిచారమునకు పిమ్మట దానికి పూర్తిగా వ్యతిరేకముగ 
తెలియవచ్చును. కనుక నిపుడు ఆకాళ తత్తమును ఏబారింతము. 

వ్యాఖ్య: మాయాశక్తి వలన కలుగు (భ్రాంతిచే అద్వయసత్తయగు బ్రహ్మము 
నానారూపమగు జగత్తుగ కన్పించును. శ్రుతివాక్యములను అనుసరించి చక్కగా 
విచారించినచో ఆ భ్రాంతి తొలగి బ్రహ్మస్వరూపము తెలియబడును. 

భిన్న వియత్సతీ శబ్ద్బభేదాద్‌ బుద్ధేశ్చ భేదతః | 

వాయ్వావదిష్వనువృత్తం సన్నతు వ్యోమేతి భేదధీః | 


44 వేదాంత పంచదశి 


67. ఆకాశము (బ్రహ్మము అనునవి రెండు ఏభిన్ల వస్తువులు. ఏలన అవి 
వేరు వేరు పేర్ణను కలిగియున్రఏి. ఆ పేర్లు నూచించు అర్థములు కూడ 
భిన్ఫములు. (బ్రహ్మము వాయువు మొదలగు వస్తువులందు కూడ ఉన్దోది. 
ఆకాళమట్టు కాదు. ఇది మనకు తెలినిన భిన్ఫుత్తము. 

సద్వస్త్వధిక వృత్తిత్వాద్ధర్మి వ్యోమృస్తు ధర్మతా ॥ 

ధియా సతః పృథక్కారే బూహి వ్యోమ కిమాత్మకమ్‌ 16811 

68. సద్గస్తువు అధికవ్వాప్తి కలిగియుండుటచే ధర్మియగుచున్లుది. 
ఆకాళము అల్పువ్వాప్తి కలిగయుండుటబే ధర్మమగుచున్దుది. బుద్రిచే ఈ 
నదంశమును ఆకాశము నుండి వేరు పరబినబో మిగిలిన ఆ ఆకాళ 
స్వరూపమెట్టిదో చెప్పు. (ఆకాళమనునదే ఉండదని భావము) 


వ్యాఖ్య: రూపరస గంధాదులు గల ద్రవ్యము ధర్మి యనబడుచున్నది. క్రియా 
విశేషముల చేత రూపరస గంధాదులను తొలగించినను ధర్మియగు ద్రవ్యము 
మిగిలియే ఉండును. ఇట్లు ద్రవ్యమును ఆశ్రయించి ఉండే రూపరసగంధాదులు 
ధర్మములనబడును. అన్ని వస్తువులకును సద్భావమే (బ్రహ్మమే ఆశ్రయము. సత్తను 
తొలగించినచో వస్తువే లేకపోవును శూన్యమగును. మిక్కిలి అల్పధర్మములు గల 
ఆకాశమును ఉపలక్షణముగా జేసికొని ఈ విషయమే నిరూపించబడుచున్నది. 


అవకాశాత్మకం తచ్చేదసత్తదితి చిన్యతామ్‌ । 

భిన్నం సతో౭_సచ్చ నేతి వక్షి చెద్‌ వ్యాహతిస్తవ 11691 

69. నత్త లేకపోయినా అవకాశాత్మకముగ ఉండుననినబో అది నరికాదు. 
సత్త కంటె భిన్ఫమైనది అనత్తయే జూన్యమే కావలెను. అది నత్తయు అసత్తయు 
కానిది అనినబో నీ వాదము వదలుకొనుచున్భాను._నదసద్దిలక్షణమైన 
మాయను అద్దాయ (బహ్మవాదులు అంగీకరించియే ఉన్భారు. 


భాతీతి చేద్భాతు నామ భూషణం మాయికస్య తత్‌ । 

యదసద్భాసమానం తన్మిథ్యా స్వప్నగజాదివత్‌ 1170॥ 

70. జూన్యమైనబో కనిపించుటెట్టు?  కనిపించుచున్లుదే అనిన 
కనిపించనిమ్ము. మాయావికి ఇది అలంకారమే. వాస్తవమునకు లేకునను 
ఉనట్టు కనిపించుట మిథ్వాలక్షణము, న్వష్టగజము మొదలగు వానివలె. 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 45 


జాతివ్యక్తీ దేహిదేహౌ గుణద్రవ్యే యథా పృథక్‌ । 

వియత్సతో స్తథైవాస్తు పార్థక్యం కోత త్ర విస్మయః ॥ 714 

71. ఎప్పుడును కలిసి ఉండే వాని మధ్య భేదము చెప్పుట చూడముగద 
అనే శంక వారింప బడుచున్లుది. జాతి వ్యక్తులకు శరీరి శరీరములకు 
గుణద్రవ్యము లకు భేదమున్చట్లే ఆకాశము నత్తలకు భేదముండు గాకు 
ఇందాళ్ళుర్యమేమి? 


బుద్దో౭_పి భేదో నో చిత్తే నిరూఢిం యాతి చేత్తదా । 

అనైకాగ్రాత్సంశయాద్వా రూధ్యభావో£ స్య తే వద 11721 

72. భేదము తెలినినను చిత్తమున నిళ్లయము కలుగకున్సుదనినవో ఈ 
అనిళ్ళుయత్తము ఏకాగ్రత లేకపోవుట వలననా సంశయమువలననా చెప్పుము. 


అప్రమతో భవ ధ్యానాదాధ్యే౭_ న్యస్మిన్‌ వివేచనమ్‌ । 

కురు ప్రమాణయుక్తిభ్యాం తతో రూఢతమో భవేత్‌ || 7811 

73. మొదటిదైనబో ధ్యానాభ్యానముచే అప్రమత్తుడవై ఏకాగ్రతను 
సాధింపుము. రెండవ కారణమైనబో ప్రమాణము ద్యారా తర్కము ద్యారా 
విషయమును చక్కగా వివేచింవుము. అపుడు దృఢనిళ్లయము కలుగును. 


ధ్యానా న్మానాద్యుక్తితో౭_పి రూఢే భేదే వియత్సతోః । 

న కదాచి ద్వియత్సత్యం సద్వస్తు చ్చిద్రవన్న చ ॥174॥ 

74. గాఢ ధ్యానము చేతను ప్రమాణము చేతను తర్కము చేతను 
(బ్రహ్మము ఆకాళము విభిశములని దృఢపడును. ఎన్టుటికిని ఆకాళము సత్త 
కాదనీ నత్తకు అవకాళత్తము లేదనీ దృఢపడును. 

జ్ఞస్య భాతి సదా వ్యోమ నిస్తతో ౧లేఖపూర్వవత్‌ I 

సద్వస్త్వపి విభాత్యస్య నిశ్ళిద్రత్వపురస్సరమ్‌ | 7511 

75. (బహ్మజ్ఞానికి ఆకాళము యొక్క మిథ్వాత్తము న్దుష్టముగ ఎల్హప్పుడు 
తెలియుచునే ఉండును. అట్లే బ్రహ్మము కూడా ఏ ధర్మముల వాననయునను 
లేక ప్రకాశించుచునే ఉండును. 

వాసనాయాం ప్రవృద్ధ్దాయాం వియత్సత్యత్వవాదినమ్‌ । 

సన్మాత్రాబోధయుక్తం చ దృష్ట్యా విస్మయతే బుధః 17611 


46 వేదాంత పంచదశి 


76. ఈ విధముగ తర్కము చేతను గాఢ ధ్యానము చేతను అద్దయ 
నత్తను గూర్చిన నంస్కారము దృఢపడిన జ్ఞాని, అద్దయనత్తను గూర్చిన 
అజ్ఞానముచే ఆకాళము నద్దస్తువని వాదించే అజ్ఞానిని జూచి ఆళ్ళర్భపడును. 

ఏవమాకాశమిథ్యాత్వే సత్సత్యత్వే చ వాసితే । 

న్యాయేనానేన వాయ్వాదేః సద్వస్తు ప్రవివిచ్యతామ్‌ 1177॥ 

77. ఇట్టు ఆకాశము మిథ్యయనీ (బ్రహ్మము మాత్రము నత్యమనీ దృఢ 
పడిన పిమ్మట ఈ న్యాయమునే యనునరించి వాయువు మొదలగు ఇతర 
భూతములు మిథ్యయనీ (బ్రహ్మము నద్దస్తువనీ వివేచించి తెలియవలెను. 


సద్వస్తున్యేకదే శస్థా మాయా తతైకదేశగమ్‌ I 

వియత్తత్రా ప్యేకదేశగతో వాయుః ప్రకల్పితః ॥ 781 

78. బ్రహ్మము నర్హవ్యాపి అందు మాయ యొక్క వ్యాప్తి చాల తక్కువ. 
మాయాకార్యమగుం ఆకాశపు వ్యాప్తి ఇంకను అల్పము. ఆకాశకార్యమగు 
వాయువు వ్యాప్తి దాని కంటెను, తక్కువా 

శోష స్పర్నో గతిర్వేగః వాయుధర్మా ఇమే మతాః | 

త్రయః స్వభావాః సన్మాయావ్యోమ్నాం యే తే౭_పి వాయుగా 17911 

79, శోషణశక్తి నర్భ చలనము వేగము అనునవి వాయుధర్శములు. 
ఆకాళ మాయా ధర యులు నద్భావము కూడ వాయువునందు గలవు. 

వాయురస్తీతి సద్భావః సతో వాయౌ పృథక్క లే I 

నిస్తత్త్వ రూపతా మాయాస్వభావో వ్యోమగో ధ్వనిః 118011 

80. వాయువు ఉన్దుది అనుటలో వాయువు యొక్క నద్భావము అద్దయ 
నత్త యొక్క రూపము. దీనిని వాయువు నుండి వేరు చేసినబో మిగులునది 
మాయా స్వరూపము అనగా మిథ్య, నిస్తత్తము. వాయువు నందుండు ధన 
ఆకాళధర యు. 


సతోల_నువృత్తిః సర్వత్ర వ్యోమ్నో నేతి పురేరితమ్‌ । 

వ్యోమానువృత్తిరధునా కథం న వ్యాహతం వచః 11811 

81. మునుపు (2.67) అద్దయనత్త అన్ఫింటియందును ఉన్దుదనీ 
ఆకాళమట్టు కాదనీ చెప్పుబడినది. ఇప్పుడు ఆకాశము కూడ అన్చింటి 
యందున్దుట్టు చెప్పబడుచునది. ఇది విరుద్ద వచనము కాదా? 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 47 


ఛిద్రానువృత్తిర్నేతీతి పూర్వోక్తిరధునా త్వియమ్‌ । 

శబ్దానువృత్తిరేవోక్తా వచసో వ్యాహతిః కుతః 11821 

82. పూర్వము ఆకాళ న్వరూపమగు అవకాళ ధాతృత్తము అనువృత్తము 
కాదని చెప్పుబడినది. ఇప్పుడు ఆకాళ ధర్మమగు శబ్దము ఆకాళ కార్ఫమగు 
వాయువునందు అనువృత్తమగునని చెప్పబడినది. ఇందు విరోధమేమి ఉన్ఫది? 
లేదని భావము. 

నను సద్వస్తుపార్థక్యాదసత్త్వం చేత్తదా కథమ్‌ । 

అవ్యక్త మాయావైషమ్యాదమాయామయతా౭_పి నో 1881 

83. నద్దస్తువు కంటె భిన్టమగుట చేత వాయువు అనత్తయనినబోో, 
అవ్వక్తమగు మాయకంటెను గూడ భిన్టుమగుటచేత వాయువు మాయవలె 
మిథ్య కూడా కాదనవలెను గదా? 


నిస్తత్త్వ రూపతైవాత్ర మాయాత్వస్య ప్రయోజికా । 

సా శక్తికార్యయోస్తుల్యా వ్యక్తావ్యక్తత్వభేదినోః 11841 

84. వాయువు మాయా కార్వమగుట చేత మాయా ధర్మమగు 
మిథ్వాత్తమును గూడ పొందుచున్లది. మిథ్వాత్తము మాయకును మాయా 
కార్యము లన్చింటికిని నమానమే. ఏలన అన్ఫియు నద్దస్తువు కంటె భిన్టములు. 
అన్ది రకములు శక్తులును అవ్యక్తములే, వాని కార్యములు మా(త్రమే వ్యక్తము 
అగుచున్దువి. 

సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్స చింత్యతామ్‌ । 

అసతో9_వాంతర భేద ఆస్తాం తచ్చింతయాత్రకిమ్‌ ॥ 8511 

85. నదసద్దివేకము ప్రస్తుత విషయమగుట వలన దానిని గూర్చి 
చింతింపవలెను. అసత్తయందు వ్యక్తావృక్తాది భేదములుండిన ఉండనిమ్ము. 
వానిని గూర్చి చర్చించుట వలన నేమి ప్రయోజనము? ఏమీ లేదని భావము. 


సద్వస్తు బ్రహ్మ శిష్టోంశో వాయుర్మిధ్యా యథా వియత్‌ । 

వాసయిత్వా చిరం వాయోర్మిథ్యాత్వం మరుతం త్యజేత్‌ 118611 

86. నద్దస్తువు (బ్రహ్మము. వాయువునందు నద్దస్తువు గాని ఇతర 
అంళములన్టియు మిథ్యయే, ఆకాశము వలె. ఈ విషయమును మనస్సున 
స్ట్రీరపరబచుకొని వాయువు సద్దుస్తువనే ఊహను పరితృ్యజింపుము. 


48 వేదాంత పంచదశి 


చింతయే ద్వహ్నిమహ్యేవం మరుతో న్యూనవర్తినమ్‌ । 

బ్రహ్మోండావరణే ష్వేషా న్యూనాధిక విచారణా 11871 

87. ఇట్లే వాయువు కంటె తక్కువ వ్వాప్తిగల అగ్జిని గూర్చి చింతింప 
వలెను. బ్రహ్మాండమునావరించి ఉండు ఇతర భూతములందు (పృథివి, 
జలము) కూడా ఇట్లే హెచ్చుతక్కు వలను విచారింపవలెను. 


వాయోర్డశాంశతో న్యూనో వహ్నిర్వాయౌ ప్రకల్పితః । 

పూరాణోక్తం తారతమ్యం దశాంశైర్భూత పంజ్బకే 118811 

88. అగ్గి వాయువు యొక్క పదియవ భాగముచే కల్పింపబడినది. 
పంచభూతములందు ఈ దళాంళత్తము పురాణములందు వర్ణింపబడినది. 


వహిరుష్టః ప్రకాశాత్మా పూర్వానుగతిరత్ర చ | 

అస్తి వహ్నిః స నిస్తత్త్వః శబ్దవాన్సర్భవానపి 18911 

89. ఉష్టతయు, ప్రకాశము అగ్గి యొక్క ధర్మములు. కారణధర్ముములు 
కూడా అనువర్తించును. నద్దస్తువు నుండి సనద్భావము, ఆకాశము నుండి 
శబ్దము వాయువు నుండి సరయు అగ్జికి నం(క్రమించుచున్దువి. 


సన్మాయా వ్యోమ వాయ్యంశైర్యుక్తస్యాగ్నేర్నిజో గుణః । 

రూపం తత్ర సతః సర్వమన్యద్బుద్భ్వా వివిచ్యతామ్‌ 119011 

90. నత్త మాయ, ఆకాళము, వాయువుల అంశలబే ఏర్పడిన అగ్జి 
యొక్క నైజగుణము రూపము. ఈ గుణములలో నద్భావము దక్క మిగిలిన 
వన్చియు మిథ్యయను వివేచనబే తెలియవలెను. 


సతో వివేచితే వహ్నా మిథ్యాత్వే సతి వాసితే । 

ఆపో దశాంశతో న్యూనాః కల్పితా ఇతి చింతయేత్‌ 1191॥ 

91. అగ్జియందు (బ్రహ్మమే నత్యమనీ తక్కినదంతా మిథ్యయనీ దృఢ 
పడిన విదప, అగ్గి యొక్క పదియవ అంళముబే ఏర్పడిన జలమును గూర్చి 
వివేచింపవలెను. 


సన్యాపోల_ మూః శూన్యతత్త్వాః సశబ్దస్పర్భ సంయుతాః। 
రూపవత్యో౭ న్య ధర్మానువృత్యా స్వీయో రసో గుణః 11921 
92. జలమునందలి నద్భావము, శేషాంశముల మెధ్యాత్యము, శ్‌బ్రు స్పర్ధ 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 49 


రూపములు పారంపర్భముగ సంక్రమించిన ధర్మములు. జలములకు స్వీయ 
ధర్మము రసము. 

సతో వివేచితాస్వప్పు తన్మిధ్యాత్వే చ వాసితే । 

భూమిర్దశాంశతో న్యూనా కల్పితాప్ప్వితి చిన్తయేత్‌ ॥ 9341 

93. వివేకము (తర్కము ప్రమాణము ధ్యానములచే జలమునందలి 
(బ్రహ్మము నత్యమనియు మిగిలినది మిథ్యయనియు దృఢనిళ్ళ్లయము కలిగిన 
పిదప జలము యొక్క దశాంళముచే నేర్చుడిన భూమిని గూర్చి విచారింపవలెను. 

అస్తి భూస్తత్త్వ శూన్యా౭_ స్యాం శబ్బస్పర్హా సరూపకౌ । 

రసశ్చ పరతో గంధో నైజః సత్తా వివిచ్యతామ్‌ 1194 

94. భూమియందు నద్భావము, అన్వగుణముల మిధ్యాత్యము, శ్ర 
స్పర్భ రూపరనములు, ఇవియన్చియు నం(క్రమించిన ధర్మములు. భూమికి 
నైజగుణము గంధము, ఇట్లు వివేచించి తెలియవలెను. 


పృథక్కృతాయాం సత్తాయాం భూమిర్శ్మిథ్యా౭_ వశిష్యతే 1 

భూమే ర్హశాంశతో న్యూనం బ్రహ్మాండం భూమిమధ్యగమ్‌ 11951 

95. భూమినుండి (బ్రహ్మ నద్భావమును వేరుపరబినబో మిగులునది 
మిథ్యయే. ఈ భూమి యొక్క దళాంశము వలన (బ్రహ్మాండమేర్హడినది. 


బ్రహ్మాండ మధ్యే తిష్టన్తి భువనాని చతుర్దశ । 

భువనేషు వసన్వేషు ప్రాణిదేహా యథాయథమ్‌ 1 961 

96. ఈ (బ్రహ్మాండమున పదునాలుగు భువనములు అనగా లోకము 
లున్దువి. (ప్రతి లోకమునందు దానికి తగిన దేహములతో ప్రాణులు ఉన్లవి. 
భూలోకమునకు పైన (క్రమముగా భువల్లోకము, స్వర్లోకము, మహర్లోకము, 
జనలోకము, తపోలోకము, నత్యలోకము ఉన్లువి. అట్లే (క్రింద అతల, వితల, 
సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకములున్లువి. 

బ్రహ్మాండ లోక దేహేషు సద్వస్తుని పృథక్క లే I 

అసనోల_ణ్ఞాదయో భాన్లు తద్భానే౭_పీహ కా క్షతిః 197॥ 

97. ఈ (బ్రహ్మాండము నుండి అద్దయసత్తను వేరు చేనినబో నందలి 
లోకములు దేహములు ప్రాణులు అంతయు మిథ్యయే. అవి అన్లీ ఉన్నట్లే 
కనిపించుచుండిన ఉండనిమ్ము. దాని వలన ఏమి హాని? ఏమీ లేదని భావము. 


50 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ఎండమావిలోని నీరు నేలను తడపనట్లే (బ్రహ్మాండపు మిథ్యావైవిధ్య 
మంతా బ్రహ్మము యొక్క అద్వితీయతను ఏకమాత్రసత్తను స్పర్శింపజాలదు. 


భూతభౌతికమాయానామసత్త్వే£_త్యన్తవాసితే । 

సద్వస్త్వద్వైతమిత్యేషా ధీర్విపర్యేతి న క్వచిత్‌ 11981 

98. మాయ పంచభూతములు వాని వికారములు అనీ అనత్తవర్గమునకు 
చెందినవను నిళ్లయము దృఢముగ ఏర్పడిన పిదప నద్దస్తువగు బ్రహ్మము 
అద్దైతమను బోధ ఎన్సుటికిని చలింపదు. 

సదద్వైతాత్‌ప్పథక్‌భూతే ద్వైతే భూమ్యాదిరూపిణి । 

తత్తదర్ధక్రియా లోకే యథా దృష్టా తథైవ సా 1991 

99. సద్దస్తువు అద్దయమనీ భూవ్వూది ద్రైతజాతమంతా మిథ్యయని 
బోధ కలిగిన జ్ఞానికి ద్రైతమంతా వూర్చము వలె భాసించుచునే ఉండును. 
తద్భమైన వ్యవహారము నడుచుచునే ఉండును. 


వ్యాఖ్య: బ్రహ్మమును అనుభవమునకు తెచ్చుకొనిన బ్రహ్మజ్ఞాని అచేతన 
పదార్థము వలె నిష్మియుడగునా? కానక్కరలేదు. ద్వైతమంతా పూర్వము వలెనే 
ఉండును. ఆ ద్వైతములోని భాగములగు జ్ఞాని యొక్క మనస్సు శరీరములు కూడ 
యథా పూర్వకముగ వ్యవహరించుచునే ఉండును. అయినా అజ్ఞానుల వలె ద్వైత 
సంబంధమైన రాగద్వేషములు పుణ్యపాపములు సుఖదుఃఖములు జ్ఞానులను 
పీడింపవు. వారు ఇంద్రియాగోచరమైన బ్రహ్మానందమునే సదా అనుభవింతురు. 


సాంఖ్యకాణాద బౌద్దాద్యైర్దగద్భేదో యథా యథా । 

ఉత్రేక్ష్యతే౭. నేకయుక్త్యా భవత్వేష తథా తథా 1110011 

100. సాంఖ్యులు నైయాయిక వైశేషికులు బౌద్దులు మొదలగు వారందరు 
అనేక తర్భ్కములతో ద్లైతజగత్తు నత్య్వమనియు మిథ్యకాదనియు వాదింతురు. 
అది అంతా అట్లే ఉండనిమ్ము. 


వ్యాఖ్య: వ్యవహారమున బ్రహ్మజ్ఞానము కలిగే వరకు జగత్తు సత్యమేయని 
స్వీకరించి వ్యవహారము నెరపుచు బ్రహ్మజ్ఞానమునకై యత్నింపవలెను. ఆ జ్ఞానము 
కలిగిన పిదప ఈ జగత్తు మిథ్యయేయని తేట తెల్లమగును. అపుడు ఈ మాయా 
జాలమున నిక చిక్కుకొనక జ్ఞాని ఎప్పటి వలెనే జగన్నాటకమున తన పాత్రను 
Ey 
నిర్వహించును. 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 51 


అట్లుగాక కేవలము పుస్తకజ్ఞానముచే జగత్తు మిథ్యయని చిలుకపలుకులు 
పలుకుచుండిన అది మెట్టవేదాంతముగ మారును. ఇట్టి మిథ్యాజ్ఞాని ఘోర 
తమస్సున మునుగుచు ఎట్టి పురోగతియు లేక యధోగతి పాలగును. 


అవజ్ఞాతం సదద్వైతం నిశ్ళంకైరన్యవాదిభిః 

ఏవం కా క్షతిరస్మాకం తద్దైతమవజానతామ్‌ 1110111 

101. ఇతర వాదులు నిళ్ళంకముగ నద్దెత నత్యమును తృణీకరింతురు. 
ఆ మిథ్యా ద్లైతమును తృణీకరించే మాకు అద్వైత నీద్దాంతులకు ఏమి వోని? 


వ్యాఖ్య: (శుతి అనగా వేదము, యుక్తి అనుభవము అను నీ మూడు 
ప్రమాణములచే అద్వితీయ (బ్రహ్మము నిర్ధారింపబడుచున్నది. (శుతి ప్రమాణమును 
తేలిక చేసి స్వకపోల కల్పనలచే నేమి వ్యాఖ్యానించిన నేమి ఫలము? అట్టి ద్వైత 
సిద్ధాంతమును తృణీకరింపక తప్పదు గదా. 


ద్వైతావజ్ఞా సుస్థితా చేదద్వైతే ధీః స్థిరా భవేత్‌ । 

స్టె్యే తస్యాః పుమానేష జీవన్ముక్త ఇతీర్యతే 111021 

102. ద్రైతమును గూర్చిన యవజ్ఞ నుస్ట్రీరమైనపుడు అద్దైతమునందు 
బుద్ది అచంచలముగ నిలుచును. అద్ద తబోధ స్ట్రీరపడిన మానవుడు 
జీవన్ముక్తుడని చెప్పుబడుచున్భాడు. 


ఏషా బ్రాహ్మీ స్థితిః పార్థనైనాం ప్రాప్య విముహ్యతి । 

స్థిత్వా౭_ స్యామంతకాలే9_పి బ్రహ్మ నిర్వాణమృచ్చతి | 1034 

103. ఓ అర్జునా! ఇదియే (బ్రాహ్మీన్టీతి. దీనిని పొందిన జ్ఞాని ఇక (భ్రాంతిని 
పొందడు. మరణనమయము నందైనను ఈ న్టీతిని చేరిన (బ్రహ్మీ భావము 
నొందగలడు. (ఇది విదేహముక్తి.) భగవద్గీత 2.72. 

సదద్వైతే౭_ నృతేదై పతే యదన్యోన్యైక్యవీక్షణమ్‌ I 

తస్యాన్తకాలస్తద్భేదబుద్ధిరేవ న చేతరః ॥ 1041 

104. అద్దైత సత్యము అన్ఫతమగు ద్రైతము ఈ రెండు నొకటియే 
అనిచూచే (భ్రాంతి దర్భనమున కవసానకాలమని 'అన్తకాలే” అనే పదమునకు 
అర్ధము. మరొకటి కాదు. 

యద్వాన్తకాలః ప్రాణస్య వియోగో౭_స్తు ప్రసిద్ధితః । 

తస్మిన్‌కాలేల_పి న బ్రాంతేర్గతాయాః పునరాగమః 111054 


52 వేదాంత పంచదశి 


105. లోక! పనిద్దిని అనుసరించి 'అన్తకాలే' అనిన ప్రాణములు పోవునపుడు 
అనియే అర్ధము కానిమ్ము. ఆ నమయము నందైనను (భ్రాంతి దర్భనము 
తొలగినబో నిక పునర్హన్మ ఉండదు. 


నీరోగ ఉపవి ష్టో వా రుగ్గో వా విలుఠన్‌భువి | 

మూర్చితో వా త్యజత్వేష ప్రాణాన్‌ భ్రాంతిర్న సర్వథా 11061 

106. (బహ్మజ్ఞానిని భ్రాంతి స్పుర్టింప జాలదు. అతడు పూర్ణారోగ్యముతో 
ప్రాణములు త్యజించినను కూర్చుండి గాని వ్యాధిగ్రస్తుడైగాని మూర్భచే భూమి 
యందు దొరలుచు గాని మరణించినను అతని కేమీ కతి లేదు. 


వ్యాఖ్య: శాశ్వతమగు బ్రహ్మమున స్థితుడైన జ్ఞానికి మరణమేలేదు. అతని 
శరీరము ఉండినను ఎట్లు ఊడినను ఒకటియే. 

దినే దినే స్వప్న సుప్వోరధీతే విస్మ ఎ్రతేల_ ప్యయమ్‌ I 

పరేద్యుర్నానధీతః స్యాత్తద్వద్విద్యా న నశ్యతి 111071 

107. ప్రతిదినము అధ్యయనము చేయబడు వేదము నువు నుషువు 
లందు విన్మరింపబడుచునే ఉన్హుది. అయినా మరుదినమున అది యధీత 
విద్యయే. అట్లే (బ్రహ్మవిద్భ్యయు వ్యాధి మూర్చాది వికారములెన్భి కలిగినను 
ఎన్రటికిని నళింపదు. 


ప్రమాణోత్సాదితా విద్యా ప్రమాణం ప్రబలం వినా । 

న నశ్యతి న వేదాంతాత్‌ ప్రబలం మానమీక్ష్యతే 11108॥ 

108. (బ్రహ్మవిద్య వేద ప్రమాణముచే కలుగునది. వేదప్రమాణము కంటే 
ప్రబలమైన ప్రమాణము చేత తప్పు అది నళింవదు. (శ్రుతి ప్రమాణము కంటె 
బలవత్తరమైన (ప్రమాణము లేనేలేదు గదా! 

వ్యాఖ్య: ఇచ్చట వేదాంతమనగా [(శ్రుతియు బ్రహ్మానుభవము కూడ 
ఉద్దేశింపబడినవి. వేదాంత జ్ఞానము” (బ్రహ్మానుభావమునకు మరియొక పేరు. ఈ 
విషయమున ప్రశ్నోపనిషత్తు 6. 3న శ్రీ శంకరుల భాష్యము చూడనగును. 

తస్మాద్వేదాంత సంసిద్ధిం సదద్వైతంన బాధ్యతే ॥ 

అంతకాలే౭_ప్యతో భూతవివేకాన్నిర్వృతిః స్థితా 1110911 


ద్వితీయము : పంచభూత వివేక ప్రకరణము 53 


109. కనుక అంతకాలమనిన ఏ అర్థము చెప్పినను, వేదాంత నంనిద్రమైన 
అద్దైత జ్ఞానమునకు బాధలేదు. కనుక నద్వున్తువు నుండి పంచభూతములను 
వివేచించుట వలన నిర్భుతి కలుగుట నిద్రము. ఇక పునరావృత్తి ఉండదు. 


ద్వితీయ ప్రకరణము: సమాప్తము 


తృతీయము : పంచకోశ వివెక ప్రకరణము 


గుహాహితం బ్రహ్మ యత్తత్సజ్బాకోశ వివేకతః । 
బోద్దుం శక్యం తతః కోశపంచకం ప్రవివిచ్యతే nln 
1. 'యోవేద నిహితం గుహాయాం పరమేవ్యోమన్‌' అను తైత్తిరీయాపనిష 
ద్యాక్యము (2.1.1) 'గుహ' యందు (బ్రహ్మము నిహితమై ఉన్హుదని చెప్పుచున్లుది. 
వంచకోళములే ఆ గుహ అనీ, వానిని వివేచించుట ద్యారా ప్రత్యగాత్మకు 
అభినమగు (బ్రహ్మము బోధపడుననీ ప్రస్తుత ప్రకరణమున పంచకోళ వివేకము 
(ప్రారంభింపబడినది. 


దేహాదభ్యంతరః ప్రాణః ప్రాణాదభ్యంతరం మనః । 
తతః కర్తా తతో భోక్తా గుహా సేయం పరంపరా ॥2॥ 

2. స్థూలమగు దేహము అనమయ కోశము. దాని లోపలనుండునది 
(ప్రాణమయ కోశము. దానికంటే లోపల ఉండేది మనోమయకోళము. దీనిలో 
ఉండేది విజ్ఞానమయకోశళము. ఇదే కర్త అనబడుచున్లది. మరియు లోనున్దుది 
ఆనందమయకోళము. ఇది భోక్త అనబడుచున్లది. ఈ కోళపరంపరయే గుహః 


పితృ భుక్తాన్నజాద్వీర్యాజ్ఞాతోల_న్నేనైవ వర్ధతే ॥ 
దేహః సో౭_న్నమయో నాత్మా ప్రాక్‌ చోర్థ్వం తదభావతః 11811 
3. మాతాపితలు భుజించిన అన్లపు రసములబే జని ంచిన స్థూలదేహము 
అన్ఫుము వలననే వర్తిల్లును. ఈ దేహము అన్ఫమయకోళము. జన్మకు పూర్వము 
మరణమునకు పిమ్మట ఇది లేకపోవటచే దేహము నిత్వమగు ఆత్మకాజాలదు. 
పూర్వజన్మన్యసన్నేతజ్ఞన్మ సంపాదయేత్మథమ్‌ I 
భావిజన్మన్య సత్మర్మ న భుంజీతేహ సబ్బుతమ్‌ 114 


54 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 55 


4. పూర్త జన్మమున ఈ శరీరము లేదు. కనుక ఈ జన్మమున ఈ 
శరీరమును నంపాదింపగలుగుట ఎట్టు? మరు జన్మమున ఈ శరీరము లేక 
పోవుటచే ఈ జన్మమున చేనీన కర్మఫలము ఈ శరీరముచే అనుభవింవబడదు. 


వ్యాఖ్య: ఈ శరీరమే ఆత్మ అనుటలో దోషములు నిరూపింపబడినవి. ఈ 
శరీరమునకు పూర్వశరీరముతో కార్యకారణ సంబంధము లేదు. అందుచే అకృతా 
భ్యాగమము కృతవిప్రణాశము అను దోషములు ఏర్పడుచున్నవి. అనగా చేయని 
కర్మకు ఫలితము కలుగుట చేసిన కర్మకు ఫలితము లేకపోవుట. ఈ శరీరము 
మరణించిన వెంటనే ఇది చేసిన కర్మ అంతా ఫలితము లేకయే నశించును. కనుక 
దేహము ఆత్మకాజాలదు అని సిద్దాంతము. కర్మఫలమును అనుభవించుటకే శరీర 
గ్రహణమనీ, సుఖదుఃఖాలు కర్మఫలములనీ ఇచ్చట స్వీకరింపబడిన సూత్రములు. 


పూర్ణో దేహే బలం యచ్చన్నక్షాణాం యః ప్రవర్తకః 
వాయుః ప్రాణమయో నాసావాత్మా చైతన్యవర్ణనాత్‌ 1511 
౨ శరీరమంతటా నిండియుండి ఇంద్రియములకు బలము నిచ్చుచు 
వానిని నడిపించు (ప్రాణవాయువే ప్రాణమయయకోశము. ఇది అచేతనమగుటచే 
ఆత్మ కాజాలదు. 


అహంతాం మమతాం దేహే గేహాదౌ చ కరోతియః । 
కామాద్యవస్థయా భ్రాంతో నాసావాత్మా మనోమయః 1161 
6. నేను” అను భావమును, దేహగృహాదుల పట్ల 'నాది' అనుభావమును 
కలిగించునది మనోమయకోళము. కామ(్రోధాది వికారములకు లోనగుచూ 
(భ్రాంతమై పరిభ్రమించే మనోమయకోశము, అవికార్వము అచంచలము అగు 
ఆత . కాజాలదు. 


లీనా సుప్తా వపుర్చోధే వ్యాస్నయాదానఖాగ్రగా | 
చిచ్చాయో పేతధీర్నాత్మా విజానమయశబ్ద్బభాక్‌ 11 71 
7. నుషుప్తియందు లయమునొందుచు బా(గ్రదవస్థయందు నఖాగ్రముల 
వరకు వ్యాపించుచు నచ్చిదానంద ప్రతిఫలన యుక్తమైన బుద్ది విజ్ఞానమయ 
కోశమనబడుచున్లుది. నుషుప్హాది వికారములకు లోనగునది కనుక ఇది కూడా 
ఆత [. కాజాలదు. 


56 వేదాంత పంచదశి 


కర్తృత్వ కరణత్వాభ్యాం విక్రియేతాంతరింద్రియమ్‌ । 
విజ్ఞాన మనసీ అంతర్చహిశ్చెతే పరస్పరమ్‌ 1181 
8. మనోబుద్దులు రెండూ అంతఃకరణ విభాగములే కదా. రెండుకోళము 
లెట్లగును అనే నందేవాము వారింపబడుచున్రది. అంతఃకరణము కర్తగను 
ఉపకరణముగను పనిచేయును. కర్తయగు విజ్ఞానమయకోళము లోపలి కోశము. 
ఉపకరణమగు మనస్సు వెలుపలి కోశము. 


వ్యాఖ్య: మనస్సు ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచు విషయజ్ఞానమును 
లోనికి గొనివచ్చి బుద్ధికి నిశ్చయార్థమై సమర్పించును. రెండూ అంతః 
కరణాంశములే అయినా వాని వాని పనులిట్లు స్పష్టముగ విభజింపబడుటచే రెండు 
కోశములుగ చెప్పుట సరియేయని భావము. 


కాచిదంతర్ముఖా వృత్తిరానంద ప్రతిబింబభాక్‌ | 
పుణ్యభోగే భోగశాంతౌ నిద్రారూపేణ లీయతే 1191 
9, పుణ్యకర ల ఫలమగు నుఖమును అనుభవించునపుడు బుద్ద మరి 
కొంత అంతర్భుఖమై ప్రతిఫలించిన నచ్చిదానందపుటానందమును అనుభవం 
చును. విషయభోగములు శాంతించిన పిదప అది నిద్రయందు లీనమగును. 
ఇట్లు ఆనందమును అనుభవించే బుద్ది వృత్తియే ఆనందమయకోళము. 


వ్యాఖ్య: ఒక అంతఃకరణమే ఉపకరణముగను, కర్తగను, భోక్తగను పని 
చేయుచున్నది. అట్లు పనిచేయించునది ప్రజ్ఞ. అదే సచ్చిదానందము. మిథ్యయు 
జడమును అగు ప్రకృతి వికారమగు అంతఃకరణమున సచ్చిదానందము ప్రతిఫలిం 
చుట వలన దానియందు సద్భావము చైతన్యము ఆనందము ఉన్నట్లు తోచును. 
ఇట్లు విశేషముగ చేతనవంతము ఆనందమయము అగు అంతఃకరణాంశములే 
క్రమముగ విజ్ఞానమయకోశము ఆనందమయకోశము అని చెప్పబడినవి. 
సద్భావము సృష్టియందంతటను అనుస్యూతమే. చిద్భావము ప్రాణికోటియందు 
వికసించియుండును. ఆనంద భావము తద్ద్వారా ఆత్మప్రాప్తి మానవులకు మాత్రము 
విశేషము. 


కాదాచిత్మత్వతో నాత్మా స్యాదానందమయో౭_ప్యయమ్‌ / 
బింబభూతో య ఆనంద ఆత్మా౭_సౌ సర్వదా స్థితే 11101 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 57 


10. ఈ ఆనందానుభవము కూడా అప్పుడప్పుడు మా(తమే ఉండుట 
వలన ఆనందమయమే అయినా ఈ కోశము కూడ ఆత్మ కాజాలదు. 
(ప్రతిబింబమునకు కారణము అవికార్వము శాళ్ళాతము అగు ఆనందమే ఆత 32 


వ్యాఖ్య: తన సద్భావము చిద్భావము మానవునకు సర్వదా అనుభవమున 
నున్నవే. అత్యంత సహజములగుట చేత వానిని సంశయించుటగాని లేదనుకొనుట 
గాని జరుగనే జరుగదు. కాని ఆనందానుభవము వచ్చుచు పోవుచుండుటచే దాని 
కొరకు మానవులు అజ్ఞానవశమున వివిధ ప్రయత్నములు చేయుదురు. సద్భావము 
చిద్భావము వలెనే ఆనందభావము కూడా తమ నిజస్వరూపమను జ్ఞానము 
కలిగినపుడు సద్భావము వలె ఆనందభావము కూడా సహజమైపోవును. అదే 
ఆత్మానుభవము, ఆత్మానందము. అది అవికార్యము శాశ్వతము. 


నను దేహముపక్రమ్య నిద్రానందాంతవస్తుషు । 
మా భూదాత్మత్వమన్యస్తు న కశ్చిదనుభూయతే 111111 
11. (ఆక్షేపము: దేహము మొదలు నిద్ర సాధారణ ఆనందముల వరకు 
అన్టింటి యందును ఆత్మత్తము లేకపోనిమ్ము. వీనినన్చింటిని తొలగించినబో 
ఇక అనుభవింపబడునదేదీ మిగులదే! 


బాఢం నిద్రాదయః సర్వేల నుభూయంతే న చేతరః । 
తథా౭_ ప్యేతే£ నుభూయంతే యేన తం కో నివారయేత్‌ 1121 
12. సమాధానము: మంచిదే. నిద్రాదులన్లీ అనుభవింప బడుచున్లోవి. 
అవిగాక అనుభవింపబడుటకు మరేమీ లేదు. అయినను, వీనినన్చింటిని ఎవడు 
అనుభివించుచున్భాడో వాని నెవరు తొలగింపగలరు? కాదనగలరు? 


వ్యాఖ్య: ఆ అనుభవించు వానినే ప్రజ్ఞయనీ, ఆత్మయనీ చెప్పుచున్నాము. 


స్వయమేవానుభూతిత్వాద్విద్యతే నానుభావ్యతా 1 
జ్ఞాతృజ్ఞానాంతరాభావా దజ్జేయో న త్వసత్తయా ॥18॥ 
Ey Ey a pac 
13. ఆత్మ న్వాయముగనే అనుభూతి స్వరూపము. అది అనుభవ 
విషయములలో ఒకటి కాదు. ఆత్మ అజ్ఞేయమని చెప్పుట ఆ అవస్టయందు 
అనుభవించువాడును (జ్ఞాత) అనుభవవిషయము (జ్ఞాన విషయము) లేకపోవుట 
వలన గాని ఆత్మ అనత్త అగుట వలన కాదు. 


58 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ఈ అనుభూతి స్వరూపమునే సాక్షియనుచున్నాము. అన్ని 
కోశములకూ ఇదే సాక్షి, 


మాధుర్యాది స్వభావానామన్యత్ర స్వగుణార్పిణామ్‌ | 
స్వస్మింస్తదర్పణా పేక్షా నోన చాస్త్యన్యదర్పకమ్‌ 11 141 
14. మాధుర్భమే న్వభావమగు చక్కెర తేనె మొదలగు వస్తువులు తమ 
మాధుర్భమును ఇతర వస్తువులకు ఈయగలవు. కాని వానికే మాధుర్భము 
నీయవలనిన అగత్యము లేదు. ఈయగలిగిన మరొక వస్తువే లేదు. 


వ్యాఖ్య: అట్లే సాక్షియనుభూతిచే అన్నీ అనుభవింపబడుచున్నవి. ఆ 
అనుభూతినే మరల అనుభవించుటకు మరొకటి లేదు. 


అర్పకాంతరరాహిత్యే౭_ ప్ప్యస్యేషాం తత్స్వభావతా । 
మా భూత్తథా9_నుభావ్యత్వం బోధాత్మా తు న హీయతే 11151 
15. తమ స్వాభావిక గుణమునిచ్చు వస్తువు మరొకటి లేకునను స్వాభావిక 
గుణమున్దుట్లే అనుభూతి మరల అనుభవ విషయము కాకున్సును, ఆ అనుభూతికి 
బోధకు ఆత్మకు హాని లేదు. 
స్వయం జ్యోతిర్భవత్యేష పురో9_స్మాద్భాసతే9_భిలాత్‌ 1 
తమేవ భాంతమన్వేతి తద్భాసా భాస్యతే జగత్‌ 11161 
16. “అత్రాయం పురుషు స్వయం జ్యోతిర్భవతి” బృహదారణ్యక ఉప.4.3.1, 
“అస్మాత్సర్వస్మాత్పురతః సువిభాతమ్‌” నృసింహ ఉత్తర తాపినీయ ఉప. 2, 
“తమేవ భాంతమను భాతిసర్వం తస్య భాసా సర్వమిదం విభాతి” ముండక 
ఉప.2.2.10, శ్రేతాశ్లతర ఉప. 6.14, కఠ ఉప. 5.14, మొదలగు (శ్రుతి వాక్ట్యములన్షీ) 
ఆత్మ యొక్క స్వయం జ్యోతిః స్వరూపమును ప్రకటించుచున్లువి. 
యేనేదం జానతే సర్వం తత్మేనాన్యేన జానతామ్‌ । 
విజ్ఞాతారం కేన విద్యా చ్చక్తం వేద్యే తు సాధనమ్‌ 111711 
17. ఈ విళ్లమంతా ఏ సాక్షివైతన్య న్వరూపమగు ఆత్మచే తెలియ 
బడుచున్దుదో అట్టి ఆత్మ మరి దేనిచే తెలియబడగలదు? తెలియబడజాలదు. 
జ్ఞాతయే జ్లేయమగుట ఎట్టు. మనస్సు మొదలగు ఇంద్రియములన్టీ తమ తమ 
విషయములనే తెలినికొనును. అవి ఆత్మను తమ విషయముగా తెలినికొనలేవు. 
బృహ. ఉప. 4.5.15, కఠ.ఉప. 6.13. 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 59 


స వేత్తి వేద్యం తత్సర్వం నాన్యస్తన్యాస్తి వేదితా । 
విదితావిదితాభ్యాం తత్‌పృథక్‌ బోధ స్వరూపకమ్‌ 11181 
18. వేద్యవిషయములనన్చింటిని బోధస్తరూపమగు ఆత్మ తెలిసి కొనును. 
కాని దానిని బోధవరచుకొనుటకు మరియొకరు లేరు. అది తెలినినదానికి 
తెలియనిదానికి రెండింటికంటె భిన్సుము. ఆత్మ న్వరూపమే తెలివి, బోధ. త్రేతా. 
ఉప.3.19, కేన. ఉప.1.4. 


బోధేప్యనుభవో యస్య న కథంజ్బ్పున జాయతే । 
తం కథం బోధయేచ్చాస్త్రం లోష్టం నరసమాకృతిమ్‌ 119 
19. ఏ విధముగ నైనను బోధయే అనుభవమునకు రాని నరరూపమగు 
మట్టిగడ్డకు శాస్త్రం మాత్రం ఎట్టు బోధపరుపగలదు? బోధింపజాలదని అర్దము. 


వ్యాఖ్య: ఎట్టి విషయమును తెలిసికొనినను అందు రెండు అంశములను 
గమనింపగలము. తెలిసికొనిన విశేషము ఒకటి. రెండవది, ఇది మనకు తెలిసినది 
అను బోధ. ఇట్లు బోధ అనుక్షణము ఉండనే ఉన్నది. ఈ బోధే నాకు తెలియదను 
మూఢునకు శాస్త్రము కూడా నిరుపయోగము. అంధునకు దీపము వలె. 


జిహ్వా మేం స్తి న వేత్యుక్తిర్లజ్ఞాయె కేవలం యథా । 
న బుధ్యతే మయా బోధో బోద్ధవ్య ఇతి తాదృశీ n20n 
20. నాకు నాలుక ఉన్లుదా లేదా” అని అడుగుట హాస్యాన్తదమైనబ్లే 
నాకు బోధ అనునది బోధపడుటలేదు. దానిని బోధపరచుకొనవలెను” అనుటయు 
అట్లే వోస్వాన్సుదము. 'బోధపడుట లేదు” అను బోధయుండనే ఉనది గదా! 
యస్మిన్యస్మిన్నస్తి లోకే బోధస్తత్తదుపేక్షణే । 
యద్భోధమాత్రం తద్బ హ్మేత్యేవం ధీః బ్రహ్మనిశ్చయః 1121 
21. ఏవ విషయములందు బోధ కలుగుచునదో ఆయా విషయములను 
పేక్టించినపుడు మిగులు బోధయే (బ్రహ్మము. ఇట్టి నిళ్ళ్ఞయమే (బ్రవ్మావగతి. 


పజ్బకోశపరిత్యాగే సాక్షిబోధావశేషతః । 
స్వస్వరూపం స ఏవ స్యాచ్చూన్యత్వం తస్య దుర్హటమ్‌ 12211 
22. అట్లే నంకోచములను విచారణచే వరితృ్యజించిన మిగులు సాక్షి 
బోధయే ఆత్మ యొక్క నిజన్వరూపము. ఆత్మ వూన్యత్తమగుట అసంభవము. 


60 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: విషయములను తొలగించిననే బ్రహ్మావగతి కలుగుచున్నవో ఇక 
పంచకోశ వివేకము అనావశ్యకము గదా అనిన, కాదు. బ్రహ్మాత్మైక్య జ్ఞానము లేక 
సంసారనివృత్తి లేదు. కనుక ఆత్మస్వరూప నిశ్చయార్థమై పంచకోశ వివేకము 
ఆవశ్యకమే. 


అస్తి తావత్స్వయం నామ వివాదావిషయత్వతః । 
స్వస్మిన్నపి వివాదశ్చేత్‌ ప్రతివాద్యత్ర కో భవేత్‌ 11281 
23. నేను” అనునది నిర్హివాదాంశమై ఉండనే ఉన్చుది. దాని గూర్చియే 
వివాదమైనబో ఇక (ప్రతివాది మాతమెవడు? 


వ్యాఖ్య: పంచకోశములను తొలగించిన శూన్యము మిగులదనీ సాక్షి బోధగ 
“నేను, అనగా ఆత్మ, మిగులుననియు ప్రతిపాదింపబడినది. బ్రహ్మస్వరూపము 
ఆత్మస్వరూపము ఇట్లు బోధయే అగుటచే బ్రహ్మాత్మెక్య జ్ఞానము సిద్ధించుచున్నది. 


స్వాసత్త్వ తు న కస్మెచిద్రోచతే విభ్రమం వినా । 
అత ఏవ (శ్రుతిర్చాధం బ్రూతే చాసత్త్వవాదినః 112411 
24. బుద్దిభ్రమము చేత తప్ప నెవడును తాను లేడని అంగీకరింపడు. 
ఈ కారణముననే (పతియు అట్టి అనద్భ్యాది అసత్త్యమును ప్రకటించినది. 
అసద్‌ బ్రహ్మేతి చేద్వేద స్వయమేవ భవేదసత్‌ | 
అతో స్య మా భూద్వేద్యత్వం స్వసత్త్వం త్వభ్యుపేయతామ్‌ 112511 
25. (బ్రహ్మము అసత్తయని భావించువాడు తానే అసత్తయగుచును” 
తైత్తిరీయ ఉప. 2.6.1. న్వనత్త తన నంత ఆస్తీత్తము, ఘటపటాదుల వలె 
తెలియబడు విషయములు కాదు. కాని అది ఉనదని అంగీకరింపక తప్పుదు. 
(అది సయం ప్రకాశమైన తత్తము.) 
కీదృక్తర్దీతి చేత్‌ పృచ్చేదీదృక్తా నాస్తి తత్ర హి | 
యదనీదృగతాదృక్చ తత్స్వరూపం వినిశ్చిను 126 
26. మరి అది ఎట్టిది అని అడిగినబో అది ఇట్టిదని వర్ణింప ళక్ళము 
కాదు. దాని స్వరూపము ఇట్టిది” అట్టిది” అని వర్ణింపజాలనిదే. 
అక్షాణాం విషయస్త్వీదృక్పరోక్షస్తాదృగుచ్యతే । 
విషయీ నాక్షవిషయః స్వత్వాన్నాస్య పరోక్షతా n27 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 61 


27. ఇంద్రియ ప్రత్యక్షమగు విషయము దృళ్ళము. అది ఇట్టిది, ఇంద్రియ 
గోచరము కానిది పరోక్షము. ఇది 'అట్టిది', (ద్రషయగు ఆత్మ ఇంద్రియ గోచరము 
కాదు గనుక ఇట్టిది' కాదు. దృళ్ళమును చూచు ద్రష్ట తానే అగుటచే పరోక్షము 
అట్టిది” కూడా కాదు. 


అవేద్యో౭_పరోక్షోతః స్వప్రకాశో భవత్యయమ్‌ । 
సత్యం జ్ఞాన మనంతం చేత్యస్తీహ బ్రహ్మలక్షణమ్‌ 11281 
28. అభేయమైనను ఆత్మ అపరోక్షమగుట చేత అది స్వప్రకాశమగుచున్దుది. 
సత్యము జ్ఞానము అనంతము కూడా అగుటచే ఆత్మ యందు (బ్రహ్మలక్షణము 
లన్భియు ఉన్టువి. 


వ్యాఖ్య: కనుక ఆత్మయే బ్రహ్మము. తైత్తిరియ ఉప. 2.1. 


సత్యత్వం బాధరాహిత్యం జగద్బాధైక సాక్షిణః | 
బాధః కిం సాక్షికో బ్రూహి న త్వసాక్షిక ఇప్యతే 1129॥ 
29. సత్వత్తమనగా ఎన్టుటికిని అనద్భుద్ది కలుగకుండుట. ఈ జగత్తు 
యొక్క మిథ్వాత్తమునకు షాక సాక్షియగు ఆత్మయే మిథ్యయినబో నీ ఆత్మ 
మిథ్యాత్యమునకు సాక్షి ఎవరు? సాక్షి లేకయే మిథ్వాత్తము చెప్పలేము గదా. 


వ్యాఖ్య: “సత్యమబాధ్యం, బాధ్యం మిథ్యా” అని పూర్వాచార్యవచనము. 


అపనీతేషు మూర్తేషు హ్యమూర్తం శిష్యతే వియత్‌ । 
శక్వేషు బాధితేష్వంతే శిష్యతే యత్తదేవ తత్‌ 18011 
30. ఘటాది మూర్త వస్తువులన్భింటిని తొలగించినపుడు ఆకాళము 
మిగులును. అట్ల నేతి, నేతి” అని నిరాకరింప గలిగినవన్చియు, పంచకోశములతో 
నహ్తా నిరాకరింపబడగా మిగులునదే అబాధ్యమగు ఆత్మ. 


సర్వబాధే న కించిచ్చేద్యన్న కించిత్తదేవ తత్‌ । 
భాషా ఏవివాత్ర భిద్యంతే నిర్చాధం తావదస్తి హి 1131 
31. అన్ఫింటిని నిరాకరింపగా ఇక ఏమీ మిగులనదిననబో ఆ ఏమియు 
మిగులదు' అను బోధయే ఆత్మ. ఉపయోగింపబడు పదములు మాత్రము 
మారునే గాని నిరాకరింప శకృముగానిది (బోధ) ఉండనేయున్లుది. 


62 వేదాంత పంచదశి 


అత ఏవ (శుతిర్చ్బాధ్యం బాధిత్వా శేషయత్యదః ॥ 
స విష నేతి నేత్యాత్మేత్యత ద్వ్యావృత్తిరూపతః 11821 
32. 'స ఏష నేతినేత్యాత్మా' అను (శ్రుతి వాక్ళము (బృహ.3.9.29) అనాత్మ 
పదార్టములన్టింటిని ఇది కాదు ఇది కాదు" అని నిరాకరించి 'అది* అను 
ప్రత్యగాత్మను మిగుల్భు చునేయున్భది. 
ఇదం రూపం తు యద్యావత్తత్యక్తుం శక్యతే9_ఖీలమ్‌ I 
అశక్యో హ్యనిదంరూపః స ఆత్మా బాధవర్ణితః 1331 
33. ఇది" అనబడు వదార్థములన్టియు బ్రహ్మాండ మంతా నిరాకరింప 
శకృమైనదే. ఇది” కానిది నిరాకరింపబడదు. అదే ఆత్మ. దానికి బాధలేదు. 
వ్యాఖ్య: అహంకారాది దృశ్యజాతము ఆత్మ కాదు. సాక్షిచైతన్యమే ఆత్మ, 
సిద్ధ బ్రహ్మణి సత్యత్వం జ్ఞానత్వం తు పురేరితమ్‌ । 
స్వయమేవానుభూతిత్వాదిత్యాదివచనైః స్పుటమ్‌ 11341 
34. ఈ విధముగ (బహ్మలక్షణమగు నత్యత్తము ప్రత్యగాత్మ యందు 
నిరూపితమైనది. జ్ఞానత్తము పూర్తమే (ప్ర. 3.13) స్త్వయమేవానుభూతి తాల్‌ 
మొదలగు వాక్తములచే నృష్టముగ నిరూపింపబడినది. 
న వ్యాపిత్వాద్దేశతో౭_ న్లో నిత్యత్వాన్నాపి కాలతః । 
న వస్తుతో౭_పి సార్వాత్యాదానంత్యం బ్రహ్మణి త్రిధా 11351 
35. సర్హవ్యాపీ అగుటచే (బ్రహ్మము దేశము (స్టలములచే సీమితము 
కాదు. శాళ్ళతమగుటచే కాలము దానికి పరిమితి నీయజాలదు. నకల వస్తువులు 
సరూపమగుటబే ఏదియు దాని నడ్డంగింప లేదు. ఇట్టు మూడు విధములగు 
నానంత్యములును బ్రహ్మమునందు నీద్రించుచున్రవి. 


వ్యాఖ్య: 'నిత్స్వం విభుం నర్వగతం నునూక్ష్మం” ముండక ఉప. 1.1.6; 
ఆకాశ వత్సర్వగతళ్ళు నిత్వః శ్వేతాశ్వ 6.13; నిత్యోనిత్వానాం చేతనశ్చేతనానాం” 
కఠ 5.13; 'ఇదం సర్వం యదయమాత్తా” బృహ. 4.5.7; సర్వం హ్యేతద్ర్రహ్మూ” 
మాండూక్య 2; (బ్రహ్మా వేదం నర్వం” న్భృ.ఉ.తా. 7; మొదలగు డ్రుతివాక్యములు 
ప్రకటించు వ్యాపిత్వనిత్యత్వ సర్వాత్మత్వములచే (బ్రహ్మమునకు దేశకాల వస్తు 
పరిచ్చేదములు మూడును ఉండవని తెలియవలెను. 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 63 


దేశకాలాన్యవస్తూనాం కల్పితత్వాచ్చ మాయయా । 
న దేశాదికృతోల_నోస్తి బ్రహ్మానంత్యం స్ఫుటం తతః 11361 
36. కేవలము (వతి ప్రమాణముచే గాక యుక్తి ప్రమాణముచే కూడా 
(బ్రహ్మము అనంతమని తెలియును. దేశకాలములు అన్యవస్తువులు మిధ్యయగు 
మాయబే కల్పింపబడిన వగుటచే అవి ఏరీ నత్యమగు (బ్రహ్మమును అంతము 
చేయజాలవు. ఇట్లు (బ్రహ్మము యొక్క అనంతత్తము నస్ఫుటమగుచున్లుది. 
సత్యం జ్ఞానమనంతం యద్‌బ్రహ్మ తద్వస్తు తస్య తత్‌ | 
ఈశ్వరత్వం చ జీవత్వముపాధిద్వయ కల్పితమ్‌ 11371 
37. నత్యము జ్ఞానము అనంతము అగు (బహ యు పారమార్థిక వస్తువు. 
ఈళశ్చరత్యము జీవత్తము అనునవి రెండు ఉపాధులచే కల్పింపబడినవి. 


వ్యాఖ్య: జదమగు జగత్తు (బ్రహ్మ పరిచ్చేదకము కాకపోవచ్చును. 
చేతనములైన ఈశ్వరుడు జీవుడు పరిచ్చేదకములు కావచ్చును కదాయను 
సంశయము వారింపబడినది. ఇవి రెండును మిథ్యయగు మాయను ఉపాధిగ 
స్వీకరించుటచే ఏర్పడినవి గనుక వానికి పారమార్థిక సత్త లేదు. కనుకనే 
పారమార్ధిక పరిచ్చేదకత్వము కూడా లేదు. 


శక్తిరస్యెశ్వరీ కాచిత్సర్వ వస్తునియామికా । 
ఆనందమయ మారభ్య గూఢా సర్వేషు వస్తుషు 11881 
38. ఈళ్ళరుని ఉపాధియైనది, అనిర్దచనీయమైనది అంతర్యామి 
రూపమున వస్తువులను నియమించునది అగు శక్తి ఒకటి కలదు. అది ఆనంద 
మయాది కోళములతో (ప్రారంభించి బ్రహ్మాండాంతమగు సకల వస్తువుల యందు 
నిగూఢముగ ఉన్గది. 


వ్యాఖ్య: ఈశ్వరుని ఉపాధియగు శక్తి, 'వపరా౭ స్ప శక్తిర్వివిధైవ (తూయతే” 
శ్వేతాశ్వ. 6.8 యందు చెప్పబడినది. అది నిగూఢముగ ఉండుటచే సులభముగ 
మనకు దొరకుట లేదు. 


వస్తుధర్మా నియమ్యేరన్‌ శక్యా నైవ యదా తదా । 
అన్యోన్యధర్మ సాంకర్యా ద్విప్లవేత జగత్‌ఖలు 113911 
39. ఎన్ఫ్రటికిని దొరకని ఈ శక్తి అనలు లేదనిన ఏమి అనే నంళశయము 
వారింపబడుచుశ్చ్రది. ఆయా వస్తుధర్మములను నియమించుచు ఈ శక్తీ 


64 వేదాంత పంచదశి 


ఉండనిబో అన్ది ధర్మములు అన్ఫి వస్తువులందుండుట వలన జగత్తు కలగా 
వులగమై విప్పవము నొందును గదా. (అట్టు జరుగుట లేదు గనుక ఈళ్షరీయ 
శక్తి ఉన్హదని న్వీకరింపవలెనని భావము.) 


చిచ్చాయావేశతః శక్తిశ్చేతనేవ విభాతి సా | 
తచ్చక్ష్యుపాధి సంయోగాద్‌ బ్ర హ్మెవేశ్వరతాం వ్రజేత్‌ 401 
40. ఆ శక్తియే ఉపాధి. దాని యందు ్రతిఫలించిన (బ్రహ్మముచే, 
చిదాభానముచే, ఆ శక్తి చేతనమైనట్టు భానించును. ఇట్లు శక్తి చిదాభాసముల 
సంయోగముచే బ్రహ్మముచే ఈళ్ళరత్తమును పొందుచునది. 


వ్యాఖ్య: అనాదీ, అనిర్వచనీయా, అవిద్యా అయిన శక్తియే ఉపాధి. సత్యము 
జ్ఞానమనంతమైన బ్రహ్మము చిదాభాస రూపములో ఉపాధితో సంయోగము 
చెందుట వలన సర్వజ్ఞత్వమూ సర్వశక్తిమత్వమూ మొదలైన గుణములు గల 
ఈశ్వరుడు సిద్ధించుచున్నాడు. 

కోశోపాధి వివక్షాయాం యాతి బ్రహ్మైవ జీవతామ్‌ । 

పితా పితామహశ్ళెకః పుత్రపాత్రౌ యథా ప్రతి 141 

41. కోళములనెడి ఉపాధి నంయోగముచే (బ్రహ్మమే జీవత్వమును 

పొందుచున్లుది. ఒక వ్యక్తియే కుమారునితో నంబంధవడినవుడు తండి, 
మనుమనితో నంబంధపడినపుడు తాతయు అగుచున్భాడు గదా. అట్లే ఒక 
(బ్రహ్మమే జీవుడు ఈళ్ళరుడును అగుటలో ఆళ్లర్థము లేదని భావము. 


పుత్రాదేరవివక్షాయాం న పితా న పితామహాః । 
తద్నన్నేశో నాపి జీవః శక్తికో శావివక్షణే 11421 
42. కుమారుడు మనుమడు అను నంబంధపు (ప్రనక్తి లేనపుడు ఆవ్యక్తి 
తండ్రియు కాడు తాతయు కాడు. అట్లే శక్తి, కోళముల ప్రసక్తి లేనిబో బ్రహ్మము 
ఈళ్లరుడు కాడు బీవుడు కాడు. (వంగలోటలో బావగాదను నానుడి ప్రనిద్రమే!) 
య ఏవం బ్రహ్మ వేదైష బ్రహ్మైవ భవతి స్వయమ్‌ | 
బ్రహ్మణో నాస్తి జన్మాతః పునరేషన జాయతే 1481 
43. ఇట్లు (బ్రహ్మమును సాక్షాత్కరించు కొనినవాడు (బ్రహ్మమే అగును. 
(బ్రహ్మమునకు జన్మయే లేదు. కనుక బ్రహ్మవిదునకు పునర్ణన్మ లేదు. 


తృతీయము : పంచకోశ వివేక ప్రకరణము 65 


వ్యాఖ్య: సాధన చతుష్టయ సంపన్నుడు ఇట్టి పంచకోశ వివేకముచే 
బ్రహ్మమును ప్రత్యగభిన్నముగ సాక్షాత్మరించు కొనవలెనని అభిప్రాయము. 
ముండక 3.2.9; తైత్తిరీయ 2.1; కఠ 2.18; ఛాందోగ్య 8. 15. 1. 


తృతీయ ప్రకరణము: సమాప్తము 


చతుర్ధము : ద్వెత వివేక ప్రకరణము 


ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే I 

వివేకే సతి జీవేన హేయో బంధః స్ఫుటీభవేత్‌ 11111 

1. కారణోపాధియు అంతర్వామీ అగు ఈళ్ళరుని చేతను కార్యోపాధియు 
అహంటప్రత్యయమూ అగు బీవుని చేతను సృష్టింపబడిన ద్వైత జగత్తు విభజింఎ 

“బడి ప్రదర్భింపబడుచున్దుది. ఇట్టి జీవస్పష్టి ఈళశ్లర నృష్టి అనే వివేకము వలన 

జీవుడు పరిత్వ్యజింపవలనిన బంధహేతువగు ద్రైతము సృష్టపడును. 

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ । 

స మాయీ సృజతీత్యాహుః శ్వేతాశ్వతరశాఖినః 11211 

2. మాయయే ప్రకృతి. ఆ మాయను ఉపాధిగ స్వీకరించిన మాయికుడే 
మహేళ్ల్ళరుడు. ఆ ఈళ్లరుడు జగత్తును నృష్టించును అని శ్రేతాళ్లతరోపనిషత్తు 
(అస్మాన్మాయీ నృజతే ఏశ్తమేతలొ శ్లే.4.9) చెప్పుచున్లుది. (ప్ర. 6-123) 


ఆత్మా వా ఇదమగ్రే౭_భూత్స ఈక్షత సృజా ఇతి । 

సంకల్చేనాసృజల్లోకాన్స ఏతానితి బహ్వృచా 8 11381 

3. సృష్టికి పూర్తము ఆత్మ (అనగా పరమాత 3) ఉండెను. అతడు నృష్టింప 
వలెనని చూచెను. ఆ చూపుచేతనే నంకల్పము చేతనే ఈ లోకము లన్ఫింటిని 
సృష్టించెను. అని ఐతరేయోపనిషత్తు (1.1) చెప్పుచున్దుది. “ఆత్మా వా ఇదమేక 
ఏవా(గ అసీన్నాన్యత్కించన మిషత్‌ స ఈక్షత లోకాన్ను సృజా ఇతి స ఇమాం 
ల్లోకాన సృజతి అని (శ్రుతి వాక్తము, బుగ్వేదము లోనిది. 

ఖం వాయ్వగ్నిజలో ర్వ్యోషధ్యన్నదేహాః క్రమాదమీ 

సంభూతా బ్రహ్మణస్తస్మాదేతస్మా దాత్మనోల_భిలాః 1141 


66 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 67 

4. ఆత్మ నుండి అనగా (బ్రహ్మము నుండి మాత్రమే (క్రమముగా 

ఆకాశము వాయువు అగడ్జి జలము ఉర్హి ఓషధులు అన్ఫ్రము దేహములు 

సంభవించెననీ (బ్రహ్మమనెడి ఆ ఆత్మ నుండే అఖిల లోకములు ఉద్భవించెననీ 
తైత్తిరీయోపనిషత్తు (2.1) చెప్పుచున్లుది. 


బహు స్యామహమేవాతః ప్రజాయేయేతి కామతః । 

తపస్తప్తా ఏ౨- సృజత్సర్వం జగదిత్యాహ తిత్తిరిః 1151 

ర్‌. నేను అనేకమయ్యెదను. కనుక నేను నృష్టింతును అను కోరికతో 
తపన్సు చేని ఈ నకల జగత్తును సృష్టించెను. అని తైతిరీయోపనిషత్తు (2.6) 
చెప్పుచున్సుది. సోల_ కామయత బహు స్యాం ప్రజాయేయేతి స తపోల_తపో 
తప్యత సతప స్తా ఇదం సర్వమసృజత యదిదం కించి అని (శ్రుతి వాక్యము. 

ఇదమగ్రే సదేవాసీ దృహుత్వాయ తదైక్షత । 

తేజోల_బన్నాండజాదీని ససర్దేతి చ సామగాః ॥16॥ 

6. నృష్టికి పూర్తుము నత్తమా(త్రమే ఉండెను. అది అనేకము కావలెనని 
చూచెను. అగ్జిని జలమును అండజములు మొదలైనవాని నన్చింటిని 
నృష్టించెనని భాందోగ్యపనిషత్తు (6.2.1-4) (సామవేదము లోనిది) చెప్పును. 


విస్పులింగా యథా వహ్నేర్దాయంతే౭_క్షరతస్తథా । 

వివిధాశ్చిజ్ఞడా భావా ఇత్యాథర్వణికీ (శ్రుతిః 117॥ 

7. ఉజ్జులముగ మండుచున్లు అగ్జి నుండి నిప్పురవ్వలు అనేకము 
ఉలుద్భవించినట్లే ఆక్షర్నబహ్మము నుండి చేతనములు జడములు వివిధములై 
ఉద్భవించెనని ముండకోపనిషత్తు (2.2.1) చెప్ప్రుచున్లది. ఇది అధథర్హణ 
వేదియము. తదేతత్సత్యం యథా సుదీప్తాత్సావకాద్విస్సు లింగాః ప్రజాయంతే 
తత్ర చైవాపియంతి' 

జగదవ్యాకృతం పూర్వమాసీద్వ్యాక్రియతాధునా 1 

దృశ్యాభ్యాం నామరూపాభ్యాం విరాడాదిషు తే స్ఫుటే 1181 

విరాణ్మనుర్నరో గానః ఖరాశ్వాజావయస్తథా । 

పిపీలి కావధి ద్వంద్వ మితి వాజసనేయినః 1191 

8-9. నృష్టికి పూర్వము (బ్రహ్మమునందు జగత్తు అవ్యాకృత రూపమున 


68 వేదాంత పంచదశి 


ఉండెను. అదే దృళ్ళములైన నామరూపములచే ఇప్పుడు విరాట్టు మొదలైన 
వానియందు నుష్వముగ వికారము నొందినది. విరాట్టు నుండి మనువు, 
మనుష్యులు, పళువులు గాడిదలు గుర్రములు మేకలు గొర్రెలు మొదలైనవి 
చీమల వరకు ఆడవి, మగని నముద్భువించెనని బృహదారణ్యకోపనిషత్తు 
చెప్పుచునది. 

వ్యాఖ్య: 'ఆల్లై వేదమ(గ ఆసీత్సురువ విధ అని బృహదారణ్యకోపనిషత్తు 
(1.4.1) బ్రహ్మమే పూర్వముండెనని చెప్పి పిమ్మట (1.4.7) నందు 'తద్ధేదం తర్హి 
అవ్యాకతమాసీన్నామరూపాభ్యామేవ వ్వాక్రియతాసౌ నామ అయమిదం రూప 
అని జగత్తు అవ్యాకృత రూపమున ఉండెనని చెప్పును. కనుక జగత్తు బ్రహ్మము 
నందే అవ్యాకృత ముగ ఉండెనని గ్రహింపవలెను. (జగత్తు మాయాకార్య 
మగుటయు, మాయ(బ్రహ్మములకు గల సంబంధము, పంచభూత వివేక 
ప్రకరణమున చర్చింపబడినది. ) (1.4 4న ఏవమేవ యదిదం కించమిథునమా 
వీవీలికాఖజ్వన్తత్సర్వ మన్ఫజతి అని జగత్తు బ్రహ్మము నుండి సృష్టింపబడుట 
స్పష్టముగ _ చెప్పబడినది. బృహదారణ్యకోపనిషత్తు శుక్షయజుర్వేదములోని 
వాజసనేయ శాఖకు చెందినది. 

నాలుగు వేదములును సృష్టి ఈశ్వరకృతమే అని చెప్పుచున్నవనీ, జీవులు 
మీమాంసకుల “అదృష్టము” మొదలైన వానిచే కాదనీ ఉద్దేశము. 


కృత్వా రూపాంతరం జైవం దేహే ప్రావిశదీశ్వరః । 

ఇతి తాః (శ్రతయః ప్రాహు ర్జీవత్వం ప్రాణధారణాత్‌ 1110॥ 

10. ఈ ఈళ్లరుడు అవిక్రియమగు. బ్రహ్మమునకు భినమగు 
వికారవంతమైన జీవరూపము వీర్హరుచుకొని దోహమునందు ప్రవేశించెనని 
ప్రతులు చెప్పుచున్రవి. ప్రాణములను దోహమునందు _ ధరించుటచే 
బీవుడనబడుచున్భాడు. 


చైతన్యం యదధిష్టానం లిబ్బదేహశ్చ యః పునః । 

చిచ్చాయా లిజ్బదేహసా తత్సంఘో జీవ ఉచ్యతే 111111 

11. అంతటికిని అధిష్టానమైన (బ్రహ్మబైతన్యము, నూక్ష్మళరీరము, అందు 
ప్రతిఫలించిన (బ్రహ్మబైతన్యము (బిదాభాను ఈ మూడును కలిని 
బీవుడనబడుచున్భాడు. 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 69 
వ్యాఖ్య: సూక్ష్మశరీరము మాయాకార్యము జడము అగుటచే స్వతంత్రముగా 


పనిచేయ జాలదు. అందున్న చిచ్చాయయే యజమానిగా సర్వకార్యములకును 
డ్రేరేపించును. జీవునకు ప్రత్యేకతను పరిచ్చిన్నతను కల్పించునదీ చిచ్చాయయే. 


మాహేశ్వరీ తు మాయా యా తస్యా నిర్మాణ శక్తివత్‌ । 

విద్యతే మోహశక్తిశ్చ తుం జీవం మోహయత్యసాౌ 1 12॥ 

12. మహేళ్చరుని మాయకు లోకములను సృష్టించు నిర్మాణ శ్తివలె 
మరియొక మోహాళక్తియు గలదు. దానిచే మాయ జీవుడు తన నచ్చిదానంద 
స్వరూపమును మరబిపోవునట్లు చేసే _మోహపవరబచును. _ తదేతజ్ఞఢం 
మోహాత్మకమ్‌ అని నృసింహ ఉత్తర తాపినీ ఉపనిషత్తు.9. 


మోహాదనీశతాం ప్రాప్య మగ్నో వపుషి శోచతి । 

ఈశసృష్ట మిదం ద్వైతం సర్వముక్తం సమాసతః 11181 

13. మోహము వలన జీవుడు తాను ఇష్టప్రాప్తీకి అనిష్ట పరిహారమునకు 
అనమర్జుడననీ తాను శరీరమే అనీ భావించుచు దుఃఖమును అనుభవించును. 
ఈ విధముగ ఈళ్ల్ళరనృష్టి అగు ద్వైతము నంగ్రహముగ చెప్పబడినది. 
శ్లేతాళ్లతర 47, ముండక ఉప. 3.2.1. 

సప్తాన్న బ్రాహ్మణే ద్వైతం జీవసృష్టం ప్రపజ్బతమ్‌ । 

అన్నాని సప్త జ్ఞానేన కర్మణా౭_ జనయత్సితా 1114 

14. బృహదారణ్యకోపనిషత్తున (1.5.1) 'యత్సష్తాన్నావి మేధయా 
తపసాజనయత్సితా' అనే వాక్యము బీవనృష్టియగు ద్రైతమును ప్రకటించు 
చున్దుది. పిత తన జ్ఞానముచేతను కర్మచేతను ఏడు విధములైన అన్ఫములను 
నృష్టించెను. తన అదృష్టము ద్యారా జగత్తును నృష్టించే నర్హ లోకపాలకుడగు 
బీవుడే విత. 

మర్యాన్న మేకం దేవాన్నే ద్వే పశ్వన్నం చతుర్ధకమ్‌ I 

అన్యత్రితయ మాత్మార్థమన్నానాం వినియోజనమ్‌ ॥115॥ 

15. అందే ఈ ఏడు విధముల అనముల వినియోగము కూడా 
చెప్పుబడినది. మానవులకు ఒకటి, దేవతలకు రెండు, పతువులకు ఒకటి, 
మిగిలిన మూడును ఆత కు అని అనో విభజనము. (1.5.1,2,3) 


70 వేదాంత పంచదశి 


వ్రీహ్యాదికం దర్శపూర్ణమాసాౌ క్షీరం తథా మనః । 

వాక్‌ ప్రాణాశ్చేతి సప్తత్వ మన్నానామవగమ్యతామ్‌ 11161 

16. గోధుమలు మొదలగు ధాన్యము మానవులకు, పూర్ణిమ అమావాన్యల 
యజ్ఞములు దేవతలకు, పాలు జంతువులకు, మనస్సు) వాక్కు ప్రాణములు 
ఆత్మకునని వీడు అనుముల విభాగమును తెలియవలెను. (బృహ.1.5.1) 

ఈశేన యద్యపహ్యేతాని నిర్మితాని స్వరూపతః । 

తథాపి జ్ఞానకర్మభ్యాం జీవో9_కార్చీత్తదన్నతామ్‌ 11171 

17. అవియన్దియు న్వరూపమున నీళ్ళరునిచే నృష్టింపబడినను జీవుడు 
తన జ్ఞానముచే (యుక్తాయుక్త విషయ జ్ఞానముచేవిహితము. ప్రతిషిద్రము 
అగు కర్మచే వానిని తనకు భోగ్యవస్తువులుగ జేసీకొనెను. గనుక అవి 
బీవసృష్టియే యగుచున్లువి. 


వ్యాఖ్య: జ్ఞానమువలన ధర్మాధర్మ వివేకము కలుగుచున్నది. దీని నుండి 
జరుగు కర్మ సత్మర్శయైనచో పుణ్యమును దుష్మర్మయైన పాపమును జీవునకు 
సంక్రమించును. పుణ్యమునకు ఫలము సుఖము. పాపఫలము దుఃఖము. ఈ 
విధముగ సప్తాన్నములను యజ్ఞాది కర్మలందు వినియోగించుచు భోగ్యవస్తువులుగ 
జేయుటచే నివి జీవసృష్టియగుచున్నవి. 


ఈశ కార్యం జీవభోగ్యం జగద్‌ద్వాభ్యాం సమన్వితమ్‌ । 

పితృజన్యాభర్త ఎఖోగ్యా యథా యోషిత్తధేష్యతామ్‌ 111811 

18. ఈళ్ళరస్పష్టము బీవభోగ్యము అగు నప్తాన్సు రూపమైన జగత్తు ఆ 
ఇరువురి తోడను సంబంధ పడియున్సుది. ఒక కన్య మాతాపితలకు పుత్రికయు 
భర్తకు భార్భయునైనట్లో. 


మాయా వృత్యాత్మకో హీశసంకల్పః సాధనం జనౌ । 

మనో వృత్యాత్మకోజీవసంకల్పో భోగసాధనమ్‌ 11191 

19. నకల జగత్తుయొక్క నృష్టికి మాయాశక్తి సహితమైన ఈజ్చర 
సంకల్పమే సాధనము. వాని ననుభివించుటయందు అంతఃకరణ దికార 
రూపమగు జీవసంకల్పము సాధనము. 


వ్యాఖ్య: త్రిగుణాత్మికమైన మాయను ఉపాధిగ చేసుకుని ఈశ్వరుడు సంకల్ప 
మాత్రముననే సృష్టికార్యము నెరపును. అందలి వస్తువులను అనుభవించుటకు 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 71 
జీవుడు పుణ్యాపుణ్య సంపాదనకై ధర్మాధర్మకర్మను జేయును. పుణ్యాపుణ్యముల 
ఫలమగు సుఖదుఃఖములు మనోవృత్తుల ద్వారా అనుభవమగును. ఈ విధముగ 
జీవసృష్టి జీవసంకల్పముపై ఆధారపడి అంతఃకరణ వికారముల ద్వారా భోగసాధన 
మగుచున్నది. 

ఈశ నిర్మిత మణ్యాదౌ వస్తున్యేకవిధేస్థితే । 

భోక్త J ధీవృత్తి నానాత్వాత్తద్భోగో బహుధేష్యతే n20n 

20. ఈళ్లరనిర్శితములగు మణులు మొదలగు వస్తువులు ఒక 
విధముగనే ఉండును. బీవస్తష్టమగు వాటి అనుభవము, భోక్తల అంతఃకరణ 
వృత్తుల వైవిధ్యముచే బహువిధములుగ ఉండును. 


వ్యాఖ్య : మణి జీవసంకల్పమును అనుసరించి అనేక విధములుగ ఉపయోగ 
పెట్టబడుచున్నది. 


హృష్యత్యేకో మణిం లబ్ధ్వా క్రుధ్యత్యన్యో హ్యలాభతః | 

పశ్యత్యేవ విరకో9 (త్ర న హృప్యతి న కుప్యతి 11211 

21. మణి దొరికినదని ఒకడు మహానందము నొందును. మరియొకడు 
తనకు దొరకలేదని కుద్దుడగును. విరక్తుడగు ఇంకొకడు నంతోషము గాని 
కోపముగాని లేక ఉదానీనముగ జూచును. 


ప్రియోం_ ప్రియ ఉపేక్ష్యశ్చేత్యాకారా మణిగాస్త్రయః । 

సృష్టా జీవైరీశ సృష్టం రూపం సాధారణం త్రిషు ॥ 224 

22. ప్రియము అప్రియము ఉపేక్ష (ఉదాసీనత) అను నీ మూడు 
భావములు మణియందు బీవులచే నృష్టింపబడినవి. మూడింటియందును 
ఈళ్ళరస్థష్టమైన మణిరూపము నమానమే. 


భార్యా స్నుషా ననందా చ యాతా మాతేత్యనేకధా । 

ప్రతియోగిధియో యోషిద్భిద్యతే న స్వరూపతః ॥ 281 

23. ఒక (స్రీయే ఒకరికి (భర్తకు) భార్యగను, కోడలుగను, మరదలుగను, 
తోజికోడలుగను, తల్లిగను వారి సంబంధమును అనునరించి వేరువేరుగ 
ఉండును. కాని న్వరూపమున ఉనది ఒక (్రీయే. 


నను జ్ఞానాని భిద్యన్తా మాకరస్తు న భిద్యతే / 
యోషిద్వపుష్యతిశయో న దృష్టో జీవనిర్మితః 11241 


72 వేదాంత పంచదశి 


24. (ఆక్షేపము): భావములు (జ్ఞానములు) మారిన మారుగాక. వస్తువు 
యొక్క ఆకారము మారుటలేదు గదా. జీవనిర్మితమైన విశేషమేమీ ఈ స్రీ 
శరీరమున కన్సించుట లేదు. 


మైవం మాంసమయీ యోషిత్మాచిదన్యా మనోమయీ । 

మాంసమయ్యా అఖేదే౭_పి భిద్యతే హి మనోమయీ 11251 

25. (సమాధానము): అట్టు కాదు. మాంననిర్మిత శరీరము గల స్ర్తీకి 
మనో నిర్మితమైన నూక్ష్మళరీరము మరియొకటి ఉన్లుది. మాంనళరీరమున 
మార్పులేకున్సును మనోనిర్మిత శరీరము మారుట ప్రసిద్దమే. 


వ్యాఖ్య: జ్ఞానవిషయము మారనిచో జ్ఞానము కూడా మారదు. జ్ఞానము 
మారినదనగా జ్ఞేయము తత్పూర్వమే మారి ఉండవలెను గదా. 

భ్రాంతి స్వప్న మనోరాజ్య స్మృతిష్వస్తు మనోమయమ్‌ । 

జాగ్రన్మానేన మేయస్య న మనోమయ తేతి చేత్‌ ॥ 26 ॥ 

26. (భ్రాంతి న్వమ్టము పగటికలలు జ్ఞాపకములు వీని యందు మానసిక 
మైన ఆకారములు ఉండనిమ్ము. వీనియందు న్థూలడూపములు గాక మానసిక 
రూపములే కన్చించును. కాని జాగ్రదవస్థయందు మానసిక రూపములు 
కన్తింపవు గదా. 


బాఢం మానే తు మేయేన యోగాత్సాద్విషయాకృతిః 1 

భాప్యవార్తికకారాభ్యామయమర్థ ఉదీరితః 112711 

27. (సమాధానము, నత్యమే. జాగ్రదవస్థయందు న్థూలరూపములే 
కన్తించును. కాని విషయాక్తుతి మనన్సు ఆ విషయముతో కలియుట వలన 
వర్పడుచున్లుది. ఈ విషయమును శ్రీ శంకరులు నురేళ్ళరాచార్యులు బోధించిరి. 


మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా । 

రూపాదీన్‌ వ్యాప్పువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువమ్‌ 112811 

28. కరిగిన రాగి (లోహము) మూసయందు పోయబడినపుడు ఆ మూన 
ఆకారమును పొందినట్లే రూపము మొదలగు విషయములందు వ్యాపించిన 
మనస్సు అవళ్ళము ఆ సాకారమునే పొందునని శ్రీ శంకరాబార్యులు చెప్పిరి. 
(ఉపదేశసాహాన్రీ 14.3-4, (బ్రహ్మనూత్రభాష్యము 1.1.12.) 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 73 

వ్యంజకో వాయథా9_ ౨_లోకోవ్యంగ్యస్యాకారతామియాత్‌ I 

సర్వార్థ వ్యజ్యకత్యాద్ధీరర్థాకారా ప్రదృశ్యతే 112911 

29. తామయము స్థూల వస్తువు - మనస్సు అట్టిది కాదేయను 
సంళయమును వారించుచున్భాడు. నూర్భకాంతి తాను ప్రకాశింప జేయుచున్లు 
వస్తువు ఆకారమునే పొందును. నకల వస్తువులను (ప్రకాశింపదేయునది తుదకు 
బుద్రియే అగుటచే అది కూడా తాను చూచుచున్లు వస్తువుల ఆకారమునే 
పొందును. 


మాతుర్మానాభినిష్పత్తి ర్నిష్పన్నం మేయమేతి తత్‌ । 

మేయాభిసంగతం తచ్చ మేయాభత్వం ప్రపద్యతే 118011 

30. (శ్రీసురేళ్ళరాచార్యుల అభిప్రాయమును ప్రమాత అనగా జీవుని 
యందు మానము అనగా చిదాభానయ్యక్తమైన యంతఃకరణము యొక్క వృత్తి, 
వికారము, ఉత్తత్తి యగును. ఈ యంతఃకరణ వృత్తి మేయమును అనగా జ్ఞాన 
విషయమును చేరి జ్ఞానవిషయాకారమును పొందును. అంతేగాక మేయ 
నంబంధముచే చిదాభాసయందు కూడ మేయ నమానమైన ఆకారమేర్హుడును. 


వ్యాఖ్య: మలిససత్త్వ ప్రధానమైన ప్రకృతియందు బ్రహ్మము ప్రతిఫలించి 
జీవుడగుచున్నది. తమః ప్రధానమైన ప్రకృతి యందేర్చడిన సూక్ష్మమహాభూతముల 
సాత్త్వికాంశలచే అంతఃకరణ మేర్పడుచున్నది. ఈ అంతఃకరణము నందలి బుద్ధి 
ద్వారా జీవునకు దృశ్యమాన ప్రపంచముతో సంబంధమేర్పడును. కనుక అంతః 
కరణము స్టూలవస్తువుల యాకారమును పొందుచుండ జీవునియందు సూక్ష్మ 
వస్తువుల యాకారము గూడ నేర్పడుచుండును. 


సత్యేవం విషయా ద్వౌస్తో ఘటౌ మృన్మయధీమయౌ ॥ 

మృన్మయో మనోమేయః స్యాత్‌ సాక్షిభాస్యస్తు ధీమయః 118111 

31. నంగతి ఇట్టున్సుందున విషయములు రెండున్దువి. మట్టితో చేయ 
బడీన కుండయొకటి, బుద్దితో చేయబడిన కుండ మరియొకటి. మట్టికుండను 
మనస్సు తెలినికొనును. బుద్ది కుండను సాక్టిచైతన్యము  చిదాభానుడు 
తెలిసికొనును. 


వ్యాఖ్య: మనస్సు విషయాకారతను మాత్రము పొంది ఆ జ్ఞానమును 
కలిగించుచుండగా బుద్ది ఆ విషయమును గూర్చిన అనేకములగు భావనలను 


74 వేదాంత పంచదశి 


కూడ కల్పించి కోరికలను కలిగించు మరొక రూపమును సిద్ధము చేయుచున్నది. 
కనుక ఈశ్వర సృష్టియెన విషయము మాత్రమే గాక ఆ విషయమును గూర్చిన 
భావనలచే కోరికలచే నేర్పడు మరొక మానసిక విషయము, జీవసృష్టి ఉన్నదని 
నిర్ణయము. 


అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయో జీవ బంధకృత్‌ | 

సత్యస్మిన్‌ సుఖదుఃఖే స్తన్తస్మిన్నసతి న ద్వయమ్‌ ॥82॥ 

32. అన్హయవ్యతిరేకములచే ధీమయ విషయమే బీవ బంధకారణము. 
అది ఉండినబో నుఖదుఃఖములున్దువి. అది లేనిచో నుఖదుఃఖములును లేవు. 

వ్యాఖ్య: బుద్ధికృతములైన సూక్ష్మవిషయాకారములున్ననే జాగ్రత్వ్వప్నములు 
అందలి సుఖదుఃఖములు ఉన్నవి. బుద్ధి యట్టి వికారములు పొందని సుషుప్తి 
సమాధి స్థితులయందు సుఖదుఃఖములును లేవు. ఆ బుద్ధి జనిత వికారములు 
జీవసృష్టి కనుక అదియే బంధకారణము. 


అసత్యపి చ బాహ్యార్ధే స్వప్నాదౌ బధ్యతే నరః । 

సమాధి సుప్తి మూర్చాసు సత్యప్యస్మి న్న బధ్యతే 11881 

33. బాహ్యవిషయములు లేని న్వష్టము జ్ఞాపకము మొదలగు స్థీతుల 
యందు బుద్ద జనిత వికారముల వలన మానవుడు అనుకూల వికారములచే 
సుఖమును ప్రతికూల వికారములచే దుఃఖమును పొందుచు బుద్దిచే బద్దుడగు 
చున్భాడు. అనుకూలములు ప్రతికూలములు అగు బాహ్యవషయములున్హ్రను 
నమాధి సుషుప్తి మూర్భ మొదలగు అవస్టలయందు తదనుగుణములైన 
నుఖదుఃఖములు లేవు, బంధము లేదు. వలన బుద్ధి వికారము లేదు గనుక. 


దూరదేశం గతే పుత్రే జీవత్యేవాత్ర తత్పితా | 

విప్రలంభకవాక్యేన మృతం మత్వా ప్రరోతి 134 

34. దూరదేశమునకు పోయిన వు(తుడు జీవించి ఉండగనే స్తుదేళమున 
అతని తండ్రి, తుంటరి వంచకునిచే నీ పుత్రుడు మరణించె'నని చెప్పబడి, తన 
పుత్రుడు మృతుడయ్యనని భావించి విశేషముగ రోదించును. 


మృతే9_పి తస్మిన్వారాయా మశ్రుతాయాం న రోదితి । 
అతౌ సర్వస్య జీవస్య బంధకృన్మాసనం జగత్‌ 118511 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 75 

35. అట్టు గాక పుత్రుడు నిజముగనే మరణించినవుటికీ ఆ వార్త 
అందనిబో వు(తుడు జీవితుడే అని భావించుచు తండ్రీ ఎంతకాలమైనను 
రోదింపడు. కనుక నర్హబీనులకు బంధకారణము మాననీక ప్రపంచమే. 

విజ్ఞానవాదో బాహ్యార్దవై యర్య్యాత్‌ స్యాదిహేతి చేత్‌ | 

sy ధి 

న హృద్యాకార మాధాతుం బాహ్యస్యాపేక్షితత్వతః 118611 

36. బాహ్యావిషయములు వ్యర్థములగుటచే ఇది కేవలం విజ్ఞాన వాదమని 
ఆక్టేపమైనబో అట్టు కాదు. మాననీకాకారములను ఇచ్చుటకు బాహ్య వస్తువులు 
అవసరమగుటచే వేదాంతవాదము విజ్ఞానవాదము కాదని సమాధానము. 


వ్యాఖ్య: యోగాచార బౌద్దుల మతమున బాహ్యవస్తువులు లేనేలేవు. అంతా 
మనః కల్పితమే కాని వేదాంత మతమున బాహ్యజగత్తు వ్యవహారకాలమున 
సత్యమే. వానిని మనస్సు గ్రహించును. దీనికి మించి బుద్ది ఎన్నో భావనలు కూడా 
ఆ వస్తువులను గూర్చి కల్పించును. ఇట్లు బాహ్య వస్తువులు లేనిదే బుద్ధికృత 
రూపములు అసంభవములు కనుక వేదాంతమతము విజ్ఞానవాదము కాదు. 


వైయర్ధ్యమస్తు వా బాహ్యం న వారయితు మీశ్శ హే । 

ప్రయోజన మపేక్షంతే న మానానీతి హి స్థితిః 18/11 

37. బాహ్యా వస్తువులు వ్యర్థములే. కాని అవి లేనే లేవని మేము చెప్పుము. 
ఒక వస్తువు ఉన్లది, లేదు అని చెప్పుట ప్రమాణమును బట్టిగాని ప్రయో 
జనమును బట్టి కాదు గదా. ప్రయోజనము లేని వస్తువు అసత్తయని ఎవరును 
అంగీకరింపరు. 

బంధశ్చేన్మానసం ద్వైతం తన్నిరోధేన శామ్యతి । 

అభ్యసేద్యోగమేవాతో బ్రహ్మజ్ఞానేన కిం వద 11381 

38. మానసికమైన ద్లైతమే బంధకారణమైనబో యోగమే అభ్యనీంపుము. 
చిత్త నిరోధముచే ప్రపంచముపశమించును. (బ్రహ్మజ్ఞానముతో ఏమి పని? 

తాత్మాలికద్వైతశాంతావప్యాగామిజనిక్షయః । 

బ్రహ్మజ్ఞానం వినా న స్యాదితి వేదాంత డిండిమః 11391 

39. యోగముచే ద్వైతము తత్కాలమున, చిత్తము నిరుద్రమై ఉనంత 
కాలమున శాంతించినను రాబోవు జన్మమృత్యువులు మానన ప్రపంచము 
(బ్రహ్మజ్ఞానము లేనిదే నళింపదని వేదాంత నిర్జోషము. 


76 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ప్రపంచము అవిద్యా కార్యము. బ్రహ్మజ్ఞానముచే అవిద్య నశింపనంత 
వరకు అవిద్యాకామ కర్మ సుఖదుఃఖాత్మకమైన ప్రపంచము శాశ్వతముగ నశించు 
ఆశయే లేదు. 

అనువృత్తే౭_ పీశసృష్టే ద్వైతే తస్య మృషాత్మతామ్‌ । 

బుద్ధ్వా బ్రహ్మాద్వయం బోద్దుం శక్యం వ స్వైక్యవాదినః 114011 

40. ఈళ్ళరస్టుష్టమగు. ద్రైతము నళింపకునును అది మిథ్యయని 
తెలినికొని అద్దైతవాది అద్దయమగు (బ్రహ్మబోధను పొందగలడు. 


ప్రలయే తన్నివృత్తౌ తు గురుశాస్తా ద్యభావతః । 

విరోధి ద్వైతాభావేపి న శక్యం బోద్దు మద్వయమ్‌ 114111 

41. ప్రభయమునందు ద్రౌతప్రపంచము నశించును. గురువు శాస్త్రము 
మొదలైనవేవీ ఉండవు. ఇట్టు ద్రైతముపశమించినను, నిద్రలో వలె, ఎవరికిని 
అద్దయ (బ్రహ్మబోధ కలుగుట లేదు. 


అబాధకం సాధకం చ ద్వైత మీశ్వరనిర్మితమ్‌ I 

అపనేతుమశక్యం చేత్యాస్తాం తద్ద్విష్యతే కుతః 114211 

42. ఈళ్ళురనర్మితమైన ద్రైతము అద్దయ (బ్రహ్మజ్ఞానమునకు 
బాధకము కాదు. మీదు మిక్కిలి నహకారము కూడ. దానిని నిర్మూలించుట 
కూడా అసాధ్యమే. కనుక దానిని ఉండనిమ్ము. దాని పట్ట ద్వేషమెందుకు? 


జీవద్వైతం తు శాస్త్రీయమశాస్త్రీయమితి ద్విధా। 

ఉపాదదీత శాగస్త్రీయమాత్త్వస్యావబోధనాత్‌ 11 4311 

43. బీవనృష్టమైన ద్రైతము శ్యాస్త్రీయము అళాస్తీయము అని రెండు 
విధములు. తత్త్యము అవగతమగునంత వరకు శ్యాస్తీయమగు జీవద్రైతము 
మనస్సున ఉంచుకొనవలెను. 


ఆత్మ బ్రహ్మ విచారాఖ్యం శాస్త్రీయం మానసం జగత్‌ | 

బుద్ధేతత్త్వే తచ్చ హేయమితి (శ్రుత్యనుశాసనమ్‌ 1144 

44. ఆత్మ న్వరూపము (బ్రహ్మమే అనే విచారము, శ్రవణ మనన నిది 
ధ్వాసనాత్మకము శాస్త్రీయమైన మానస జగత్తు. తత్త్యము బోధపడిన పిమ్మట 
దీనిని కూడా పరిత్యజింప వలెనని (శ్రుతి శాసించుచున్లుది. 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 77 
శాస్తా ణ్యధీత్య మేధావీ అభ్యస్య చ పునః పునః । 
పరమం బ్రహ్మ విజ్ఞాయ ఉల్మావత్తాన్యథోత్సృజేత్‌ ॥ 4511 
45. మేధావియగు పురుషుడు శాస్త్రములను చక్కగా అధ్యయనము చేసీ 
అందు బోధింపబడిన విషయమును శ్రద్దతో అభ్యసించి (బ్రహ్మాత్మబోధను 
పొందిన పిమ్మట ఆ శాస్త్రములను కూడా, గమ్యమును చేరిన యాత్రికుడు చేతి 
దివైను పారవేసినట్టు, వదలవలెను. (అమృతనాదోపనిషత్తు1.) 


గ్రంథ మభ్యస్య మేథావీ జ్ఞాన విజ్ఞాన తత్పరః | 

పలాలమివ ధాన్యార్థీ త్యజేద్‌గ్రంథ మశేషతః 11461 

46. (గ్రంథమును అభ్యసించిన మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పరుడై, 
బియ్యమును పొందిన పిమ్మట వడ్ల ఊకను వలె గ్రంథమును నిళ్టేషముగ 
పరిత్యజింపవలెను. (అమృతబిందూపనిషత్తు. 18.) 


తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః | 

నానుధ్యాయా దృహూజ్బాబ్దాన్వాచో విగ్గాపనం హి తత్‌ 11471 

47. (ప్రత్యగాత్మయే (బ్రహ్మమని సాక్షాత్కరించుకొనిన ధీరుడు తన 
ప్రజ్ఞను బ్రహ్మమునందు ఏకము చేసీ ఉంచుకొనవలెను. మనస్సును అనేక 
శబ్దములచే నింపరాదు. ఏలన అది మనస్సును వీడించును. (బృహ 4.4.21; 
వివేకచూడామణి 321-325.) 


తమేవైకం విజానీథ హ్యన్యా వాచో విముంచథ । 

యచ్చేద్వాబ్మనసీ ప్రాజ్ఞ ఇత్యాద్యాః శ్రుతయః స్ఫుటాః 1481 

48. ఆత్మను ఒక దానిని మాతమే తెలినికొనుము. ఇతర వాక్కులను 
పరిత్యజింవుము అని ముండకోపనిషత్తు 2.2.5 వాక్కును మనస్సునందు 
లయము చేయుము మొదలైనది కఠోపనిషత్తు 3.13, మొదలగు (వతులు 
న్పృష్టముగ ఉద్దోషించుచునవి. ఇతర వాక్కులనగా అపరావిద్యయని శ్రీ 
శంకరుల అభిప్రాయము. 


అశాగస్త్రీయమపి ద్వైతం తీవ్రం మందమితి ద్విధా। 

కామక్రోధాదికం తీవ్రం మనోరాజ్యం తథేతరత్‌ 114911 

49. బీవసృష్టి అగు అళ్యాస్తీయద్రైతము తీవ్రము, మందము అని రెండు 
విధములు. అందు కామ(కోధాదులను కల్పించునది తీవము, పగటికలలు 
కల్పించునది మందము. 


78 వేదాంత పంచదశి 


ఉభయం తత్త్వబోధాత్‌ ప్రాజ్నివార్యం బోధసిద్ధయే I 

శమః సమాహితత్వం చ సాధనేషు శ్రుతం యతః 1501 

50. ఇవి రెండూ తత్తబోధై ప్రయత్హించుటకు పూర్ణమే పరిత్యజింప 
వలెను. బోధసిద్దికి శాంతస్వుభావము ఏకాగ్రత సాధనములుగ చెప్పబడినవి. 
అశాస్త్రీయ ద్రైతమును వదలనిబో ఈ సాధనములు నిద్ద్ధింపవు. 


బోధా దూర్ధ్వం చ తద్దేయం జీవన్ముక్తి ప్రసిద్ధయే । 

కామాది క్లేశబంధేన యుక్తస్య నహి ముక్తతా 1151 

51. (బహ్మోత్మబోధ కలిగిన పిమ్మట కూడా బీవన్ముక్తియందు ప్రతిష్టితు 
డగుటకు ఆ అశాస్త్రీయ ద్రైతమును పరితృ్యజింపవలెను. కామక్రోధాది 
క్లేశములచే బంధితుడైన వానికి ముక్తత లేదు. 


జీవన్ముక్తిరియం మా భూత్‌ జన్మాభావే త్వహం కృతీ / 

తర్షి జన్మాపి తే౭_ స్యేవ స్వర్గ మాత్రాత్మృతీ భవాన్‌ 11521 

52. ఈ జీవన్ముక్తి లేకపోయిన పోనిమ్ము. ఇక మీద జన్మము లేక 
పోవుటచే నేను కృతార్దుడనే అనినబో కామాదులు ఉన్ఫంత వరకు నీకు 
జన్మము కూడ తప్పుదు. న్వర్గముతో మాత్రమే నీవు తృప్తి పడవలెను. విదేహ 
ముక్తి అనంభవమని ఉద్దేశము. 


క్షయాతిశయ దోషేణ స్వర్లో హేయో యదా తదా । 

స్వయం దోషతయాత్మాయం కామాదిః కిం న హీయతే 1153811 

53. న్వర్గనుఖములు క్షయించును, తారతమ్యములు గలవి అగుటచే 
స్వర్గము త్వాబ్బమైనపుడు దానికి మూలమైన దోషమగు కామ(క్రోధాదులను 
ఏల పరిత్యజింపవు? అవళ్ళము పరిత్యబింపవలెనని భావము. 


తత్త్వం బుద్ద్వాపి కామాదీన్నిః శేషం న జహాసి చేత్‌ । 

యథేష్టాచరణం తే స్యాత్మర్మశాస్తాతిలంఘినః 11541 

54. తత్త్యమును తెలినికొనిన పిమ్మట కూడా కామాదులను 
సమూలముగ పరిత్యజింపనిబో కర్మళాస్త్రము నుల్లంఘించు నీవు స్పేచ్చాచారివి 
అగుదువు. _నిజమగు జ్ఞాని విధి నిషేథములకు అతీతుడైనను శాస్త్ర 
విరుద్దముగ ప్రవర్తింపడు. (భాగవతము 11.7.11; కఠోపనిషత్తు 2.24.) 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 79 
బుద్దాద్వైత స్వతత్త్వస్య యథేష్టాచరణం యది । 
శునాం తత్త్వదృశాం చైవ కో భేదోశుచిభక్షణే 11551 
55. నిజన్వురూపము అద్వైత (బ్రహ్మమని తెలినికొనిన వాడు స్వేచ్చా 
చారిమైనబో నమేధ్యమును తినుటయందు కుక్కకును ఈ తత్తదర్భికిని 
ఏమి భేదము? నియమములను పాటింపకయే తాను (బహ్మజ్ఞానినని 
నటించువాడు అమేధ్యమును తిను కుక్కవంటి వాడని సురేళ్లరాబార్యులు 
అంటారు. నైష్కర్మ్యనిద్ది 4.62; వేదాంతసారము 223. 


బోధాత్సురా మనోదోషమాత్రాత్మి శ్నాస్యథాధునా । 

అశేష లోకనిందా చేత్యహో తే బోధవైభవమ్‌ 1561 

౨6. జ్ఞానమునకు వూర్వము మానసిక దోషములచే మాత్రమే ఖిన్గుడవై 
ఉంటివి. మరి ఇప్పుడు జనులందరి చేతను నిందింపబడుచున్భావు. ఆహో ఏమి 
నీ జ్ఞానవైభవము ! (నీ బ్రహ్మజ్ఞానము వట్టి నటనయే అనీ ఇప్పుడు దుఃఖము 
రెండింతలైనదనీ వ్యంగ్యము.) 


వివ్వరాహాదితుల్యత్వం మా కాంక్షీసస్తత్త్వవిద్భవాన్‌ | 

సర్వధీదోష సంత్యాగాల్లోకైః పూజ్యస్వ దేవవత్‌ 115711 

57. నర్వోనుతి హేతువైన జ్ఞానమును ఆర్జించిన నీవు నర్యాధమమైన 
మలము పంది మొదలగువానితో సామ్యమును కోరకుము. కామ (క్రోధాదులైన 
నకల మనోదోషములను పరిత్యజించి దేవతలతో నమానముగ లోకమున 
వూజలందుకొనుము. 


కామ్యాది దోషదృష్ట్యాద్యాః కామాది త్యాగహేతవః । 

ప్రసిద్దో మోక్షశాస్రేషు తానన్విష్య సుఖీ భవ 1158॥ 

తత. కామము మొదలైన దోషములను పరితృజించుటకు వానియందలి 
బంధహేతుత్తము, తోజోహాని, క్షణికత్యము మొదలగు దోషములను గూర్చి 
విచారించుట మొదలగు ఉపాయములు మోక్షశాస్ర్రములందు చెప్పబడినవి. 
వానిని అన్వేషించి అవలంబించి నుఖముగ ఉండుము. 


త్యజ్యతామేవ కామాది ర్మనోరాజ్యే తుకాక్షతిః । 
అశేషదోషబీజత్వాత్‌ క్షతిర్భగవతేరితా 115911 


80 వేదాంత పంచదశి 


59. (ఆక్ల్షేపము:) కామాదిదోషములు పరితృ్యజింపబడుగాకు వానిని 
గూర్చి ఊహించుచు పగటి కలలు కనుటయందేమి హాని కలదు? 
(సమాధానము) అట్లాలోచించుట అశేషములైన యనర్ధములకు మూలమని 
కృష్ణభగవానుడు చెప్పెను. 

ధ్యాయతో విషయాన్సుంసః సంజ్ఞస్తే షూప జాయతే । 

సజ్ఞాత్సంజాయతే కామః కామాత్రోధోభి జాయతే 116011 

60. కామ్యవిషయములను గూర్చి ఆలోచించు మానవునకు వాని యందు 
ఆసక్తి కలుగును. ఆనక్షి వలన అవి కావలెననే కాంక్ష ఉదయించును. ఈ కాంక్ష 
తీరుటకు ఆటంకము కలిగినబో (క్రోధథముప్పతిల్లును. (భగవద్గీత 2.62) 


క్రోధాద్భవతి సంమోహః సంమోహాత్‌స్మృతి విభ్రమః । 

స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధినాశాత్‌ ప్రణశ్యతి 1160క॥ 

60. (కోధము వలన మనస్ఫునందు మూఢత కలుగును. దాని వలన 
గురుళా(స్తోపదేశములు మరబిపోవును. అవి జ్ఞాపకమునకు రావు. దీని వలన 
యుక్తాయుక్త వివేకము నళించును. తత్త్సలితంగ నర్హనాళము కలుగును. (ఈ 
శ్లోకము చాల మూలప్రతులందు అలభ్యము.) 


శక్యం జేతుం మనోరాజ్యం నిర్వికల్ప సమాధితః । 

సుసంపాదః క్రమాత్సో9_పి సవికల్ప సమాధినా ॥ 614 

61. మనోరాజ్యుము నిర్వికల్ప నమాధిచే జయింపవచ్చును. నిర్హికల్పు 
నమాధి కూడా మొదట ఈళరధ్వాన లక్షణమగు _నవికల్ప సమాధి 
అభ్యాసముబే (క్రమముగ సాధింపవచ్చును. 


బుద్ధతత్త్వేన ధీదోషశూన్యేనైకాంతవాసినా । 

దీర్ధం ప్రణవ ముచ్చార్య మనోరాజ్యం విజీయతే 11621 

62. (బ్రహ్మాత్మైక్స లక్షణమగు తత్త్వమును అవగతము చేసికొనిన 
పురుషుడు కామాది బుద్ది దోషములను పరిత్యజించి ఏకాంతమున 
నివసీించుచు దీర్హకాలము ప్రణవ (ఓంకార) జపమును అభ్యనించినబో 
మనోరాజ్యుము జయింపగలడు. అష్టాంగయోగసాధన లేని వారికి మార్గము 
చెప్పబడినది. 


చతుర్ధము : ద్వైత వివేక ప్రకరణము 81 
జితే తస్మిన్‌ వృత్తిశూన్యం మనస్తిష్టతి మూకవత్‌ । 
ఏతత్పదం వసిష్టేన రామాయ బహుధేరితమ్‌ 11638॥। 
63. మనోరాజ్యుమును జయించినబో ఏ ఊహలు లేకపోవుటచే మనస్సు 
ఎట్టి వృత్తులకును లోనుగాక మూగవానివలె నిళ్ళబ్దముగ ఉండును. ఈ పద్దతి 
అనేక విధములుగ వనిష్టమహార్షి శ్రీరామబచం(ద్రునకు చెప్పెను. 


దృశ్యం నాస్తీతి బోధేన మనసో దృశ్యమార్దనమ్‌ I 

సంపన్నం చేత్తదుత్సన్నా పరా నిర్వాణ నిర్భృతిః | 61 

64. 'నేహ నాసక్తి కించి బృహదారణ్యక ఉప. 44.19; కఠ ఉప.4.11 
మొదలగు (శ్రుతివాక్షములు బోధించునట్టు అద్వితీయ (బ్రహ్మము తప్పు దృళ్ళ 
జగత్తు మిథ్యయను బోధచే మనస్సునందలి ద్లైతమును తొలగింప గలిగినబో 
నిరతిశయ మోక్షసుఖము నిద్దించును. యోగవానిష్టము వైరాగ్యప్రకరణము 3.6. 


విచారితమలం శాస్త్రం చిరముద్‌గ్రాహితం మిథః । 

సంత్యక్తవాసనా న్మానాదృతే నాస్తుత్తమం పదమ్‌ ॥65॥ 

65. దీర్భకాలము శాస్త్రమును నిష్టతో ఏకాగ్రలో అధ్యయనము చేయుట 
అందలి నత్వమును గూర్చి గురువులతోను ఇతర విద్యాంనులతోను చర్చించుట 
వలన వాననాలేశములు కూడా లేని మనస్సు వ్రశాంతమై మౌనముగ ఉండుట 
కంటె ఉత్తమమైన న్టీతి లేదని తెలియును. (యో.వా. న్టీతి ప్రకరణము 57.28) 


విక్షిష్యతే కదాచిద్ధీః కర్మణా భోగదాయినా । 
పునః సమాహితా సా స్యాత్తదైవాభ్యాస పాటవాత్‌ 1 66 
66. (ప్రారబ్ద కర్మము వలన నుఖదుఃఖములు కలుగుచు ఎప్పుడైన బుద్ది 
విక్లేపము _ చెందినను అభ్యాసపాటవముచే దార్భ్యముచే మరల యథా 
పూర్షముగ సమూహితమగును. 
విక్షేపో యస్య నాస్తి అస్య (బ్రహ్మవిత్త్వం న మన్యతే । 
బ్రహ్మైవాయమితి ప్రాహుర్మునయః పారదర్శినః 11671 
67. అట్టి విక్షేపములు లేని మానవుడు కేవలము (బ్రహ విదుడే కాదు 
సాక్షాత్తు (బ్రహ్మమే అని వేదశాస్త్ర పారంగతులగు మునులు చెప్పుదురు. 


దర్శనాదర్శనే హిత్వా స్వయం కేవలరూపతః । 
యస్తిష్టతి స తు బ్రహ్మన్‌ బ్రహ్మ న బ్రహ్మవిత్‌స్వయమ్‌ 1168॥ 


82 వేదాంత పంచదశి 


68. (బ్రహ్మము తనకు సాక్షాత్కరించెనా లేదా అనే ఆలోచనలు లేక 
నచ్చిదానందముతో ఏకత్తమును సదా అనుభవించుచు ఉండే పురుషుడు 
కేవలము (బ్రహ్మవిదుడు కాడు. సాక్షాత్తు (బ్రహ్మమే. ముక్తికోపనిషత్తు 2.64. 
వసిష్టుడు కూడా రామున కిట్టుపదేళించెను. 

జీవన్య్ముక్తేః పరా కాష్టా జీవద్వైత వివర్ణనాత్‌ | 

లభ్యతే£_ సావతో£_త్రేదమీశద్వైతాద్వివేచితమ్‌ | 6911 

69. ఈళ్లరనృష్టీపై ఆరోపింపబడిన  బీవన్ఫష్టిని పరితృ్యజించుటచే 
బీవన్యుక్తి పరాకాష్ట సిద్ధించును. అందుచే ఈ ప్రకరణమున ఈళ్చర నృష్టి 
నుండి బీవస్పష్టి వివేచింపబడినది. 


చతుర్ధ ప్రకరణము: సమాప్తము 


పంచమము : మహావాక్య వివేక ప్రకరణము 


యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ । 

స్వాద్వస్వాదూ విజానాతి తత్రజ్ఞాన ముదీరితమ్‌ ॥1॥ 

1. ఏ చైతన్యము ద్యారా చూచున్తో ఏ వైతన్యము ద్యారా వినునో ఏ 
చైతన్యము ద్యారా గంధము నాఘ్రాణించునో వాక్కుతో వ్యవహరించునో దేని 
ద్యారా రుచి అరుచి తెలినికొనునో ఆ చైతన్యమే ప్రజ్ఞానమని చెప్పబడినది. 


వ్యాఖ్య: నాలుగు వేదములలోని నాలుగు మహా వాక్యములను వివరించుచు, 
మొదట ప్రజ్ఞానం బ్రహ్మ అనే బుగ్వేదీయ ఐతరేయోపనిషద్వాక్యము (38. 1. లోని 
(వ్రజ్ఞాన* శబ్దమును వివరించుచున్నాడు. శుద్ధ చైతన్యము అంతఃకరణము 
ఇంద్రియములచే పరిమితమై వాని ద్వారా ఇంద్రియ విషయములను గ్రహించు 
చున్నది. ఈ చైతన్యమే ప్రజ్ఞానము. ఈ ఉపాధులను తొలగించినచో అదే 
సచ్చిదానంద బ్రహ్మము. 


చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వ గవాదిషు । 

చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి 11241 

2. చతుర్ముఖబ్రహ్మ ఇంద్రుడు దేవతలు మొదలగు ఉత్తమములైన 
ఉపాధులందు గల చైతన్యము, మధ్యమోపాధులగు మానవ శరీరములందూ 
అధమోపాధులగు గుర్రములు పళువులు మొదలగు వాని యందూ గల 
చైతన్యం అంతా ఒక్కటే. అదే (బ్రహ్మము. కనుక నా యందుగల ప్రజ్ఞానము 
కూడా (బ్రహ్మమే. 


పరిపూర్ణః పరాత్మా౭_స్మిన్లేహే విద్యాధికారిణి | 


ణ 


బుదే సాకితయా స్థిత్వా స్ఫురన్నహమితీర్యతే TET 


ధాన థ్‌ 
83 


84 వేదాంత్‌ పంచదశి 


3. పరివూర్ణమగు పరమాత | ఈ మానవ శరీమున (బ్రహ శ్రఎద్వుకు అర్థమై 
బుద్రియందు సాక్షరూపమున ఉంటూ నేను” అనబడుచున్చ్రది. 


వ్యాఖ్య: యజుర్వేదములోని బృహదారణ్యకోపనిషత్తు నందలి అహం 
(బహ్మోన్మి” (1.4.10) అనే మహా వాక్యము వివరింపబడుచున్నది. దేశ కాల వస్తు 
పరిచ్చేద రహితమై పరిపూర్ణము అనంతము అగు బ్రహ్మము మాయా కల్పితము 
లగు శరీరములనే ఉపాధులను (గ్రహించి 'నేనుగా వ్యవహృత మగుచున్నది. 
ఉపాధులలో శుద్ధతమమగుట చేత మానవుని బుద్ధి బ్రహ్మ స్వరూపమును 
అవగతము చేసికొన గలుగుచున్నది. 


స్వతః పూర్ణః పరాత్మా౭_త్ర బ్రహ్మశబ్దేన వర్ణితః । 

అస్మీత్యైక్య పరామర్శ స్తేన బ్రహ్మ భవామ్యహమ్‌ 114 

4. సారూపమున పరిపూర్ణము అనంతము అగు పరమాత్మ ఈ మహా 
వాక్ట్యమున బ్రహ్మ" మని చెప్పబడినది. 'అన్మీ” అనే పదము నేను” బ్రహ్మము” 
అనే శబ్దముల ఐకృమును నూబించుచునది. కనుక నేను (బ్రహ్మమునే 
అగుదును. (అని వ్వాక్వార్థము,. 


ఏక మేవాద్వితీయం సన్నామరూప వివర్ణితమ్‌ । 

సృష్టేః పురాధునా9_ప్యస్య తాదృక్త్వం తదితీర్యతే 1151 

ర్‌. నృష్టికి పూర్ణము నామరూపములు లేని నత్త ఒక్కటే అద్వితీయమై 
ఉండెను. ఈ కాలమున కూడా అది అట్లే ఉండుటను తతొ శబ్దము 
నూచించుచున్లుది. సామవేదీయమైన ఛాందోగ్యోపనిషత్తులోని _తత్త్యమని 
(6.8.7) అనే వాక్యము వివరింపబడుచునది. 


శ్రోతుర్దేహేంద్రియాతీతం వస్త్వత్ర త్వంపదేరితమ్‌ । 

ఏకతా గ్రాహ్యతే9_సీతి తదైక్షమనుభూయతామ్‌ ॥ 6 

6. శ్రోతయందలి దేహేంద్రియాంతఃకరణములకు అతీతమైన నద్వన్తువు 
ఇచ్చుట త్తం” పదముచే నూబితమైనది. అనీ” అనే పదము ఈ రెండింటి 
వఐకృమును నూచించుచున్లుది. ఈ ఏకతనే అనుభవింపవలనీ ఉన్ఫది. 

స్వప్రకాశాపరోక్షత్వ మయమిత్యుక్తితో మతమ్‌ । 

అహంకారాది దేహాంతాత్రత్యగాత్మేతి గీయతే 11711 


పంచమము : మహావాక్య వివేక ప్రకరణము 85 


7. ఏ ప్రమాణముల ఆవళ్ళకతయు లేక నేరుగా తెలియబడునదీ 
స్వయముగనే ప్రకాళించునదీ అని అయమ్‌' అనగా 'ఈ' అనే శబ్దము 
నూచించుచున్దది. ఈ ఆత్మ అహంకారము మొదలు దేహము వరకు 
అన్ఫింటియందూ అనున్వూతమై (ప్రత్యగాత్మ అని కీర్తింపబడుచున్దది. 

వ్యాఖ్య: అథర్వవేదములోని మాండూక్యోపనిషత్తు నందలి “అయమాత్మా 
(మ్మో? (2) అనే వాక్యము వివరింపబడుచున్నది. సూక్ష్మత్వము, వ్యాపిత్వము 
అపరోక్షత్వములను “ప్రత్యక్‌” శబ్దము సూచించును. 

దృశ్యమానస్య సర్వస్య జగతస్తత్త్వమీర్యతే I 

బ్రహ్మశబ్దేన తదహ్మ స్వప్రకాశాత్మరూపకమ్‌ 1181 

రా దృళ్ళమానమగం నకల జగత్తు యొక్క సారతత్తము బ్రహ్మ 
శబ్దముచే నూబించబడుచున్లుది. న్వప్రకాళశమగు ప్రత్యగాత్మ యొక్క 
స్వరూపమే (బ్రహ్మము. 

వ్యాఖ్య: బాహ్యజగత్తు మిథ్య. దానికి అధిష్టానమగు సచ్చిదానందము 
(బ్రహ్మశబ్ద సూచితము. 


పంచమప్రకరణము: సమాప్తము 


~~ 


షష్టము : చిత్రదీప ప్రకరణము 


యథా చిత్రపటే దృష్టమవస్థానాం చతుష్టయమ్‌ । 

పరమాత్మని విజ్లేయం తథా౭_వస్థాచతుష్టయమ్‌ 111 

1. చిత్రపటములు బచిత్రికరించుటయందు నాలుగు అవస్థలను మనము 
గమనించినట్లే పరమాత్మపై జరుగు జగద్రచన యందు కూడా నాలుగు 
అవస్థలను తెలియవలెను. 


వ్యాఖ్య: అవ్యక్తము అచింత్యము అగు బ్రహ్మమునకు బదులు ఇంద్రియ 
గోచరము అపారవైవిధ్య సంపన్నము అగు ఈ జగత్తును మనము చూచుచుండుట 
ఎట్లు జరుగుచున్నది? ఆరోపించుట వలన. తెల్లని కాగితముపై గాని వస్త్రము పైగాని 
వివిధ వర్ణములను ఆరోపించుట వలన మనము ఇక కాగితమును గాని వస్త్రమును 
గాని చూడము. వానిపై ఆరోపించబడిన పర్వతములను నదులను వృక్షములను 
ప్రాణిజాతమును చూచుచు “ఎంత మనోహరమైన చిత్రము అని ఆనందించుచు 
మైమరచి పోవుదుము. (శ్రద్దాయుతమగు వివేచన వలనగాని ఆ చిత్రమంతా శుద్ధ 
వస్త్రము పైని రంగురంగుల విన్యాసమే అని మనస్సునకు తోచదు. అట్లే జనన 
మరణములు జరావ్యాధులు సుఖదుఃఖములతో నిండి మనలను సమ్మోహపరచు ఈ 
జగత్తు కూడా శుద్ధము ఆనందస్వరూపము అగు బ్రహ్మముపై ఆరోపింపబడిన 
అజ్ఞానపు విన్యాస వైచిత్ర్యమే. వస్త్రమును రంగులను వివేచించినట్లే బ్రహ్మమును 
అజ్ఞానవికారములను వివేచించి తత్త్వమును తెలియవలెను. ఈ రెండు ప్రక్రియలకే 
అద్వైత శాస్త్రమున 'అధ్యారోపము-అపవాదము” అని పరిభాష. 

యథా ధౌతో ఘట్టితశ్చ లాంఛితో రంజితః పటః । 

చిదంతర్యామీ సూత్రాత్మా విరాట్‌ చాత్మా తథేర్యతే 11211 


86 


షష్టము : చిత్రదీప ప్రకరణము 87 


2. చిత్రీకరించడంలో వస్త్రము, బిగువునిచ్చుట, రేఖాచిత్రము, వర్ణ 
చిత్రము అనే నాలుగు అవస్థలునవి. జగద్రచనలో కూడా అట్లే జుద్ద (బ్రహ్మము 
థా ౧ % 
(చిత్‌) అంతర్యామి నూత్రాత్మ విరాట్టు అను నాలుగు అవస్థలు గలవు. 


స్వతః శుభ్రో౭_త్ర ధౌతః స్యాద్‌ఘట్టితో౭_ న్నవిలేపనాత్‌ । 

మష్యాకారైర్లాంఛితః స్యాద్రజ్ఞతో వర్ణపూరణాత్‌ 1181 

3. వర్ణచిత్రమునకు ఆధారమైన వస్త్రము ఇతర ద్రవ్యములతో 
నంయోగము లేనపుడు వుభ్రముగ ఉండును. దానినే ధాత వస్త్ర్రమంటాము. 
గంజిపెట్టుట వలన అది బిగువు పొందును. అది నిరా మొదలగు వానిచే 
రేఖలతో లాంఛిత మగును. ఈ రేఖాచిిత్రమున తగినట్టు వర్ణములు నింపుట 
వలన వర్ణ చిత్రము నిద్రమగుచున్లుది. 

స్వతశ్చిదంతర్యామీ తు మాయావీ సూక్ష్మసృష్టితః ॥ 

సూత్రాత్మా స్ట్థూలసృష్టైవ విరాడిత్యుచ్యతే పరః 1141 

4. పరము, అనగా పరమాత్మ (బ్రహ్మము, న్వరూపమున జుద్దబైతన్యము. 
మాయ-విరహితమైనది. మాయా-నమన్స్రితమైన (బ్రహ్మము ఈళ్చరుడు 
అంతర్యామి అనబడుచున్లుది. మాయాకార్యమగు అపంబీకృత భూతకార్యమగు 
సమష్టి నూక్ష్మశరీరమును ఉపాధిగ చేసికొని పొరణ్యగల్ళుడు నూత్రాత్మ 
అనబడుచున్రది. అట్లే పంచీక్తుత భూతకార్యమగు నమష్టి స్టూలశరీరము 
ఉపాధియెనపుడు విరాట్‌ అనబడుచున్భది. 


బ్రహ్మోద్యాః స్తంబపర్యంతాః ప్రాణినో౭_త్ర జడా అపి | 

ఉత్తమాధమ భావేన వర్తన్తే పటచిత్రవత్‌ 1151 

ర్‌. పటచిత్రమునందు (బ్రహ్మవిమ్షవు మొదలగు (శ్రేష్టములైన చిత్రములు, 
నీరు తృణములు మొదలగు సామాన్య చిత్రములు ఉన్లట్లే శుద్ద (బ్రహ్మము 
నందును (బ్రహ్మాది దేవతలు గడ్డి గరిక వంటి సామాన్య (ద్రవ్యములు 
ఆరోపింపబడుచున్లువి. (బ్రహ్మ మొదలు గరిక వరకు చేతనాత్మకము, 
ఉత్తమము. పర్హతములు నదులు మొదలగునవి జడాత్మకములు, 
అధమములు. 


చిత్రార్పిత మనుష్యాణాం వస్తాభాసాః పృథక్‌ పృథక్‌ । 
చిత్రాధారేణ వస్రేణ సదృశా ఇవ కల్పితాః | 6 


88 వేదాంత్‌ పంచదశి 


6. ఈ పటచిత్రమునందలి మనుష్యులకు మరల వివిధములగు 
వస్రములు, చిత్రమునకు ఆధారమైన వస్రము వంటివే. కల్పింపబడును. ఆ 
కల్పిత వస్త్రములు వ్యస్తాభానలు. 

పృథక్‌ పృథక్‌ చిదాభాసాః చైతన్యాధ్యస్త దేహినామ్‌ । 

కల్పుంతే జీవనామానో బహుధా సంసరం త్యమీ 1171 

7. అట్లే శుద్ద వైతన్యమునందు ఆరోపింపబడిన (బ్రహ్మాది ళరీరములకు 
శుద్ద వైతన్యమువంటి బైతన్యములు అనగా చిదాభానలు, కల్పింపబడుచున్లువి. 
ఈ చిదాభానలకే బీవులని పేరు. ఈ బీవులే బహు విధములుగా నంసార 
చక్రమున పరిభ్రమింతురు. (నిర్హికారమగు (బ్రహ్మమునకు సంనరణము లేదని 
భావము). 

వస్తాభాసస్థితాన్‌ వర్దాన్‌ యద్వదాధార వస్త్రగాన్‌ । 

వదన్యజ్ఞా స్తధా జీవసంసారం చిద్గతం విదుః 118 

రి. అజ్ఞానులు కల్పితవస్రముల యందలి రంగులనే, చితమునకు 
ఆధారమైన వస్రము వలె నిజమైన వస్ర్రములుగ భావింతురు. అట్లే పరమాత్మ 
యందు ఆరోపింపబడిన బీవులు, చిదాభానలు, జన్మమృత్వు సంసారమున 
తిరుగుచుండగా అజ్ఞానులు పరమాత్మయే సనంసారచక్రమున (భమించు 
చున్చ్రదని భావిస్తారు. 


చిత్రస్థ పర్వతాదీనాం వస్తాభాసో న లిఖ్యతే ॥ 

సృష్టిస్థ మృత్తికాదీనాం చిదాభాసస్తథా నహి 119॥ 

9. పటచి(తమునందలి పర్హుతములు మొదలగు వానికి వ(స్తాభానలు, 
కల్పితవస్రములు, చిత్రింపబడవు. అట్లే నృష్టియందలి మట్టి, శిలలు మొదలగు 
వానికి చిదాభాన కూడా ఉండదు. 


సంసారః పరమార్గోల.యం సంల్లగ్నః స్వాత్మవస్తుని । 

ఇతి భ్రాన్తి రవిద్యా స్యా ద్విద్యయైషా నివర్తతే 1110॥ 

10. ఈ సంసారము పరమ నత్యము, పరమాత్మకు చెందినది అనే 
(బ్రాంతియే అవిద్భ్బ. విద్యచే ఇది నివారింపబడుచున్లది. 

ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః । 

ఇతి బోధో భవేద్విద్యా లభ్యతే9_సౌ విచారణాత్‌ ॥11॥ 


షష్టము : చిత్రదీప ప్రకరణము 89 


11. 'అత్మాభాసయగు బీవునిదే నంసారము. పరమాత్మది కాదు” అనే 
జ్ఞానమే విద్య. విచారణ వలన ఈ జ్ఞానము కలుగును. 

సదా విచారయేత్తస్మా జ్ఞగజ్జీవ పరాత్మనః । 

జీవ భావ జగద్భావ బాధే స్వాత్మైవ శిష్యతే 11121 

12. కనుక నర్హదా బీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప 
వలెను. జీవుడనే భావము జగత్తు అనే భావము బాధ చెందినపుడు ప్రత్యగాత్మ 
నస్వురూపమగు పరమాత్మయే మిగులును. బాధ అనగా అవి నత్యమనే భావము 
నళించుట. 


నా ప్రతీతిస్త యోర్పాధః కింతు మిథ్యాత్వ నిశ్చయః । 

నోచే త్ఫుషుప్తి మూర్చాదౌ ముచ్యేతాయత్నతో జనః 11311 

13. అవి బాధ చెందుట అనగా ఇంద్రియ గోచరములు కాకుండుట 
కాదు. కాగా, అవి మిథ్య అనే దృుఢనిళ్టయమే బాధ. అట్టు కానిచో నుషుస్తి 
మూర్భ మొదలగు అవస్టలయందు ఏ ప్రయత్తృము లేకయే మానవుడు ముక్తి 
నొందవచ్చును గదా! (జీవజగత్తులు ఇంద్రియగోచరములు కాకుండుటయే 
బాధయైనబో గాఢనిద్రయందు ఏమీ గోచరింపదు. అపుడు తత్తజ్ఞానము 
లేకయే ముక్తి కలుగవలెను. కాని అట్టు జరుగుట లేదు. కనుక బాధ అనగా 
మిథ్వాత్త నిళ్ళయమని నిర్జారణము, 

పరమాత్మావశేషో౭_పి తత్సత్యత్వ వినిశ్చయః । 

స జగద్విస్మృతిర్నో చే జ్జీవన్ముక్తిర్న సంభవేత్‌ 11141 

14. పరమాత్మయే మిగులును” అనగా పరమాత్మయే నతృ్యము అనే దృఢ 
నిళ్ళయము అని అర్ధము. ఆ జీవజగత్తులు విన్మరింపబడునని కాదు. అట్టు 
కానిబో జీవన్ముక్తియే నంభవింపదు. 


వ్యాఖ్య: మనకు చలనచిత్ర దృశ్యములు కన్పించునట్లే జీవన్ముక్తునకు 
జగన్నాటకము కన్పించుచుండును. వెండి తెర ఒక్కటే సత్యము, దాని మీది సినిమా 
దృశ్యములన్నీ చలనచిత్రములే అనే జ్ఞానము మనకున్నట్లే జీవన్ముక్తునకు 
జగన్నాటకము బూటకమే అనీ పరబ్రహ్మమే సత్యమనీ తెలియును. జగత్తును 
మరచుటయే జ్ఞానమైనచో ఇట్టి జీవన్ముక్తి సంభవింపనే సంభవింపదు గదా! 


90 వేదాంత్‌ పంచదశి 


పరోక్షా చాపరోక్షేతి విద్యా ద్వేధా విచారజా । 

తత్రాపరోక్షవిద్యాప్తా విచారోల యం సమాప్యతే 1151 

15. విచారణ వలన కలుగు జ్ఞానము రెండు విధములు, పరోక్షము 
అపరోక్షము అని, అపరోక్ష జ్ఞానము కలుగుటతో విచారణ సమాప్తి నొందును. 


వ్యాఖ్య: పరోక్ష జ్ఞానమనగా తర్మాది జనితమైన జ్ఞానము. అపరోక్ష జ్ఞానము 
అనుభవ జనితము. తేనెటీగలు కుట్టును అనే జ్ఞానము అందరికిని కలదు. 
సాక్షాత్తుగ తేనెటీగలచే కుట్టబడిన వ్యక్తికి కలుగు తేనెటీగలు కుట్టును' అనే 
జ్ఞానములోని విశిష్టత స్పష్టమే గదా! 


అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్షజ్ఞానమేవ తత్‌ । 

అహం బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్మారః స ఉచ్యతే 11161 

16. (బ్రహ్మము ఉన్దుది' అనే జ్ఞానము పరోక్షము మాత్రమే. నేనే 
బ్రహ్మమును” అనే జ్ఞానము అపరోక్షము. అదే సాక్షాత్కారము. 


వ్యాఖ్య: తైత్తిరీయ ఉపనిషత్తు 2.6. బృహదారణ్యక ఉపనిషత్తు 1.4-10 
శాస్తాధయనము వలన బ్రహ్మము కలదు అనే పరోక్షజ్ఞానము కలుగు చున్నది. 
మనలోని ప్రత్యగాత్మయే బ్రహ్మమనే అనుభవము కలుగుట అపరోక్ష జ్ఞానము. 

తత్సాక్షాత్మార సిద్ధ్యర్థ మాత్మ తత్త్వం వివిచ్యతే 1 

యేనాయం సర్వ సంసారాతు త్సద్య ఏవ విముచ్యతే 111711 

17. ఆ సాక్షాత్కారము నిద్రించుట కొరకు ఆత్మ తత్త్యము వివేచింప 
బడుచున్లుది. ఈ ఆత్మసాక్షాత్కారముచే బీవుడు తత్‌క్షణమే సంసార చక్రము 
నుండి విముక్తి నొందును. 


కూటస్టో బ్రహ్మ జీవేశావిత్యేవం చిచ్చతుర్విధా | 

ఘటాకాశమహాకాశౌ జలాకాశభ్రఖే యథా 11181 

18. ఘటము నందలి ఆకాశము, అనంతమగు మహాకాశము, జలము 
నందలి ఆకాశము, మేఘమునందలి ఆకాశము అని ఆకాశము నాలుగు 
విధములుగ తోచునట్లే పరమార్థమున ఒకటియేయైన చిదాత్మ వ్యవహార 
దశయందు కూటన్టము, (బ్రహ్మము, బీవుడు, ఈళ్లరుడు అనే నాలుగు 
విధములుగ భాసించును. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 91 


ఘటావచ్చిన్నఖే నీరం యత్తత్ర ప్రతిబింబితః । 

సాభ్ర నక్షత ఆకాశో జలాకాశ ఉదీర్యతే 111911 

19. ఘటముచే నీమితమైన ఆకాశము నందలి నీటి యందు మేఘములు 
నక్ష్రములతో నమో ప్రతిఫలించిన ఆకాశము జలాకాళమనబడుచున్భది. 

మహాకాశస్య మధ్యే యన్మేఘమండల మీక్ష్యతే 1 

ప్రతిబింబతయా తత్ర మేఘాకాశో జలే స్థితః 12011 

20. ఆకాళము నందలి మేఘములందు గల నీటి కణముల యందు 
ప్రతిఫలించిన ఆకాళము మేఘాకాళము. 


మేఘాంశరూపముదకం తుషారాకార సంస్థితమ్‌ । 

తత్ర ఖప్రతిబింబోల యం నీరత్వాదనుమీయతే 112111 

21. మేఘమనగా ఒకానొక అవస్థ యందున జలమే. మంచు 
ఆకారమున ఉండును. జలము నందు ప్రతిఫలించినట్లో మేఘావస్థ యందున 
జలమునందు కూడా ఆకాళము (ప్రతిఫలించునని అనుమానముచే 
తెలియుచున్భాము. 


అధిష్టానతయా దేహద్వయావచ్చిన్న చేతనః । 

కూటవన్నిర్వికారేణ స్థితః కూటస్థ ఉచ్యతే 12211 

22. ఆధారమైన వైతన్యముపై స్థూల నూక్ష్మదేహములు రెండూ కూడా 
ఆరోపింపబడుచు వైతన్యమును నీమితము చేయుచున్లువి. కాని ఆ చైతన్యము 
మాత్రము కమ్మరి యొక్క ఇనుపకూటము వలె ఏ వికారమును పొందక 
ఉండును. ఈ నిర్హికారమైన చైతన్యమే కూటస్టము. 

కూటస్టే కల్పితా బుద్ధిస్తత్ర చిత్సతిబింబకః I 

ప్రాణానాం ధారణాజ్జీవః సంసారేణ స యుజ్యతే 112811 

23. కూటస్ట వైతన్యముపై బుద్ది ఆరోపింపబడుచున్లుది. ఆ బుద్ది 
యందు ప్రతిఫలించిన చైతన్యము (ప్రాణములను ధరించుటచే జీవుడనబడు 
చున్లుది. ఈ జీవుడు జన్మమృత్యురూపమైన సంసారమున బద్దుడగుచున్భాడు. 


వ్యాఖ్య: చైతన్యమునకు ఆద్యంతములు లేవనుట స్పష్టము. కాని జనన 
మరణములకు లోనగుచున్న చైతన్యమును చూడక మనకు తప్పుట లేదు. కనుక 


92 వేదాంత్‌ పంచదశి 


జనిమృత్యు లక్షణమైన చైతన్యము వాస్తవ చైతన్యము కాదనీ అది చైతన్యాభాసమనీ 
సిద్ధాంతము చేయబడినది. ప్రాణములతో కూడిన ఈ చైతన్యాభాసకే జీవుడని పేరు. 


జలవ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్తిరోహితః 

తథా జీవేన కూటస్థః సో౭_న్యోన్యాధ్యాస ఉచ్యతే 112411 

24. జలాకాశముచే ఘటాకాశము నంపూర్ణముగా _ఆవరింపబడి 
కనుపింప కుండునట్టు బీవునిచే కూటన్టము నర్హదా ఆవరింపబడి గోచరింపక 
ఉండును. వీనినే అన్యోన్వాధ్వాన అని అంటారు. 


అయం జీవో న కూటస్ట్థం వివినక్తి కదాచన । 

అనాది రవివేకోత. యం మూలా? _విద్యేతి గమ్యతామ్‌ 11251 

25. ఈ అన్యోన్వాధ్వాన ఫలముగా బీవుడు ఎన్టటికిని కూటస్టమును 
గూర్చి వివేచింపక ఉండును. ఈ అవివేకము అనాదియైనది. దీనినే 
మూలావిద్భ్య అంటారు. 


విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధా౭_ విద్యా వ్యవస్థితా 

న భాతి నాస్తి కూటస్థ ఇత్యాపాదనమావృతిః 1261 

26. అవిద్భ్యయందు రెండంశములున్లువి, విక్షేపము ఆవృతి అని. 
కూటస్ట్రము ప్రకాళింపదు, కనుక అనలు లేదు అని ఆరోపించుట ఆవృతి. 


వ్యాఖ్య: అవిద్యా ఫలముగ మనము నిత్యసత్యమైన బ్రహ్మమును గ్రహింపక 
తత్మాల సత్యమైన జగత్తును చూచుచున్నాము. అవిద్యను విశ్లేషించినచో ఉన్నదానిని 
చూడకపోవుట, లేని దానిని చూచుట అనే రెండు ప్రక్రియలను గమనింపగలము. 
మొదటి దానికి ఆవరణమనీ రెండవ దానికి విక్షేపమనీ పేర్లు. అవిద్య యొక్క 
ఆవరణ ప్రభావముచే ఉన్న కూటస్థము తిరోహితమగుచున్నది. దాని విక్షేప 
ప్రభావముచే స్టూలసూక్ష్మాది శరీరములు జీవులు కన్పించుచున్నవి. 

అజ్ఞానీ విదుషా పృష్టః కూటస్థం న ప్రబుద్ధతే । 

నభాతి నాస్తి కూటస్థ ఇతి బుద్దా వదత్యపి 1127711 

27. లోకానుభవమున కూడా అజ్ఞానియెన పురుషుని విద్వాంసుడు 
కూటస్ట్రమును గూర్చి అడిగినబో అతడు సాకు తెలియద'నును. అంతే గాక 
“ఈ కూటస్టము తెలియబడుట లేదు గదా, అనలు లేనేలేదు” అని తలచి అల్లే 


షష్టము : చిత్రదీప ప్రకరణము 93 


ప్రత్యుత్తరమిచ్భ్చును కూడా. తెలియకపోవుట అవిద్య. ప్రకాశింపకపోవడం 
లేదనుట, ఆవరణము. 


స్వప్రకాశే కుతో£ విద్యా తాం వినా కథమావృతిః । 

ఇత్యాది తర్మజాలాని స్వానుభూతిర్థసత్యసాౌ 112811 

28. కూటస్టము స్వయముగా భానించినబో అవిద్య ఎట్టుండును? 
అవిద్భ్యయే లేనిబో ఇక ఆవరణమెట్టు? మొదలైన తర్భవితర్మములన్లి 
స్యానుభవముచే (మింగివేయబడును. 


వ్యాఖ్య: తార్మికముగ అసంభవములైనవి ఎన్నో అనుభవమునకు వచ్చు 
చున్నవి. ఆ అనుభవమును సమర్థించుటకు క్రొత్త తర్మములను ఆవిష్మరింప 
బడుచున్నవి. గాలి కంటే బరువైన వస్తువులు గాలిలో ఎగురగలుగుట తార్మికముగ 
అసంభవము. కాని పక్షులు విమానములు ఎగురుచున్నవి. దీనిని సమర్థించుటకు 
ఒక క్రొత్త శాస్త్రము. అట్లే స్వప్రకాశమైన కూటస్థము దానిని ఆవరించిన అవిద్య 
ఏకకాలమున ఉండుట తార్మికముగ అసంభవము. కాని వస్తుస్థితి అట్టిదే. 
పరమాత్మ సాక్షాత్మారము నొందిన వ్యక్తులకు దీని యందలి ఆనుపానులన్నీ అవగత 
మగును. నహిదృష్టే అనుపపన్నం నామ. సాక్షాత్తుగ చూడబడుచున్న విషయము 
నందు 'ఇది యుపపన్నము కాదే” అనే ప్రశ్నయే ఉండదు. 


స్వానుభూతావవిశ్వాసే తర్మస్యాప్యనవస్థితేః ॥ 

కథం వా తార్మికం మన్యస్తత్త్వ నిశ్చయ మాప్పుయాత్‌ 112911 

29. స్వ్యానుభీవమునందు విళ్యానము లేనిచో తర్కము అంతిమ 
నిర్దారణను ఇవ్యజాలనందున, తార్కికులకు తత్తనిళ్ళ్లయమెట్టు లభించును? 
లభింపదు. 

వ్యాఖ్య: ఎంత సూక్ష్మ తర్మమును అవలంబించి ఒకరు సిద్దాంతము 
చేసినను, అతని కంటె బుద్ధిశాలురు మరింత సూక్ష్మతర్మముచే విపరీత సిద్దాంతము 
చేయగలరు. ఇది తార్మికులంగీకరించిన విషయమే. కనుక తత్త్వనిర్ధారణలో కేవల 
తర్మముపై విశ్వాసముంచలేము. ఇక అనుభవమును కూడా విశ్వసింపనిచో తత్త్వ 
నిశ్చయమునకు మార్గమే లేకపోవును. కనుక అనుభవమును విశ్వసించి దాని 
యందలి లోపదోషములను తొలగించి నిష్మర్షచేయుటకు మాత్రమే తర్మము 
ఉపయోగపడును. ఇట్లు తర్మము యొక్క పరిధిని గుర్తించి సదుపయోగము 
చేయవలెనే గాని కేవలము తర్మించుట వలెననే ప్రయోజనము సాధింపబడదు. 


94 వేదాంత్‌ పంచదశి 


బుద్ధ్యారోహాయ తర్మ శ్చేదపేక్షేత తథా సతి | 

స్వానుభూత్యనుసారేణ తర్మ్యుతాం మా కుతర్మ్యతామ్‌ 11301 

30. అనుభూత విషయము నంభవమే అని తెలినికొనుటకు తర్కము 
ఆవళ్ళకమైనబో అనుభవమును అనునరించి తర్కించు. కుతర్క్మములు 
చేయకు. 

వ్యాఖ్య: అనుభూత విషయము ఎట్లు అనుభవమునకు వచ్చినదో 
తెలిసికొనిన ఇచ్చానుసారము ఆ అనుభవమును సంపాదించుకొనగలము. ఇట్టి 
జ్ఞానమును సంపాదించుటకు తర్మము అవసరమే. ఇట్టి తర్మము అనుభవమును 
అనుసరించి నడచునే గాని పిడివాదములచే నడవదు. పక్షులెగురుట అనే 
అనుభవమును స్వీకరించి తర్మించి మానవుడు విమానముల నెక్కి తానును 
ఎగురగలుగు చున్నాడు. అట్లే బ్రహ్మవిదుల అనుభవమును స్వీకరించి సుతర్మము 
చేసి వారి అనుభవమును మనము కూడా సంపాదించుకొనవలెనే గాని 
కుతర్మములు చేయుట నిరర్ధక ప్రయాస. 


స్వానుభూతి రవిద్యాయామావృతౌ చ ప్రదర్శితా | 

అతః కూటస్థ చైతన్య మవిరోధీతి తర్మ్యతామ్‌ 11311 

31. మనము అవిద్యను అనుభవించుచుండుట ఆ అవిద్య మన 
బైతన్యానుభవమును ఆవరించి ఉండుట ముందే చూపబడినది. కనుక కూటస్ట 
చైతన్యమునకు విరోధము లేదని తర్కింవుము. అనగా కూటస్ట్ర చైతన్యము, 
అవిద్య ఏక కాలముననే ఉండుట సంభవమే అని న్వీకరింపవలెను. 


వ్యాఖ్య: మనము చైతన్యవంతులము అని అనుటలో ఎవరికీ సంశయము 
లేదు. తెలియనిది కాదు. కాని మనలోని ఏ అంశము చైతన్యము? అని 
ప్రశ్నించినచో సమాధానము మనకు తెలియదు. శరీరమా? మనస్సా? బుద్ధియా? 
వీటన్నిటికంటె విలక్షణమైన మరియొకటియా? ఇట్లు మనయందున్న చైతన్యపు 
అనుభవము దాని స్వరూపమును గూర్చిన యవిద్యయు నేకకాలముననే 
యుండుచున్నవి. కనుక వానికి విరోధము లేదు. 


తచ్చేద్విరోధి కేనేయమావృతిర్‌హ్యనుభూయతామ్‌ । 
వివేకస్తు విరోధ్యస్యాస్తత్త్వజ్ఞానిని దృశ్యతామ్‌ 18321 
32. కూటస్ట చైతన్యమునకే అవిద్యతో విరోధమైనచో అవిద్య ఉన్దుదనే 


షష్టము : చిత్రదీప ప్రకరణము 95 


అనుభవం ఎవరికి కలుగుచున్లుది? (అవిద్యను గూర్చిన (పతీతియే లేక 
పోవునని భావము.) కాని వివేకము అవిద్వకు విరోధి. తత్తజ్ఞానుల యందు 
అవిద్య లేకుండుటను చూడుము. 


వ్యాఖ్య: వివేకమనగా ఉపనిషద్విచారణ జన్యమైన జ్ఞానము. ఈ జ్ఞానము 
అవిద్యను తొలగించును. దానితో అవిద్యాకార్యములైన స్టూల సూక్ష్మకారణ 
శరీరముల బోధ కూడా తొలగి కూటస్థ చైతన్యపు నిరంతరాయమైన బోధ 
కలుగును. ఇట్టి బోధ కలిగినవారే తత్త వ్రజ్ఞానులు. 

మాయను ఉపాధిగ స్వీకరించిన బ్రహ్మము ఈశ్వరుడనీ అవిద్యను ఉపాధిగ 
స్వీకరించిన బ్రహ్మము జీవుడనీ ముందు (ప్ర.1.16,17) చెప్పబడినది. ఈ 
అవిద్యయే కారణ శరీరము. అవిద్యకు గల ఆవరణ శక్తి వలన కూటస్థ 
చైతన్యమును గూర్చిన బోధ ఆవరింపబడుచున్నది. విక్షేప శక్తి వలన అవిద్యా 
కల్పితములైన సూక్ష్మ స్థూల శరీరములు భాసించుచున్నవి. సూక్ష్మశరీరమున, 
అనగా అంతఃకరణమున, ప్రతిఫలించిన కూటస్థ చైతన్యము చిదాభాసుడు 
అనబడుచున్నాడు. ఇదే “జీవుడు అని వ్యవహారము. ఈ విక్షేపశక్తియే 
అన్యోన్యాధ్యాస, అధ్యాస, అధ్యారోపము అనీ తెలియబడుచున్నది. 

ఉపనిషదుపదేశములను చక్కగా వివేచించి విచారించి అనుభవమునకు 
తెచ్చుకొను ప్రయత్నము చేసినచో వివేకము కలిగి అవిద్య తొలగి ప్రత్యక్‌ చైతన్య 
బోధ అనుభవగతమగును. 

కేవలము ఉపనిషద్‌ గ్రంథములను మాత్రము అధ్యయనము చేసినచో 
కలుగునది పరోక్ష జ్ఞానము. అది సాపేక్షికము (౧61/9). దీని వలన మనకు 
అజ్ఞానము, అవిద్య కలదు అని మాత్రము బోధపడును. అవిద్యకు ఈ జ్ఞానము 
విరోధి కాదు. కనుకనే సాధారణ పండితులు విద్వాంసులయందు అపారమైన 
తాత్త్విక పాండిత్యమున కూటస్థచైతన్య బోధరాహిత్యమును ఏకకాలమున 
చూచుచున్నాము. 

ఉపనిషత్తులు ఉపదేశించిన మార్గమును అవలంబించి అభ్యసించిన 
వారియందు కూటస్ట చైతన్యపు దివ్య ప్రకాశమును అవిద్యా రాహిత్యమును మనము 
చూడగలుగుదుము. వారిముందు కేవల పండితప్రకాండులు సూర్యుని ముందు 
దివిటీల వలె వెలవెల బోవుదురు గదా! ఇట్టి తత్త్వదర్భులకు కలిగిన జ్ఞానము 
అపరోక్ష జ్ఞానమను బడుచున్నది. ఇది చైతన్యానుభవజన్యమైన జ్ఞానము. 


96 వేదాంత్‌ పంచదశి 


కనుక బోధ స్వరూపమైన కూటస్థచైతన్యము అజ్ఞానము, అవిద్యతో 
ఏకకాలమున ఉండుట అసంభవమేమీ కాదు. కాగా అవసరము కూడా. అవిద్య 
ఉన్నదని తెలిసిననే దానిని తొలగించే ప్రయత్నము జరుగును. అవిద్యను గూర్చిన 
జ్ఞానము కూడా లేని మనుష్యులు ఇతర జంతువుల వలెనే పుట్టుచు చచ్చుచు 
సంసార చక్రమున తిరుగుచుందురు. 


అవిద్యావృతకూట స్టే దేహద్వయయుతా చితిః । 

శుకౌ రూప్యవదధ్యస్తా విక్షేపాధ్యాస ఏవ హి 13311 

33. అవిద్య యొక్క ఆవరణ శక్తిచే ఆవరింపబడిన కూటస్ట వైతన్ఫముపై 
నూక _న్థూల శరీరములు విక్షపళక్తి వలన కల్పింపబడుచున్దువి. ఇదే 
విక్షేపాధ్వాన. ముత్యపు చిప్పపై రజతము ఆరోపింపబడి నట్లే కూటస్ట 
బైతన్యముపై శరీర.త్రయము అధ్యన్తమగుచున్దుది. 

వ్యాఖ్య: అధ్యాసకు, అనగా ఒక వస్తువును మరొక వస్తువుగా భ్రమపడుటకు, 
అద్వైత వేదాంతమున అవిద్య కారణముగా చెప్పబడినది. అవిద్యకు గల ఆవరణ 
శక్తి మొదట వస్తు స్వరూపమును కప్పిపుచ్చును. దానికి బదులుగా మరొక వస్తువు 
యొక్క అభాసను విక్షేప శక్తి సృష్టించును. ఆవరణశక్తి ముత్యపు చిప్ప నిజస్వరూప 
మును కప్పిపుచ్చగా, విక్షేపశక్తి దాని స్థానమున రజతాభాసను కల్పింపగా, మనకు 
ముత్యపు చిప్పకు బదులు రజతము కన్పించుచున్నది. 


ఇద మంశశ్చ సత్యత్వం శుక్తిగ రూప్య ఈక్ష్యతే ॥ 

స్వయంత్వం వస్తుతా చైవం విక్షేపే వీక్ష్యతే£ న్యగమ్‌ 11341 

34. ఇది రజతము” అనే (భ్రాంతియందు వాస్తవముగ చూడబడినది 
ముత్యపు చిప్పయే. అదే నత్యముగ చూడబడినది. కాని ఈ నత్యత్యము 
వాస్తవమునకు లేనట్టి రజతమునకు అన్లాయింపబడినది. అట్లే కూటస్ట 
చైతన్యపు వస్తుత్తము న్వయంత్తము అనునవి కల్పితములైన శరీరములకు, 
అనగా జీవునకు, అవిద్యచే అన్సయింపబడుచున్దువి. 


నీలపృష్ట త్రికోణత్వం యథా శుక్తౌ తిరోహితమ్‌ । 

అసంగానందతాద్యేవం కూటస్ట్రేత_పి తిరోహితమ్‌ 113511 

35. ముత్యపు చిప్ప యొక్క నల్లటి వెనుక భాగము, (తికోణాకారము 
అద్భళ్ళములైనట్లే, కూటస్ట చైతన్యపు అనంగత్తము, ఆనందము మొదలగునవి 
కూడ అవిద్వావరణ వలన భానింపవు. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 97 


ఆరోపితస్య దృష్టాంతే రూప్యం నామ యథా తథా । 

కూటస్థాధ్యస్తవిక్షేపనామాహమితి నిశ్చయః 1186 

36. ఉదాహరణమున ఆరోవింపబడినది రజతము. అట్లే విక్లోపశక్తిచే 
కూటస్ట్రముపై ఆరోపింపబడినది అహంత నేను” అనే భావము. 


ఇదమంశం స్వతః పశ్యన్‌ రూప్యమిత్యభిమన్యతే 1 
తథా స్వం చ స్వతః పశ్యన్నహమిత్యభిమన్యతే TEx 


37. ఇది" అనునంళమును చూచుచు దానిని రజతమని (భ్రమించును. 
అట్లే తనను తాను ఉద్దేశించుచు నేను” అని అభిమానపడును. 


వ్యాఖ్య: “నేను అనుకొనునపుడు మనస్సున ఉండునవి శరీర లక్షణములే, 
ఇంత అందగాడను, బలశాలిని, సంపన్నుడను, అధికారిని మొదలగునవి. “ఇది 
రజతము” అనే భావములో “ఇది” అని చూడబడినది ముత్యపు చిప్ప. కాని దానిపై 
ఆరోపింపబడినవి రజతలక్షణములు. అట్లే 'నేను అనుటచే ఉద్దేశింపబడినది 
కూటస్థ చైతన్యమే. కాని దానిపై ఆరోపింపబడిన శరీర లక్షణములచే అహంత 
కలుగుచున్నది. 

ఇదంత్వరూప్యతే భిన్నే స్వత్వాహన్తే తథేష్యతామ్‌ I 

సామాన్యం చ విశేషశ్చఉభయత్రాపి గమ్యతే 11881 

38. ఇది” 'రజతము” అనే భావములు రెండు విభిన భావములు. అట్లే 
న్ధుత్తము అహంత అనునవి రెండు భిన్ఫాములైన భావములని తెలియుము. 
ఇది, న్ధుత్తము అనునవి రెండును సామాన్యాంశములు. రజతము అహంత 
అనునవి విశేష భావములు. 


వ్యాఖ్య: ఇది అనే శబ్దము అన్ని వస్తువులకు అన్వయించునట్లే నేను అనే 
శబ్దము సకల మానవులకు జీవజాలమునకు అన్వయించును. కాని రజతము 
అహంతలు పరిమితమైన అన్వయముగలవి. బిచ్చగాడైనను చక్రవర్తియైనను నను! 
అనే తనను తాను ఉద్దేశించును. కాని వారి అహంతలలోని భిన్నత వలన 
వైవిధ్యము అనుభూతమగును. అంతటను అన్వయించే భావము సామాన్యము. 
ఒక దానికి పరిమితమై విశేషముగ ఏర్పరచునది విశేష భావము. 


దేవదత్తః స్వయం గచ్చేత్త్వం వీక్షస్వ స్వయం తథా । 
అహం స్వయం న శక్నోమీత్యేవం లోకే ప్రయుజ్యతే 18911 


98 వేదాంత్‌ పంచదశి 


39. దేవదత్తుడు సయముగ పోవుగాక నీవు నయముగ చూడుము, 
నేను నయముగ చేయజాలను, ఇట్టు లోకమున ప్రయాగమున్భది గదా. 
(స్వయం శబ్దపు సామాన్యత్తము చూపబడినది.) 

ఇదం రూప్య మిదం వస్త్రమితి యద్వదిదం తథా । 

అసౌత్వ మహమిత్యేషు స్వయమి త్యభిమన్యతే 114011 

40. ఇది వెండి, ఇది వస్రము మొదలగు వానిలో ఇది” సామాన్యమైనట్లే 
(ప్రథమ మధ్యమ ఉత్తమ పురుషలు మూడును న్వయమని అభిమానించును. 

అహంత్వాద్భిద్యతాం స్వత్వం కూటస్టే తేన కిం తవ। 

స్వయం శబ్దార్థ ఏవైష కూటస్థ ఇతి మే భవేత్‌ 1411 

41. (ఆక్టేపము) న్వుత్తము అహంత కంటె భిన్టుమగు గాకు దాని వలన 
కూటస్టమున కేమి లాభము? (సమాధానము) సయం శబ్దమునకు అర్థమే ఈ 
కూటస్ట్రము. 

అన్యత్వవారకం స్వత్యమితి చేదన్యవారణమ్‌ I 

కూటస్థస్యాత్మతాం వక్తురిష్టమేవ హి తద్భవేత్‌ 114211 

42. (ఆక్ట్లేపము) న్వుత్తము ఇతరములను వారించును గదా. కూటస్టము 
ను గూర్చి చెప్పుట లేదే. (సమాధానము) ఈ 'ఇతరములను వారించుట'యే 
కూటస్టము యొక్క ఆత్మత్తము. ఇది మాకు ఇష్టమే (సమ్మతమే. 

స్వయమాత్తేతి పర్యాయై తేన లోకే తయోః సహ । 

ప్రయోగో నాస్యతః స్వత్వమాత్మత్వం చాన్య వారకమ్‌ 11481 

43. స్వయం” 'ఆత్మ' అనునవి పర్యాయ పదములు. కనుకనే లోకమున 
ఈ రెండింటికి ఏకకాలమున ప్రయోగము లేదు. ఇవి రెండూ ఇతర 
భావములను వారించును. 


ఘటః స్వయం న జానాతీత్యేవం స్వత్వం ఘటాదిషు । 

అచేతనేషు దృష్టం చేత్‌దృశ్యతామాత్మ సత్త్వతః 11441 

44. (ఆక్టేపము) ఘటము నయముగ తెలియజాలదు' మొదలైన 
ప్రయాగములందు కుండ మొదలగు అచేతనములందు కూడ న్వుత్తము 
కనబడుచున్హుది గదా. (సమాధానము) అట్ల ఆత్మనత్తయే అచేతనములకు 
కూడా ఆళయమగుట చేత వానియందు కూడా న్వుత్తము కన్తించును. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 99 


వ్యాఖ్య: ఉన్నది సర్వవ్యాపియైన బ్రహ్మమే. అవిద్యా ఉపాధియందలి శుద్ధ 
మలిన తారతమ్యముల వలన కొన్ని ఉపాధులయందు బ్రహ్మము ప్రతిఫలించి 
చిదాభాసలు, అనగా జీవులు చేతనములు, భాసించును. కొన్ని ఉపాధుల యందు 
ప్రతిఫలింపక అచేతనములుగ భాసించును. 


చేతనాచేతనభిదా కూటస్థాత్మకృతా న హి | 

కింతు బుద్ధికృతాభాసకృతైవే త్యవగమ్యతామ్‌ 114511 

45. చేతనము అచేతనము అనే భేదము కూటన్టమగు ఆత్మ వలన 
కలుగుట లేదు. ప్రతిఫలన సాధనమగు బుద్ది, అంతఃకరణము, వలన 
(పతిఫలనమగు అభానల వలన మాత్రమే అని తెలియును. 


యథా చేతన ఆభాసః కూటస్టే భ్రాంతికల్పితః । 

అచేతనో ఘటాదిశ్చ తథా తత్రైవ కల్పితః 1146॥ 

46. కూటస్ట్రము నందు భ్రాంతి ద్యారా చేతనమనే అభాస కల్పితమగు 
చున్దుట్లే కుండ మొదలగు అచేతనములనే అభానలు కూడా కూటస్టమునందు 
(భ్రాంతిచే కల్పింపబడుచున్దువి. చేతనములు, అచేతనములు రెండింటికీ 
ఆశ్రయము కూటస్ట్ర (బ్రహ్మమే అని భావము. 

తత్తేదంతే అపి స్వత్వమివ త్వమహమాదిషు 1 

సర్వత్రానుగతే తేన తయోరప్యాత్మతేతి చేత్‌ 14711 

47. (ఆక్షేపము) న్వుత్తశజ్దము వలె ఇది అది అనే శబ్దములు కూడా నీవు, 
నేను, అతడు అనే మూడు పురుషల యందూ అన్సయించుటచే అవి కూడా 
ఆత్మార్థకములగును కదా. 


తే ఆత్మత్వే౭_ ప్యనుగతే తత్తేదంతే తతస్తయోః । 

ఆత్మత్వం నైవ సంభావ్యం సమ్యక్తాదేర్యథాతథా 114811 

48. (సమాధానము) ఇది అది అనే పదములు మూడు పురుషల యందు 
మాత్రమే గాక ఆత్మయందు కూడా అన్హయించును. కనుక అవి 
నమీచీనత్తము వలె విన్భతతరమైన అర్ధము గలవి. అందుచే అది ఇది అనే 
పదములు ఆత్మార్థకములు కావు. 

తత్తదంన్తే స్వత్తాన్యత్వే త్వన్తాహన్తే పరస్పరమ్‌ । 

ప్రతిద్వంద్వితయా లోకే ప్రసిద్ధే నాస్తి సంశయః 114911 


100 వేదాంత్‌ పంచదశి 


49. అంతేగాక, ఇది అది, ఆత్మ ఇతరము, నీవు నేను, అనునవి పరస్సర 
వ్యతిరేక పదములని లోకమున ప్రనిద్దమే. అందు నంశయమేమియు లేదు. 


వ్యాఖ్య: ఇది, అది అనే పదములు ఆకత్మార్థకములు కావనుట ప్రాసంగికముగ 
చెప్పబడినవి. ఇక ముఖ్యాంశమగు విక్షేపశక్తి. 

అన్యతాయాః ప్రతిద్వంద్వీ స్వయం కూటస్థ ఇప్యతామ్‌ । 

త్వన్తాయాః ప్రతియోగ్యేషో౭_ హ మిత్యాత్మని కల్పితః 1501 

50. అన్యత యొక్క (ప్రతిద్దంద్ది న్వయంత. అదే కూటస్టము. త్యంత 
(నీవు అనే భావము) యొక్క (ప్రతిద్దంద్ది అహంత. ఇదే అహంకారము, 
జీవుడు. ఇదే కూటస్టముపై ఆరోపింపబడినది. 


వ్యాఖ్య: ఆత్మ అనగా రెండు విధములుగ అర్థమగును. అవి కార్యము 
కూటస్థమగు ఆత్మ, వ్యవహారము నడపు అహంత, జీవుడు. 


అహన్హా స్వత్వయోర్భేదే రూప్యతేదన్తయోరివ । 

స్పష్టేపి మోహమాపన్నా ఏకత్వం ప్రతిపేదిరే ॥ 511 

51. వెండికి 'ఇది'కి గల వ్యత్వానము నృష్టమైనట్లు, అహంతకును ఆత్మకు 
గల భేదము నష్టమే. కాని మోహగ్రస్తులైన జనులు అహంకారమునే ఆత్మగా 
భావింతురు. 


వ్యాఖ్య: ముత్యపుచిప్పను చూచి (భ్రాంతితో “ఇది వెండి” అనుకొనునపుడు 
“ఇది అనగా చూడబడిన వస్తువును ఉద్దేశించును. “వెండి” అనే భావం పొరపాటు. 
ఇట్టి పొరపాటు వలననే జనులు ఆత్మను అహంకారముగా భ్రమింతురు. 


తాదాత్యాధ్యాస ఏవాత్ర పూర్వోక్తావిద్యయా కృతః । 

అవిద్యాయాం నివృత్తాయాం తత్మార్యం వినివర్తతే 11521 

52. అవిద్య చేతనే ఇట్లు అహంతకు, ఆత్మకు తాదాత్య్యాధ్వాన కల్తింప 
బడినదని పూర్షమే (19 నుండి 34 వరకు) చెప్పబడినది. ఈ అజ్ఞానము 
తొలగింపబడినపుడు దాని కార్వమగు అధ్వాన కూడా లతొలగింపబడును. 


అవిద్యావృతి తాదాత్వే విద్యయెవ వినశ్యతః 
విక్షేపస్య స్వరూపం తు ప్రారబ్ధ క్షయమీక్షతే 11581 


షష్టము : చిత్రదీప ప్రకరణము 101 


5౩. ఆత్మ స్వరూపము యొక్క ఆవరణము, తాదాత్య్యాధ్వాన రెండూ 
(అవిద్యచే కల్పింపబడినవగుటచేే విద్య చేతనే నశించును. కాని విక్షేపము 
యొక్క న్యరూపము ప్రారబ్దిక్షయము చేతనే నశించును. 


వ్యాఖ్య: ఆవరణము, అధ్యాసలకు కారణము కేవలము అవిద్య. కనుక అవి 
రెండూ విద్య చేతనే నశించును. కాని విక్షేపస్వరూపమైన స్టూలదేహము అవిద్యతో 
కూడిన ప్రారబ్ధ కర్మ వలన ఏర్పడినది. ఆ ప్రారబ్దము అంతమైతే గాని స్థూల 
దేహము నశింపదు. 

కర్మ మూడు విధములు. సంచితము, ప్రారబ్ధము, ఆగామి, అని. పూర్వ 
జన్మములందు చేయబడి ఫలమనుభవింపవలసియున్న కర్మ “సంచితము”. 
అనుభవం ఆరంభమై ఈ శరీరమును కల్పించినది “'ప్రారబ్ధకర్మ. ఈ శరీరముచే 
చేయబడుచు ఇక మీద ఫలమును ఈయబోవునది “ఆగామి” కర్మ. విద్యచే అనగా 
జ్ఞానముచే సంచిత ఆగామి కర్మలు నశించునుగాని ప్రారబ్ధము అనుభవము చేతనే 
క్షయించును. శరీరము ఇట్లు అనుభవించుచున్నను, జ్ఞానికి దానితో తాదాత్యము 
ఉండదు. ఆ స్థితియే జీవన్ముక్తి. 


ఉపాదానే వినష్టే౭_పి క్షణం కార్యం ప్రతీక్షతే । 

ఇత్యాహుస్తార్మికాస్తద్వదస్మాకం కిన్న సంభవేత్‌ 11541 

54. ఒక వస్తువు యొక్క ఉపాదాన కారణము నళించినను ఆ వస్తువు 
(కారము) మరునటి క్షణమున కన్సించునని తార్కికులు వాదింతురు. అట్లే 
శరీరకారణమగు అజ్ఞానము నశించినా జ్ఞాని యొక్క శరీరము ఏల జీవించి 
ఉండదు? (చూ. ప్రశస్తపాదుల వైశేషికదర్భన భాష్యములో 11.12 పై వ్యాఖ్య) 

తన్తూనాం దినసంఖ్యానాం తైస్తాదృక్‌ క్షణ ఈరితః । 

భ్రమస్యాసంఖ్య కల్పస్య యోగ్యః క్షణ ఇహేష్యతామ్‌ 1551 

రర. కొని దినములు మాత్రమే ఉండే వస్త్రము, దాని ఉపాదాన 
కారణమైన నూలుపోగులు నశించిన మరునటి క్షణము వరకు ఉండునని 
తార్కికుల వాదము. జన్మజన్మముల నుండి డన అజ్ఞానము నశించిన పిదప 
కొంతకాలము శరీరం ఉండినబో అది క్షణతుల్యమే గదా. 


వ్యాఖ్య: కారణముతో సమమగు అనుపాతములో కార్యము కన్పింపవలెనని 
ఉద్దేశము. కుమ్మరి చక్రము తానై తిరుగుట కూడా ఈ సిద్ధాంతమున నిదర్శనము. 


102 వేదాంత్‌ పంచదశి 


వినా క్షోదక్షమం మానం తైర్వ లా పరికల్ప్యతే ॥ 

(శ్రుతి యుక్ష్యనుభూతిభ్యో వదతాం కిన్ను దుఃశకమ్‌ 115611 

౨6. (ఆక్షోపము) తార్కికులు ఉపపత్తి లేకయే వ్యర్థముగ అట్టు కల్పించిరి. 
(సమాధానము) మేము (శుతియ్యుక్తి అనుభవములు ఆధారముగా చెప్పితిమి. 
అందు అనుపపన్దుమేమున్దుది? 


వ్యాఖ్య: ఛాందోగ్యోపనిషత్తు 6.14.2 (శ్రుతి. కుమ్మరి చక్రమును త్రిప్పుట 
ఆపి వెడలిపోయినా కొంత సమయము తిరుగుచుండు చక్రము యుక్తి. జ్ఞాని 
పురుషులు జీవించియుండుట అనుభవము. 


ఆస్తాందుస్తార్మికైః సాకం వివాదః ప్రకృతం (బ్రువే | 

స్వాహమోః సిద్ధమేకత్వం కూటస్థ పరిణామినోః 1571 

57. వీడివాదపు తార్కికులతో వాదించి ప్రయోజనము లేదు. 
విషయమేమనగా స్వయం, అహం అనే పదములకు అర్థమగు కూటస్థము 
పరిణామి విషయముల ఏకత్తము (భ్రాంతిచే కలుగుచున్లుది. 


(భ్రామ్యంతి పండితం మన్యాః సర్వే లౌకిక తైర్థికాః | 

అనాదృత్య [శ్రుతిం మౌర్య్యాత్మేవలాం యుక్తిమా(శితాః ॥ 5811 

58. తామే పండితులమని భావించుకొనువారు శుష్క తార్కికులందరు 
(తతి ప్రమాణమును న్నిర్హక్ర్యము. చేని మూర్థత్యముచే కేవల తర్కమును 
స్వీకరించి పరిభ్రమింతురు. 


పూర్వాపర పరామర్శ వికలాస్తత్ర కేచన । 

వాక్యాభాసాన్స్వ స్వపక్షే యోజయన్య ప్యలజ్ఞయా 11591 

59. మరికొందరు (శ్రుతి ప్రమాణమును అంగీకరించి కూడా ఫపూర్యాపర 
(తతి వాక్యములను నమన్వుయించు శక్తి చాలక (శ్రుతివాక్టములను సందర్భ 
శుద్ది లేకయే తమ వాదములకు అన్సయించుటకు లజ్ఞంపరు. (దీరి వాదములు 
పైకి నమీచీనములనివించినను పర్తీక్షకు నిలువవు.) 


కూటస్మాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుః 1 
లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాథితాః 116011 
60. లోకాయుతులు (భౌతికవాదులు)  పామరజనులు ఇంద్రియ 


షష్టము : చిత్రదీప ప్రకరణము 103 


గోచరమైన ప్రత్యక్షమును, మిథ్యను, మాత్రమే ఆశ్రయించి కూటస్ట్రము 
మొదలు శరీరము వరకు గల నంఘాతమును ఆత్మ అందురు. 


శ్రౌతీకర్తుం స్వపక్షం తే కోశమన్నమయం తథా । 

విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజజ్ఞిరే 11611 

61. తమ వాదము వేదసమ్మతమని చెప్పుటకు వారు అన్నమయ 
కోశమును (తైత్తిరీయ ఉప.2.1) విలోచన నిద్ధ్దాంతమును (ఛాందోగ్య ఉప.కి.8ి) 
(పమాణముగ ఊటంకింతురు. 


జీవాత్మనిగమే దేహమరణస్యాత్ర దర్శనాత్‌ । 

దేహాతిరిక్త ఏవాత్తే త్యాహుర్లోకాయతాః పరే ॥ 6211 

62. మరికొందరు లోకాయుతులు, బీవాత్మ శరీరమును వదలినపుడు 
శరీరము మరణించుట వలన, ఆత్మ నిళ్ట్ఞయముగ శరీరము కంటె భిన్షమని 
తీర్మానింతురు. 


ప్రత్యక్షత్వేనాభిమతాహం దీర్దేహాతిరేకిణమ్‌ । 

గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాదిప్రయోగతః 11681 

63. వారు నేను మాటలాడుచున్భాను' మొదలగు (ప్రయోగముల వలన 
దేహము కంటె భినమగు అహం బుద్దిని నూచించు ఇంద్రియములే 
ఆత్మయని చెప్పుదురు. 


వాగాదీనామింద్రియాణాం కలహః (శుతిషు (శ్రుతః । 

తేన చైతన్యమేతేషామాత్మత్వం తత ఏవ హి 11641 

64. వాక్కు మొదలగు ఇంద్రియముల కలహము వేదమునందు 
(బృహదారణ్యక  ఉప.6.1.7-14) విందుము. కనుక ఇంద్రియములు 
చేతనములు. ఆ కారణముచే అవే ఆత్మయని వారి వాదము. 


హైరణ్యగర్భాః ప్రాణాత్మవాదిన స్త్వేవ మూచిరే । 

చక్షురాద్యక్షలోపే£_ పి ప్రాణసత్త్వే తు జీవతి ॥ 654 

65. హిరణ్యగర్భ నంప్రదాయవు వారు (ప్రాణములో ఆత్మయందురు. 
కన్ఫులు మొదలగు ఇంద్రియములు లేకున్సును ప్రాణములున్లుబో జీవించును 
అని వారు ఎత్తి చూవుదురు. 


104 వేదాంత్‌ పంచదశి 


ప్రాణోజాగర్తి సుప్తే౭_పి ప్రాణశైష్ట్రాదికం శ్రుతమ్‌ । 

కోశ ప్రాణమయః సమ్యగ్విస్త రేణ ప్రపజ్బితః ॥ 661 

66. నద్రయందు కూడ ప్రాణము మేలుకొనియే ఉండును. (చతులును 
ప్రాణము శ్రేష్టమని చెప్పుచునవి. ప్రాణమయ కోశము నవిస్తరముగ 
ఉపదేళింపబడినది. 


చూ. బృహదారణ్యక ఉప. 1.8.7; 5.13.1 ఛాందోగ్య ఉప. 5. 1. ప్రశ్న ఉప. 
2-3 (4.3) తైత్తిరీయ ఉప.2.2.1 


మన ఆత్మేతి మన్యన్త ఉపాసనపరా జనాః । 

ప్రాణస్యాభోక్త లతౌ స్పష్టా భోక్త ఎత్వం మనసస్తతః 1671 

67. ఉపాననా పరులైన జనులు మనస్సే ఆత్మయందురు. సుఖదుఃఖము 
లను, అనుభవించే శక్తి మనస్సునకు గలదు. ప్రాణమునకు ఆశక్తి లేదని 
స్పష్టముగ తెలియుచున్లుది గదా. కనుక భోక్టత్యము గల మనస్సే ఆత్మయని 
వారి వాదము. 


వ్యాఖ్య: ఇది నారద పంచరాత్ర సంప్రదాయము. ప్రాణము ఆత్మ కాదనుటకు 
అందు ఎన్నో కారణములు చూపబడినవి. అది వాయువు మాత్రమె. నిద్రలో కూడా 
ప్రాణము పనిచేసినా అది శరీరమును గాని బాహ్య విషయమును గాని అనుభవింప 
జాలదు. ప్రాణము పోయినచో శరీరము మరణించును. జఠరాగ్ని లేకున్నను 
శరీరము మరణించును. శ్రుతి ప్రాణము యొక్క మహత్వమును వర్ణించుట 
ఉపాసనయందు రుచి కల్పించుటకు మాత్రమే. ప్రాణము శరీరమును 
ప్రవేశించినదని శ్రుతి చెప్పుట అధిదేవతను ఉద్దేశించియే. శ్రుతి మనస్సే ఆత్మ అని 
కూడ చెప్పును 'ఆహారము లేక నా ప్రాణము పోవుచున్నది అనుట ప్రాణము 
నందలి ప్రీతిని మాత్రమే తెలుపును గాని దాని ఆత్మత్వమును గాదు. 


మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః । 

శుతో మనోమయః కోశస్తేనాత్మేతీరితం మనః ॥ 681 

68. జీవుని బంధమోక్షములకు మనస్సే కారణమని (శ్రుతి చెప్పును. 
మనోమయకోళము కూడ (శుతియందు చెప్పబడినది. కనుక మనస్సే ఆత్మ 
అని వీరందురు. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 105 


వ్యాఖ్య: అమృతబిందు (బ్రహ్మబిందు) ఉప. 2; తైత్తిరీయ ఉ.2.3.1 మనస్సు 
కూడ ఆత్మ కాదనుటకు చాల కారణములు గలవు. మనస్సు ఉపకారణము 
మాత్రమే గాఢనిద్రయందు చైతన్యము వలె మనస్సు ఉండదు. చైతన్యపు 
ప్రతిఫలనము వలన మాత్రమే మనస్సు భోక్తయగుచున్నది, స్వతంత్రముగ కాదు. 
“నా మనస్సు శాంతముగ ఉన్నది” అనే ప్రయోగమున జ్ఞాతయగు నను మనస్సు 
కంటె భిన్నము. మనోనాశము వలన మోక్షము కలుగునని శ్రుతి చెప్పును. 
కామనాపూర్ణమైన మనస్సు బంధమునకు కారణము. కామనారహితమైనచో 
మోక్షమునకు సహకారి. 


విజ్ఞానమాత్తేతి పర అహుః క్షణికవాదినః | 

యతో విజ్ఞాన మూలత్వం మనసో గమ్యతే స్ఫుటమ్‌ 116911 

69. క్షణికవాదులగు బౌద్దులు, మనస్సుకు మూలము బుద్రియగుటచే 
బుద్రియే విజ్ఞానమే ఆత్మ యందురు. 


వ్యాఖ్య: క్షణికవాదుల ఈ బుద్ది క్షణక్షణమునకు మారుచుండు అవస్థల 
పరంపర. అదే అర్థము చేసికొను శక్తి. అది ఆధారముగ మనస్సు బాహ్య 
విషయములను (గహించును. 


అహంవృత్తిరిదంవృత్తిరిత్యంతఃకరణం ద్విధా | 

విజ్ఞానం స్యాదహంవృత్తిరిదంవృత్తిర్మనో భవేత్‌ 1701 

70. అంతఃకరణమున రెండు విధములగు వృత్తులున్దువి. అహంవృత్తి 
ఇదంవ్చత్తి అని. అహంవృత్తియే బుద్ది, విజ్ఞానము. ఇదంవృత్తియే మనస్సు. 


వ్యాఖ్య: కఠోపనిషత్తునందు వలె ఇచ్చట కూడా బుద్ధి అనగా అహంకారము 
గానూ, మనస్సనగా విషయబోధగానూ స్వీకరింపబడినవి. నిశ్చయాత్మకమైనది 
బుద్ధి, సంకల్పాత్మకమైనది మనస్సు అను అర్థము ఇచ్చట (గహింపబడలేదు. 


అహంటప్రత్యయబీజత్వమిదంవృత్తేరితి స్ఫుటమ్‌ । 

అవిదిత్వా స్వమాత్మానం బాహ్యంవేత్తి న తు క్వచిత్‌ 11711 

71. అహం ప్రత్యయము, నేను అనుభావము లేనిదే బాహ్యా 
ప్రపంచమును గ్రహింపలేము కనుక మనస్సుకు కారణము అహంవృత్తియే. 
తనను తెలినికొనకయే బాహ్వవస్తువులను ఎవరుగాని (గహింపలేరు. 


106 వేదాంత్‌ పంచదశి 


వ్యాఖ్య: “నేను అని గుర్తించియే 'నేను కానిది అగు, ఇతర ప్రపంచము 
గుర్తింపబడుచున్నది. క్షణక్షణమునకు మారుచుండే ఈ “నేను ఆత్మయని క్షణిక 
వాదులగు బౌద్దుల సిద్దాంతము. 


క్షణేక్షణే జన్మనాశావహంవృత్తేర్మితా యతః । 

విజ్ఞానం క్షణికం తేన స్వప్రకాశం స్వతో మితేః 7211 

72. నేను” అనే బోధ క్షణక్షణమునకు వచ్చుచు పోవుచుండును గనుక 
విజ్ఞానము క్షణికము. దానిని ప్రకాళింపజేయుటకు మరొక తత్త్వము 
అనవసరము. 


విజ్ఞానమయకోశో9_ యం జీవ ఇత్యాగమా జగుః । 

సర్వసంసార ఏతస్య జన్మనాశ సుఖాదికః ॥ 781 

73. ఈ విజ్ఞానమయ కోశమే బీవుడు. నకల (ప్రపంచమును అదే 
గుర్తించును. జన్మువృత్యువులు సుఖదుఃఖములు దీనినే బాధించును. అని 
(పతులు చెమ్హుచున్దువి. (తైత్తిరీయ ఉప.2.4.5.) 


విజ్ఞానం క్షణికం నాత్మా విద్యుదభ్ర నిమేషవత్‌ । 

అన్యస్యానుపలబ్ధత్వాచ్చూన్యం మాధ్యమికా జగుః 11741 

74. మెరుపు తీగల వలె రెప్పపాటుల వలె ఈ విజ్ఞానము క్షణికము. దీని 
కంటె మరేమీ లభింపనందున ఆత అనగా శూన్యమే అని మాధ్యమిక బౌద్దులు 
వాదింతురు. 


అసదేవేదమిత్యాదావిదమేవ (శ్రుతం తతః । 

జ్ఞాన జ్ఞేయాత్మకం సర్వం జగద్‌ భ్రాంతి ప్రకల్పితమ్‌ 1175॥ 

75. 'అసద్వా ఇదమ(గ్ర ఆసీతో అనే (శ్రుతి వాక్యమును (తైత్తిరీయ ఉప. 
2.7.1) ఉదాహరించుచు బౌద్దులు జ్ఞానము జ్లేయవిషయములగు ప్రపంచము 
అంతా (భ్రాంతి కల్పితమందురు. (బౌద్దులు వేద ప్రామాణ్యమును 
అంగీకరింపరు కాని వారికి అనుకూలమైనపుడు (శ్రుతి వాక్యములను 
ఉదాహరింతురు.) 


నిరధిష్టాన విభ్రాంతేరభావాదాత్మనో9 _స్తితా | 
శూన్యస్యాపి ససాక్షిత్వాదన్యథా నోక్తిరస్య తే ॥ 761 


షష్టము : చిత్రదీప ప్రకరణము 107 


76. ఆధారము లేక (భ్రాంతి జనింపదు గనుక ఆత్మయే ఆధారముగ 
స్పీకరింపవలెను. జూన్యమును ప్రతిపాదించుటకు కూడా శూన్యమును 
గ్రహించు సాక్షి ఒకడుండవలెను. లేనిచో అది జూన్యము' అనుటయే 
అసంభవము గదా! 


వ్యాఖ్య: శూన్యమే స్వప్రకాశమనినచో అది సతారూపమగు (బ్రహ్మమే అని 
వేదాంత వాదము. 


అన్యో విజ్ఞానమయత ఆనందమయ ఆంతరః | 

అస్తీత్యేవోపలబ్ధవ్య ఇతి వైదికదర్శనమ్‌ 1771 

77. విజ్ఞానముయకోశము లోపల ఆనందమయకోశము గలదని 
వేదమతము. అది భావరూపము. అభావరూపము (లేకపోవుట) కాదు. ఇట్లు 
నైయాయికులు ప్రాభాకర మీమాంనకులు భాట్టమీమాంనకులు చెప్పుదురు. 
తైత్తిరీయ ఉప.2.5.1 కఠ ఉప. 2.3.13 లోని వాక్యములు వీరి ప్రమాణము. 


అణుర్మహాన్మధ్యమో వేత్యేవం తత్రాపి వాదినః । 

బహుధా వివదంతే హి శశ్రుతియుక్తి సమాశ్రయాత్‌ 1 781 

78. వారియందును ఆత్మ అణున్వురూపమన్సీ కాదు చాల పెద్దది 
మహాత్యరూపమైనది అనీ, కాదు కాదు మధ్యమ ప్రమాణము గలది అనీ, 
(శ్రుతిని యుక్తి (తర ము)ని అవలంబించి బహువిధములుగ వాదవివాదములు 
చేయుదురు. (నీరు అనుభవరహితులని ఉద్దేశము). 


అణుం వదంత్యంతరాలాః సూక్ష్మనాడీ ప్రచారతః । 

రోమ్హః సహస్రభాగేన తుల్యాసు ప్రచరత్యయమ్‌ 1179॥ 

79. అంతరాలవాదుల ఆత్మ అణువు వలె నూక్ష్మమందురు. ఏలన 
వెంట్రుకలో వెయ్యవ భాగము వలె నూక్ష్మమైన నాడులయందు అది 
సంచరించును గనుక బృహదారణ్యక ఉప.4.23. కౌశీతకి ఉప. 4.19 


అణోరణీయానేషో9_ణుః సూక్షాత్సూక్ష్మ తరం త్వితి । 

అణుత్వమాహుః శుతయః శతశో9_థ సహస్రశః 1801 

80. అణువు కంటే అణున్వురూపమైనది, నూక్ష్మము కంటే నూూక్ష్మతర 
మైనది ఇట్టు వందలకొలది వేలకొలది (శ్రుతివాకములు ఆత్మ యొక్క 


108 వేదాంత్‌ పంచదశి 


అణుత్తమును వ్యర్థించుచున్దువ అని వారందరు తమ  వాదమును 
నమార్టింతురు. కఠ ఉప.2.20; ముండక ఉప.3.19; కవల్వ ఉప.20; శేతాళ్లతర 
ఉప.3.20; మహా నారాయణ ఉప.3. 


వాలాగ్ర శతభాగస్య శతథా కల్పితస్యచ | 

భాగో జీవః స విజేయ ఇతి చాహాపరా శ్రుతిః ॥81॥ 

81. వెంట్రుక చివర యొక్క నూరవ భాగములో నూరవభాగము జీవుడు. 
దానిని తెలిసికొనవలెను అని మరొక (శ్రుతి చెప్పును. (ఈ శ్యేతాళ్లతర 
ఉప.5్‌.9వ వాక్టము ఆ తెలిసికొనుట ఎంత కష్టమో నూచించుటకు 
ఉద్దేశింపబడినది గాని పరిమాణమును తెలుపుటకు గాదు.) 


దిగంబరా మధ్యమత్వమాహురాపాదమస్తకమ్‌ । 

చైతన్య వ్యాప్తి సందృష్టేరానభాగ్ర[శ్రుతేరపి 1 8211 

52. దిగంబరులైన జైనులు ఆత్మ మధ్యమ పరిమాణము గలదందురు. 
ఆపాదమన్తకము చైతన్యము వ్యాపించి ఉండుటవలనను 'గోరుల చివరల 
నుండి తల వరకు ఆత్మ వ్యాపించి ఉనది' అనే (శ్రుతి వాక్ట బలమునను 
వారట్టు చెప్పుదురు. బృహదారణ్యక ఉవ.1.4.7; కౌషీతకి ఉప.4.20. మధ్యమ 
పరిమాణమనగా శరీరముతో నమానమైన పరిమాణమని అర్ధము. 

సూక్ష్మనాడీ ప్రచారస్తు సూక్షైరవయవైర్భవేత్‌ । 

స్ఫ్టూలదేహస్య హస్తాభ్యాం కంచుక ప్రతిమోకవత్‌ 11881 

83. ఆత్మ తన సూక్ష్మమైన అవయవములచే నూక్ష్మములైన నాడులను 
ప్రవేశించును. నన్దువియగు చొక్కా చేతులయందు న్థూలళరీరపు చేతులు 
ప్రవేశించినట్లు. ఆత్మకు అవయవములు గలవని దిగంబర జైనుల నీద్దాంతము. 


న్యూనాధిక శరీరేషు ప్రవేశో౭_ పి గమాగమైః | 

ఆత్మాంశానాం భవేత్తేన మధ్యమత్వం వినిశ్చతమ్‌ 11841 

84. ఆత్మ యొక్క అవయవములు నంకోచించుట వలనను 
వ్యాకోచించుట వలనను చిన్హవి పెద్దవి అగు వివిధ శరీరములందు ప్రవేశింప 
గలుగును. ఇట్టు ఆత్మకు సాధారణ పరిమాణము మధ్యమమని వారు 
నిళ్ళయింతురు. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 109 


సాంశస్య ఘటవన్నాశో భవత్యేవ తథా సతి । 

కృతనాశాకృతాభ్యాగమయోః కో వారకో భవేత్‌ 118511 

ర5. సావయవమైన ఆత  సౌావయవమగు కుండ వలెనే నళింపక తప్పదు. 
అట్టు ఆత్మ నాళనశీలియినబో కృతనాళము అక్రతాభ్యాగమము అనే దోషముల 
నెవరు వారింపగలరు? వారింప శక్యము కాదు. 


వ్యాఖ్య: ఆత్మకు అవయవములు, అంశములు, భాగములు ఉన్నచో అది 
భాగములు గల కుండ వంటి సకల పదార్థముల వలెనే నశింపక తప్పదు. ఈ 
జన్మమున శరీరముతో బాటు ఆత్మ కూడా మరణించిన, మరు జన్మము నందలి 
సుఖదుఃఖములకు కారణము లేకపోవును. గత జన్మమున ఆత్మ అప్పుడే 
మరణించుటచే ఆ జన్మమున చేసిన పుణ్య పాప కర్మలకు ఫలితము లేకపోవును, 
ఇట్లు కారణము లేకయే ఫలితము కలుగుట అకృతాభ్యాగమము. కారణమునకు 
ఫలితము లేకుండుట కృతనాశము. ఆత్మచే ఈ జన్మమున చేయపడిన సుకృత 
దుష్టృత (పుణ్యపా) కర్మ ఫలితము లేకయే నశించును. అట్లే అట్టి కర్మలేకయే ఈ 
జన్మమున సుఖదుఃఖములను అనుభవించుచున్నట్లు ఏర్పడును. ఇట్టి సంభవము 
ఎవరికిని సమ్మతము కాదు. 


తస్మాదాత్మా మహానేవ నైవాణుర్నాపి మధ్యమః । 

ఆకాశవత్సర్వగతో నిరంశః శ్రుతి సంమతః ॥ 8611 

రర. కనుక ఆత 2 అణువు కాదు మధ్యమము కాదు. అది అనంతము. 
ఆకాళము వలె నర్హవ్యాపి అంశములు లేనిది. ఇదే (శతి సమ్మతమైన 
నీద్దాంతము. 

ముండ ఉప. 3.1.7 శ్వేతాశ్వతర ఉ. 6.49 గౌడపాదకారిక 3.3. 


ఇత్యుక్త్వా తద్విశేషే తు బహుధా కలహం యయుః । 

అచిద్రూపో9_థ చిద్రూప శ్చిదచిద్రూప ఇత్యపి 18/11 

87 ఇట్లు ఆత్మ అనంతము నిరవయవము నర్హవ్యాపియని సాపించి 
దాని లక్షణములను గూర్చి మరల పలువిధములుగ కలహింతురు. చైతన్య 
స్వరూపమని కొందరు, కాదు అచేతనమని మరి కొందరు, కాదు కాదు అది 
చేతనము అచేతనము కూడా అని తదితరులు వాద వివాదములు చేయుదురు. 


110 వేదాంత్‌ పంచదశి 


ప్రాభాకరాస్తార్శి కాశ్చ ప్రాహురస్యాచిదాత్మతామ్‌ । 

ఆకాశవత్‌ ద్రవ్యమాత్మా శబ్దవత్తద్గుణశ్చితిః 1 8811 

58. (ప్రభాకర నంప్రదాయమువారు, తార్కికులు, ఆత్మ అచేతనము 
అందురు. ఆకాళము వలె ఆత్మయొక్క (ద్రవమనీ ఆకాశమునకు శబ్దము 
గుణమైనట్లే ఆత్మకు చైతన్యము గుణమనీ చెప్పుదురు. 


వ్యాఖ్య: తార్మికుల మతమున ద్రవ్యములు తొమ్మిది. పృథివి జలము తేజము 
(అగ్ని) వాయువు ఆకాశము కాలము దిక్కు ఆత్మ మనస్సు. ఒక్కొక్క ద్రవ్యమున 
కొక్కొక్క విశేషగుణముండును. పృథివికి వాసన జలమునకు రుచి అగ్నికి 
రూపము, ఇట్లు. ఆత్మ యొక్క గుణము చైతన్యము. 

ఇచ్చాద్వేష ప్రయత్నాశ్చ ధర్మాధర్మా సుఖాసుఖే | 

తత్సంస్మ్కారాశ్చ తస్యైతే గుణాళ్చితివదీరితాః 18911 

89. చైతన్యము మాత్రమే గాక ఇచ్చు, ద్వేషము, ప్రయత్హము, ధర్మము 
అధర్మము, సుఖము, దుఃఖము, సంస్కారములు ఇవన్ఫీ ఆత్మ యొక్క 
గుణములని వారందరు. 


ఆత్మనో మనసాయోగే స్వాదృష్టవశతో గుణాః | 

జాయంన్తేత థ ప్రలీయంన్తే సుషుప్తే౭_ దృష్టసంక్షయాత్‌ 11901 

90. పూర్చుకర్మల వలన కలిగిన అద్బష్టముచే ఆత్మ మనస్సుతో 
కలనినవుడు ఈ వివిధ గుణము లేర్పుడును. ఈ అదృష్టము తీరగనే ఆత్మ 
నుషుప్తిలోనికి పోవును. ఆ గుణములును లయమునొందును. 


చితిమత్తాాచ్చేతనో౭_య మిచ్చాద్వేషప్రయత్నవాన్‌ | 

స్యాద్ధర్మాధర్మయోః కర్తా భోక్తా దుఃఖాదిమత్త్వతః 119111 

91. వైతన్యమను గుణముండుట చేత ఆత్మ చేతనము. ఆ వైతన్యము 
ఇచ్చాద్వేష ప్రయత్సములుగా అభివ్యక్తమగును. ధర్మాధర్మములకు ఆత్మకర్త 
అగును. తత్తలితముగ నుఖదుఃఖములకు భోక్రయగును. 

యథా౭_త్ర కర్మవశతః కదాచిత్మం సుఖాదికమ్‌ | 

తథాలోకాన్తరే దేహే కర్మణేచ్చాది జన్యతే 11921 

92. కర్మవశమున ఈ జన్మమున నుఖాదికములు ఆగంతుకములైనట్లో 
మరొక లోకమున ఇతర దేహమునందు చేసిన కర్మఫలముగ ఇబ్బాదులను 


షష్టము : చిత్రదీప ప్రకరణము 111 


కలుగును. (కనుక వైతన్యముతో నవి ఆత్మ యొక్క అన్ది గుణములను 
కదాచిత్కములే. అవ్రుడమ్రుడు వచ్చిపోవునవే) 


ఏవం చ సర్వగస్యాపి సంభవేతాం గమాగమౌ । 

కర్మకాండః సమగ్రో౭_త్ర ప్రమాణమితి తే౭_వదన్‌ 11931 

93. మరియు, నర్షవ్వాపియైనా ఆత్మ శరీరములలోనికి వచ్చుచు (జన్మ) 
పోవుచు (మరణము) ఉండును. వేదములోని కర్మకాండ అంతా తమ 
వాదమునే సమర్థించునని వారందరు. 


ఆనందమయకోశో యః సుషుప్తా పరిశిష్యతే । 

అస్పష్టచిత్స ఆత్మైషాం పూర్వకోశో౭_స్య తే గుణాః 11941 

94. పంచకోశములలో మొదటిదగు ఆనందమయకోశము నుషుప్తి 
యందును ఉండును. అది చైతన్యమును అస్పష్ట్రముగ మాత్రమే ప్రకటించును. 
ఆ ఆనందమయకోశమే ఆత్మయని ప్రాభాకరులు, తార్కికులు భావింతురు. 
ఆత్మ యొక్క గుణములని వీరు చెప్పునవి ఈ ఆనందమయ కోశపు 
గుణములే, 


వ్యాఖ్య: సుషుప్తిలో చైతన్యము లేక జాగ్రత్‌ స్వష్నములందు మాత్రమే 
ఉండినచో “సుఖముగా నిద్రించితిని, నాకేమీ తెలియలేదు అనే సుఖము, 
అజ్ఞానముల జ్ఞాపకము సంభవింపదు. వీనిని అనుభవించి మరల గుర్తు తెచ్చుకొను 
ఒక చైతన్యసత్త ఉండే తీరవలెను. (శ్రుతి కూడా ఆత్మ నిర్గుణమని వర్ణించును. 
ఇచ్చాద్వేషాదులు మనోధర్మములని బృహదారణ్యక ఉప. 1.5.3 చెప్పును. దానికి 
తగినట్లు మనస్సు పనిచేయు జాగ్రత్‌ స్వప్నములందు మాత్రమే ఇచ్చాదులు 
కన్పించును కదా! తార్మికులనునట్లు అసంఖ్యాకులగు పురుషులందరు 
సర్వవ్యాపులైనచో అందరును అన్ని శరీరములు కర్మలతో సంబంధపడుటచే ఏది 
ఎవరికి చెందునో అనే నిర్ణయము కష్టమగును. ఇతర కారణములచే కూడా ఆత్మను 
గూర్చి (ప్రాభాకరుల, తార్మికుల వాదము అసమంజసము. ఆత్మయని వారు 
(భ్రమపడునది ఆనందమయకోశము మాత్రమే. 

గూఢం చైతన్యముత్రేక్ష్య జడబోధస్వరూపతామ్‌ I 

ఆత్మనో (బ్రువతే భాట్టాశ్చిదు తేక్షోల్టిత స్మ ఎతేఃి 119511 


112 వేదాంత్‌ పంచదశి 


95. భాట్ట మీమాంనకులు ఆత్మయందు చైతన్యము గూఢమై ఉన్దదనీ 
నస్వరూపమున అది చేతనము, అచేతనము కూడా అనీ అందురు. మేలుకొనిన 
పురుషుడు తన గాఢనిద్రను న్మరించుటను బట్టి వీరిట్టు నిళ్లయింతురు. 


వ్యాఖ్య: షడ్డర్భనములలో అయిదవదగు పూర్వ మీమాంసయందు రెండు 
సంప్రదాయములు గలవు. ప్రభాకర సంప్రదాయము, కుమారిల భట్టు 
సంప్రదాయము. వీరినే సంగ్రహముగ భాట్టులని వ్యవహరింతురు. ఆరవదగు 
ఉత్తర మీమాంసయే వేదాంతము. 


జడో భూత్వా తదా౭_ స్వాప్సమితి జాద్యస్మృతిస్తదా । 

వినా జాడ్యానుభూతిం న కథజ్బోదుపద్యతే 119611 

96. 'జడుని వలె నిద్రించితిని" అనే న్శరణ అట్టి జడత్యపు అనుభవము 
ఉండుట చేతనే నంభవము. కాని ఒక బైతన్యాంశము లేనిదే ఇట్టి అచేతనా 
అనుభవవు స్మరణ నిద్దింపదు. కనుక ఆత్మ చేతనము అబేతనము కూడా. 


వ్యాఖ్య: కొన్ని స్థితుల యందు చైతన్యము ఆవృతమై ఉండునని భాట్టుల 
నిర్ణయము. 

ద్రష్టుర్ణ ఫప్టేరలోపశ్చ శ్రుతః సుప్తా తతస్త్వయమ్‌ । 

అప్రకాశ ప్రకాశాభ్యామాత్మా ఖద్యోతవద్యుతః 119711 

97. నిద్రయందు (ద్రష్ట గాని దృష్టి గాని లోపింపవు (బృహదారణ్యక 
ఉప.4.3.23) అనే (శుతివాక్సమును చూపుచు వారు మిణుగురు పురుగు వల 
ఆత్మ(ప్రకాళము అప్రకాళము కూడా అని చెప్పుదురు. 


నిరంశ స్యోభయాత్మత్వం న కథజ్బద్ధటిష్యతే ॥ 

తేన చిద్రూప ఏవాత్మేత్యాహుః సాంఖ్యవివేకినః 11981 

98. నిరవయవమగు ఆత్మ రెండూ చేతనము అచేతనము కూడా, 
అగుట ఏ విధముగనైనను నంభవింపదు. ఆత్మ చిద్రూపము మాత్రమే అని 
సాంఖ్యులు వాదింతురు. 


వ్యాఖ్య: ఆత్మ విజ్ఞానఘనమని (శ్రుతి వాక్యము. అందు అచేతనమునకు 
స్థానము లేదు. నిద్రయందలి జడత్వమును స్మరించుట జడమగు విషయమును, 
మాయను, అనుభవించుట చేత. ఆత్మ యొక్క జడత్వమును అనుభవించి కాదు. 
కనుక భాట్టుల వాదము సమీచీనము కాదు. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 113 


జాడ్యాంశః ప్రకృతే రూపం వికారి త్రిగుణం చ తత్‌ । 

చితో భోగాపవర్గార్థం ప్రకృతిః సా ప్రవర్తతే 19911 

99. జడత్తము ప్రకృతి న్యభావము. అది పరిణామ శీలము, 
(త్రిగుణాత్మకము. చిద్రూపవుడగు పురుషుని భోగము (అనుభవము అపవర్గము 
(మోక్షము) కొరకు (ప్రక్షతి పనిచేయును. 


వ్యాఖ్య: సత్త్వరజస్తమోగుణాత్మకమైన ప్రకృతి పురుషుని బంధమోక్షములను 
కల్పించునని సాంఖ్యవాదము. 


అసంగాయాళ్చితేర్చంధమోక్షౌ భేదాగ్రహాన్మతౌ 

బంధముక్తి వ్యవస్థార్థం పూర్వేషామివ చిద్భిదా 11100॥ 

100. పురుషుడు నంగరహితుడు పరిశుద్దుడు అయినను. ప్రకృతి 
పురుషుల భేద జ్ఞానము లేక (ప్రకృతియే తానని (భ్రమపడి, పురుషుడు 
బంధమునకు లోనగుచున్భాడు. ఆ బేధజ్ఞానము కలిగినంతనే మోక్షము 
లభించును. ఈ బంధమోక్షముల వ్యవస్థ కొరకు నైయాయికులు మొదలగు 
వారివలనే సాంఖ్యులు అనంఖ్యాక పురుషులను ప్రతిపాదింతురు. 


మహతః పరమవ్యక్తమితి ప్రకృతిరుచ్యతే । 

శ్రుతావసజ్ఞతా తద్వదసజ్లోహీత్యతః స్ఫుటా 11101॥ 

101. అవ్యక్తమగు ప్రకృతి వ్యక్తప్రకృతియగు మహత్తు కంటే భిన్భమనీ 
ఆత్మ అసంగమనిీ చెప్పు (శ్రుతిని వారు ప్రమాణీకరింతురు. 


వ్యాఖ్య: కఠ ఉప.1.8.11; బృహదారణ్యక ఉప.4.3.15, 4422. 
గుణములు సామ్యావస్థయందుండుట ప్రకృతి స్వభావము. అది చెదరినపుడు సృష్టి 
ప్రారంభమగును. జడమగు ప్రకృతి తానంతట తానే ఎట్లు చెదరగలదు? 
అసంగుడగు పురుషుడు ఎట్లు ప్రకృతిని చెదరగొట్ట గలడు? రెండవది: పురుషులు 
అసంఖ్యాకులై ప్రకృతి శాశ్వతమైనచో వాని మధ్య ఏదోక సంబంధము కల్పింప 
వలసి వచ్చును. సంబంధమేర్చడి నంతనే పురుషుని అసంగత్వము భంగపడును. 
ఇట్లు సాంఖ్యులవాదము కూడా సరికాదు. వేదాంతవాదమున ఆత్మ సత్‌చిత్‌ 
ఆనందస్వరూపమని ప్రథమ (ప్రకరణముననే నిరూపింప బడినది. (1. 10). 


చిత్సన్నిధౌ ప్రవృత్తాయాః ప్రకృతేర్షి నియామకమ్‌ | 
ఈశ్వరం బువతే యోగాః స జీవేభ్యః పరః (శ్రుతః 111021 


114 వేదాంత్‌ పంచదశి 


102. యోగులు ఈళ్ళురుని గూర్భి) బెప్పుదురు. చిత్సానిధ్యమున 
ప్రవర్తించు ప్రకృతిని నియమించునది ఈళ్ళరుడే. ఈళ్ళరుడు బీవుల కంటే 
(శ్రేష్టుడు. 

వ్యాఖ్య: ఆత్మను గూర్చిన భేదాభిప్రాయములను వివరించి ఈశ్వరుని గూర్చిన 
అభిప్రాయములను వివరించుచున్నాడు. 


ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి (శ్రుతిః । 

అరణ్యకే£_ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః 11031 

103. ఈళ్ళరుడు జీవులకు ప్రకృతికి (ప్రభువనీ గుణములను కూడా 
నియమించుననీ (ఖతి (ప్రకటించును. అరణ్యకమున ఈళ్ళరుడు అంతర్యామి 
అని వర్ణింపబడాను. 


వ్యాఖ్య: శ్వేతాశ్వర ఉప. 6. 14; బృహదారణ్యక ఉప. 8.7; కఠ ఉప.2. 38. 
సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము 
నొందును. యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును. 


అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః । 

వాక్యాన్యపి యథా ప్రజ్ఞం దార్జాయోదాహరన్తి హి 11041 

104. ఈళ్ళరుని విషయమున కూడా వివిధ తాల్సికులు తమ తమ 
తర్భములబే వివిధ వాదములతో కలహింతురు. తమ తమ ప్రతిభకు తగినట్టు 
_్రుతివాక్ళములను కూడా దార్జ్యార్థము ఉటంకింతురు. 


క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః । 
పుంవిశేషో భవేదీశో జీవవత్సో9_ప్యసంగచిత్‌ 11054 


105. యోగనసూ(త్రకారుడైన పతంజలి మతమున ఈళ్ళరుడు క్రేళకర్శ 
విపాక ఆశయములు స్పృర్శింపని ఒక విళిష్ట పురుషుడు. వురుషుల వలెనే 
ఈళరుడు అనంగుడు చిద్రూవుడు. 


వ్యాఖ్య: యోగసూత్రముల సమాధి పాదము సూ.24& అవిద్యా అస్మితా 
రాగద్వేషములు అభినివేశము అనునవి అయిదు క్లేశములు. శుక్లము కృష్ణము 
శుక్షకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య, పాప, పుణ్యపాపమిశ్రమ, కర్మ) 
జాతి ఆయువు భోగము అనునవి మూడు విపాకములు. ఆశయములనగా 


షష్టము : చిత్రదీప ప్రకరణము 115 


సంస్కారములు. సాంఖ్యులకును యోగులకును పురుషుడు భోక్తమాత్రమె, 
కర్తకాడు. కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు. 
బుద్ధితో తాదాత్య్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును. సమాధి ద్వారా 
తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును. 


తథాపి పుంవిశేషత్వాద్ధటతే౭_ స్య నియంతృతా 

అవ్యవస్థా బంధమోక్షావాపతేతామిహాన్యథా 11106 

106. విళిష్టపురుషుడగుటచే ఈళ్ళరుని నియంత్సత్తము నంభవ 
మగును. అట్టి నియామకుడు లేనిబో ఎవరు బంధమున ఉండవలెనో ఎవరు 
మోక్షమును పొందవలెనో ఎట్లో అనే వ్యవస్థ సిద్దింపదు గదా! శ్లే. ఉప. 6.16-17. 

భీషా9_స్మాదిత్యేవమాదావసజ్లస్య పరాత్మనః । 

శ్రుతం తద్యుక్తమప్యస్య క్లేశకర్మాద్యసజ్ఞమాత్‌ 11107॥ 

107. ఈళ్యరుని వలని భీతిచే ప్రకృతి ప్రవర్తించునని (శ్రుతి చెప్పును. 
ఈళ్ళరుడు అనంగుడైనను జగన్గియామకుడు. క్లేశకర్మాదులు ఈళ్లరుని 
న్హుళింపవు గనుక జగ్యత్తభుత్తము ఈశ్లరునికి తగియున్లుది. తైత్తిరీయ ఉప. 
2.8.1 కఠ ఉప.2.3.3. నృసింహతాపనీయ ఉప.2. 

జీవానా మష్యసంగత్వా త్మేశాదిర్న హ్యథాపి చ | 

వివేకాగ్రహతః క్లేశకర్మాది ప్రాగుదీరితమ్‌ 1108 

108. ఆ మాటకు, బీవులు కూడా అనంగులగుటచే క్రేశకర్మాదుల వారిని 
కూడా అంటవు. కాని తమ నిజన్వురూపమును గూర్చిన అజ్ఞానము వలన 
ప్రకృతి వికారములైన బుద్ద్యాదులతో తాదాత్మ్యమును భావించుకొని 
క్షేశాదులతో నంబంధపడును. చూ.100వ శ్లోకము. 

నిత్య జ్ఞాన ప్రయత్నేచ్చా గుణానీశస్య మన్వతే I 

అసబ్ఞస్య నియంతృత్వ మయుక్తమితి తార్మికా 111091 

109. ఈళ్ళరుడు అసంగుడగుటచే అతని నియంతృత్యము అసంగత 
మని తార్కికులు నిరాకరింతురు. నిత్యమైన జ్ఞానప్రయత్హ ఇచ్చు అనే 
గుణములను వారు ఈళ్లరునకు అనయింతురు. 


పుం విశేషత్వమప్యస్య గుణై రేవన చాన్యథా । 
సత్యకామః సత్యసంకల్ప ఇత్యాదిశ్రుతిర్ణగౌ ॥ 1101 


116 వేదాంత్‌ పంచదశి 


110. ఈ గుణముల చేతనే ఈళ్ళరుడు. ఏళిష్ట పురుషుడగుట 
నిద్దించును. మరొకవిధమయున నీద్రింపదు. సత్యకాముడు నత్యనంకల్పుడు ఇట్టు 
(శ్రుతి వర్ణించుచున్భది. ఛాందోగ్య ఉప. 50౮ 8.7.1-3 

నిత్యజ్ఞానాదిమత్వే౭_ స్య సృష్టి రేవ సదాభవేత్‌ । 

హిరణ్యగర్భ ఈశో9_పి లిజ్ఞదేహేన సంయుతః ॥111॥ 

11. కాని ఈళ్ళరుడు నిత్యజ్ఞానాది గుణాన్తితుడైనబో నృష్టియే 
నిత్యముగా ఉండవలని వచ్చును. కనుక తార్కికులు ఈళ్ళరుడనునది 
నిజముగ లింగశరీరముల నమష్టియగు హిరణ్యగర్భుడే. 


వ్యాఖ్య: వేదాంతులిట్లు తార్మికుల వాదమునందు దోషమును జూపి వారి 
వాదమును తమ వాదముతో సమన్వయించుకొనుచున్నారు. ఈశ్వర హిరణ్య 
గర్భులు ప్రథమ ప్రకరణమున వర్ణింపబడిరి. చూ. 16-24. 

ఉద్గీథ బ్రాహ్మణే తస్య మాహాత్యమతి విస్తృతమ్‌ | 

లింగ సత్తేపి జీవత్వం నాస్య కర్మాద్యభావతః 111121 

112. పొరణ్యగర్భుని మహిమ ఉద్గీథ (బ్రాహ్మమున విస్తరింపబడినది. 
నూక్ష్మదేహముల నమసష్టియైనను కామకర్మాదులు హిరణ్యగర్భునకు లేను 
కనుక అతడు బీవుడనుటకు వీలు లేదు. బృహదారణ్యక ఉప. 1.3 

స్టూలదేహం వినా లిజ్ఞదేహో న క్వాపి దృశ్యతే | 

వైరాజో దేహ ఈశో9_ తః సర్వతోమస్తకాదిమాన్‌ 1 1134 

113. స్థూలశరీరము లేకయే నూక్ష్మళరీరముండుట ఎక్కడను చూడము 
గనుక విరాట్టురుషుడే నిజమగు ఈళ్చరుడు. అతనికి ఎల్లెడల శిరస్సులు 
మొదలగునవి కలవు. 


సహస్రశీర్నే త్యేవం చ విశ్వతశ్చక్షురిత్యపి । 

శుతమిత్యాహురనిశం విశ్వరూపస్య చిన్తకాః 111141 

114. అని దిక్కులయందూ వ్యాపించి అనంతములైన తలలతో 
కనులతో ఉన _ విరాడూపమే జగద్రూపమని (వతి చెప్పును. ఇట్టు 
విరాడుపానకులు వాదింతురు. బుగ్యేదము 1.10.90; శ్చేతాళతర ఉప. 3.3. 

సర్వతః పాణిపాదత్వే కృమ్యాదేరపి చేశతా । 

తతశ్చతుర్ముఖో దేవ ఏవేశో నేతరః పుమాన్‌ 1111511 


షష్టము : చిత్రదీప ప్రకరణము 117 


115. ఎల్లయెడల ఈళ్చరుని పాణిపాదములు గలవనుటచే (క్రిమి 
కీటకములందు కూడా ఈళ్లరత్యము భావింపవలసి వచ్చును. కనుక 
చతుర్ముఖుడైన (బ్రహ్మయే ఈళ్ల్ళరుడు మరియెవరూ కాదని ఇతర 
ఉవానకులందురు. 


పుత్రార్థం తముపాసీనా ఏవమాహుః ప్రజాపతిః । 

ప్రజా అస్ఫజతేత్యాదిశ్రుతిం చోదాహరన్యమీ 111611 

116. పుత్రార్థమై (బ్రహ్మను ఉపానించే వారు ఈ విధముగ (ప్రజలను 
(బ్రహ్మ నృష్టించెను” అనే (శ్రుతి వాక్యములను ఉదాహరింతురు. 


విష్టోర్నాభేః సముద్భూతో వేధా కమలజస్తతః । 

విష్ణురేవేశ ఇత్యాహుర్లోకే భాగవతా జనాః 11117॥ 

117. విష్ణువు యొక్క నాభికమలము నుండి బ్రహ్మ జనించెను. కనుక 
విష్ణువే ఈళ్ళరుడు జగ(త్రభువు అని విష్ణుభక్తులైన భాగవతులందురు. 

శివస్య పాదావన్వేష్టుం శార్జ్యశక్తస్తతః శివః | 

ఈశో న విష్ణురిత్యాహుః శైవా ఆగమమానినః ॥ 1181 

118. వ ఆగమములను ప్రమాణముగ స్వీకరించే శైవులు, విష్ణువు శివుని 
పాదములను కనుగొనుటకు నర్హదా అళశక్తుడయ్యెను కనుక శివుడే 
జగదీళ్ళరుడు అందురు. 


పురత్రయం సాదయితుం విఘ్నేశం సో౭_ప్యపూజయత్‌ । 

వినాయకం ప్రాహురీశం గాణపత్యమతే రతాః 111941 

119. గాణపత్యులు, (తవుర సంహాోరార్థమై ఆ శివుడు గూడా గణపతిని 
విఘ్మేశ్వరుని పూజించెను. కనుక గణోజుడే జగదీశ్రరుడందురు. 


ఏవమన్యే స్వస్వపక్షాభిమానేనాన్యథా£_ న్యథా । 

మంత్రార్థవాద కల్పాదీనా్రిత్య ప్రతిపేదిరే 112011 

120. ఇట్టు తమ తమ వాదముల అభిమానించుచు ఇతరులు కూడా వేరు 
వేరుగా వేదమం(తములను అర్థవాదములను కల్పములను ఐతిహ్యము లను 
ఆ(శ్రయింబి వివిధ ప్రతిపాదనలను చేనిరి. 


అంతర్యామిణమారభ్య స్థావరాంతేశవాదినః ॥ 
సన్య్యశ్వత్థార్మవంశాదేః కులదైవత దర్శనాత్‌ 111211 


118 వేదాంత్‌ పంచదశి 


121. అంతర్యామి మొదలు న్లావరముల వరకు అదే ఈళ్ళరుడని 
వాదించువారు గలరు. అళ్ళళ్హవుక్షము, నూర్వకాంతము, వెదురు కూడా 
కులదైవములుగ చూచుచున్భాము గదా. 


తత్త్వ నిశ్చయకామేన న్యాయాగమ విచారిణామ్‌ | 

ఏకైవ ప్రతిపత్తిః స్యాత్సా౭_ప్యత్ర స్ఫుటముచ్యతే 1112211 

122. తత్త్వమును తెలియగోరువారు. (శ్రతిని తర్భమును 
అనునరింతురు. వారి నిర్ణయము కూడా -ఈళ్ళరుడొక్కడే అనునదే. అదే 
ఇచ్చుట నృష్టముగ చెప్పుబడుచున్దుది. 

మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ । 

అస్యావయవ భూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్‌ | 1231 

123. విళ్ళమునకు ఉపాదాన కారణమగు ప్రకృతియే మాయయనీ 
మాయధీజుడే మహేళ్లరుడనీ అతడు అచేతన _ చేతనాత్మకమైన 
జగత్తునంతటిని వ్యాపించి ఉన్గాడనీ ఆ జగద్దిషయములన్గీ అతని 
అవయవముల వంటివే అనీ (వతి చెప్పును. శ్యేతాళ్లతర ఉప.4.10. 


ఇతిశ్రుత్యనుసారేణ న్యాయ్యో నిర్ణయ ఈశ్వరే । 

తథాసత్యవిరోధః స్యాత్‌ స్థావరాన్రేశవాదినామ్‌ 111241 

124. ఈళ్లరుని పట్ల ఇది (శ్రత్యనుసారమైన న్యాయమైన నిర్ణయము. 
అట్లయిననే వృక్షములను ఈళ్యరుడను వారితో కూడా విరోధముండదు. 


మాయాచేయం తమోరూపా తాపనీయే తదీరణాత్‌ । 

అనుభూతిం తత్రమానం ప్రతిజజ్ఞే శ్రుతిః స్వయమ్‌ 112541 

125. న్ధునింహ ఉత్తర తాపనీయోపనిషత్తు(9) మాయను తమోరూపముగ 
అంధకారముగ _ చెప్పుచున్లుది. (వతి న్వయముగనే ఎల్లరయనుభవమునే 
ప్రమాణముగ జూపుచున్దుది. 

జడం మోహాత్మకం తచ్చేత్యనుభావయతి (శ్రుతిః | 

ఆబాలగోపం స్పష్టత్వాదానంత్యం తస్య సా౭_బ్రవీత్‌ 1 1261 

126. మాయ యొక్క స్వరూపము జడము (భ్రమాత్మకము అని (వతి 
చెప్పును. బాలురు మందబుద్దులకు కూడా దీనిని ప్రకటింతురని 
(ప్రతియనును. నృనింహ ఉత్తర తాపనీయ ఉప. 9. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 119 


అచిదాత్మఘటాదీనాం యత్స్వరూపం జడం హి తత్‌ । 

యత్ర కుంఠీభవేద్బుద్ధిః స మోహ ఇతి లౌకికాః 1112711 

127. వైతన్యరహితములైన ఘటము మొదలగువాని న్వరూపమే 
జడస్తురూపము. దేనినర్ధము చేనీకొనలేక బుద్ధికుంటుపడునో అది మోహము 
అని లోకవ్యవహారము. 

ఇత్థం లౌకిక దృష్ట్యా ఏతత్‌ సర్వైరప్యనుభూయతే I 

యుక్తి దృష్ట్యా త్వనిర్వాచ్యం నాసదాసీదితి శ్రుతేః 111281 

128. ఈ విధముగ లౌకిక దృష్ట్యా మాయ. ఎల్లరచేతను 
అనుభవింపబడుచున్చుది. తర్కద్భష్టా మాయను నిర్హచించి_ చెప్పుటకు 
వీలులేదు. అది అనిర్హచనీయమనియే అనవలెను. దానికి (శ్రుతి ప్రమాణము 
నానదీయ నూక్తమే. (బుగ్వేదము. 10.129) 


వ్యాఖ్య: మాయకు కారణమేది అనే ప్రశ్న అసంగతము. ఏలన కార్యకారణ 
సంబంధమే మాయా కార్యము. కనుక మాయకేది కారణమని తగవాడుట కొడుకు 
తల్లిని 'నీ పెండ్లికి నన్నేల పిలువలేదు?” అని నిర్భంధించినట్లే ఉండును. 


నాసదాసీద్విభాతత్వాన్నో సదాసీచ్చ బాధనాత్‌ । 

విద్యా దృష్ట్యా శ్రుతం తుచ్చం తస్య నిత్యనివృత్తితః | 12911 

129. మాయ యొక్క ఫలితములు న్వష్టముగ ఇంద్రియగోచరములు 
అగుచుండుట చేత అది లేదనలేము. జ్ఞాసోదయమైనపుడు నళించుట చేత 
నిజముగ ఉన్గదనీ అనలేము. (బ్రహ్మజ్ఞానపు దృష్ట్యా మాయ పనిచేయదు కనుక 
అది ఉపేక్షణీయమే అగును. బృహదారణ్యక ఉప. 4.4.19 కఠ ఉప.4.11. 


తుచ్చా౭_నిర్వచనీయా చ వాస్తవీ చేత్యసౌ త్రిధా | 

జ్లేయా మాయా ్రిభిర్పోధైః శ్రాతయౌక్తిక లౌకికైః 111301 

130. మాయ తుచ్చమనీ అనిర్హచనీయమనీ వాస్తవమనీ మూడు 
విధములుగ గ్రహింపబడుచున్లది. (వతృ్వనుసారము మాయ తుచ్చము. 
తార్కికముగ అనిర్హచనీయము. లోక వ్యవహారమున వాస్తవము. 

అస్య సత్త్వమస్త్వం చ జగతో దర్శయత్యసా । 

ప్రసారణాచ్చ సంకోచాద్యథా చిత్రపటస్తథా 111811 


120 వేదాంత్‌ పంచదశి 


131. ఈ (ప్రపంచము ఉన్భట్టుగను (జాగ్రదవస్ట యందు), లేనట్టుగను 
(సుషుప్తియందు), మాయ చూపించును. తైల చిత్రమును విప్పిచూపుచు 
చుట్టివేని చూపునట్టుగనే. (నృసింహ ఉత్తర తాపనీయ ఉప.9) 


అస్వతంత్రా హి మాయా స్యాదప్రతీతేర్వినా చితిమ్‌ । 

స్వతంత్రా౭ి_పి తథైవ స్యాదసంగస్యాన్యథాకృతేః 1113211 

132. గుర్తించే చైతన్యము లేనిచో మాయ అనుభవమునకు రాదు కనుక 
అది అన్వుతం(తం అని అనాలి. కాని నిత్యముక్తమగు ఆత్మను బద్రమైనట్టు 
చూపుట చేత మాయ నస్వుతం(త్రమని కూడా చెప్పవచ్చు. 


కూటస్థాసజ్ఞమాత్మానం జగత్త్వేన కరోతి సా। 

చిదాభాస స్వరూపేణ జీవేశావపి నిర్మమే 1113811 

133. కూటన్టము (నిర్హొకారము) నంగరహితము అగు ఆత్మను అది 
జగద్రూపముగ చూపును. ఆత్మను తనయందు ప్రతిఫలించుకొని జీవుని 
ఈళ్చురుని కూడా నిర్భ్మించును. 


కూటస్థమనుపద్రుత్య కరోతి జగదాదికమ్‌ | 

దుర్హటైెకవిధాయిన్యాం మాయాయాం కా చమత్కృతిః 111841 

134. కూటస్టమునకు ఏ ఉపద్రవమును కల్పింపకయే మాయ జగదాది 
విషయములను న్పష్టించును. ఇట్టి అనంభవములైన పనులను నంభవింప 
జేయుటయే మాయయందలి చమత్కారము. 

ద్రవత్వముదకే వహ్నావౌస్ట్రం కాఠిన్యమశ్శని । 

మాయాయా దుర్హటత్వం చ స్వతః సిద్ధ్యతి నాన్యతః 11351 

135. జలమునకు ద్రవత్యము, అగ్జికి ఉష్ణత, శిలకు కాఠిన్యము, 
సభావములైనట్లే అనంభవమును నంభవములుగా చేయుట మాయకు 
స్వభావ నీద్రము. 

న వేత్తి లోకో యావత్తం సాక్షాత్తావచ్చమత్కృతిమ్‌ I 

ధత్తే మనసి పశ్చాత్తు మాయైషేత్యుపశామ్యతి 1 13611 

136. ఇంద్రజాలములోని చమత్కారమంతా ఇంద్రజాలికుని తెలునుకో 
నంత వరకే. తెలినిపోయిన పిదప ఇది ఇంద్రజాలము మాత్రమే అని 
ఉపశమనము కలుగును. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 121 


వ్యాఖ్య: అట్లే మాయను తెలుసుకోనంత వరకు మాయా కార్యమైన ఈ 
జగత్తు ఆహా! ఎంత అద్భుతము అనిపించును. మాయ యొక్క రహస్యము తెలిసిన 
పిదప అంతా నీరసమని (మిథ్య అని) స్పష్టపడును. 


(ప్రసరంతి హి చోద్యాని జగద్వస్తుత్వ వాదిషు । 

న చోదనీయం మాయాయాం తస్యాశ్చొద్యైకరూపతః 1 1871 

137. ఈ జగత్తు వాస్తవమని భావించువారికి అందలి అద్భుతములు 
నంగతములగును. కాని ఇది అంతా మాయ అని అనే వేదాంతులకు, మాయయే 
అద్భుతమనే వేదాంతులకు మాయాకార్యమునందు విశేషమేమీ కన్ఫింపదు. 

చోద్యేం పి యదిచోద్యం స్యాత్త్వచ్చోద్యే చోద్యతే మయా। 

పరిహార్యం తతశ్చోద్యం న పునః ప్రతిచోద్యతామ్‌ 11381 

138. మాయ అద్భుతమనుటను లక్లోవించి ఏమి లాభము? అట్టి 
ఆక్షపములను మేము కూడా ఆక్షపింపగలము. కర్తవ్యమేమనగా శ్యాస్తానుగుణ 
మైన విచారణ ద్యారా మాయను పరిహరించుట. కనుక వ్యర్థముగ చష్క 
వాదములు చేయవలదు. 


వ్యాఖ్య: కేవలము తర్మమును ఆశ్రయించి కార్యకారణముల సంబంధము 
లతో కుస్తీపట్టుట వ్యర్ధప్రయాస. ఏలన కార్యకారణ సంబంధమే మాయ యొక్క 
కార్యము. కనుక స్వంత బుద్ది కుశలతను ప్రకటించే ప్రయత్నములు మాని 
మాయా రహస్యమును భేదించు ప్రయత్నము శాస్తోక్తముగ చేయవలెను. 


విస్మయైక శరీరాయా మాయాయాశ్చోద్యరూపతః । 

అన్వేష్యః పరిహారో౭_ స్యా బుద్ధిమద్భిః ప్రయత్నతః 1118911 

139. రూపు దాల్చిన ఆళ్ళుర్భమే మాయ. నంళయమే దాని శరీరము. 
బుద్ధిమంతులు ప్రయత్దు వఫూర్చుకముగ దానిని పరిహరించే మార్గము 
వెదుకవలెను. 

మాయాత్వమేవ నిశ్చేయమితి చేత్తర్జి నిశ్చిను | 

లోకప్రసిద్ధమాయాయా లక్షణం యత్తదీక్ష్యతామ్‌ 111401 

140. మాయను పరిహరించుటకు పూర్వము మాయాత్తము, మాయ 
యొక్క లక్షణము, నిళ్ళయింపవలెను గదా అనినబో వినుము. లోకప్రసిద్దమైన 
ఇం(ద్రజాల లక్షణమునే చూడుము. 


122 వేదాంత్‌ పంచదశి 


వ్యాఖ్య: ఇంద్రజాలము స్పష్టముగ కన్పించుచునే ఉండును, కాని దాని 
లక్షణం “ఇది” అని చెప్పలేము. అట్లే మాయ కూడా కన్పించును కాని ఇదమిత్సమని 
చెప్పజాలమని ఉద్దేశము. కాని ఈ నిర్వచనము దోషరహితము కాదు. బ్రహ్మము 
కూడా ఇదమిత్ధమని చెప్పలేము. అది కన్పించదు కూడా. కుందేటి కొమ్ము అని 
స్పష్టముగ చెప్పగలము కాని అది కూడా ఏనాటికిని కన్సింపదు. 


న నిరూపయితుం శక్యా విస్పష్టం భాసతే చయా। 

సా మాయేతీంద్రజాలదౌ లోకాః సంప్రతిపేదిరే ॥ 1414 

141. నిర్ణయించుట అళకృమైనది నృష్టముగ కన్చించునది మాయ అని 
ఇంద్రజాలము మొదలగు వాని పట్ల జనులు న్వీకరించిరి. 

స్పష్టం భాతి జగచ్చేదమశక్యం తన్నిరూపణమ్‌ । 

మాయామయం జగత్తస్మాదీక్షస్వాపక్షపాతతః 111421 

142. ఈ జగత్తు న్పష్టముగ కన్పించుచున్లుది. కాని దాని న్వడూపమేమో 
న్నిర్ణయింపనలవి కాదు. కనుక నిమ్హక్షపాతముగా ఈ జగత్తు మాయామయము 
(భ్రమాత్మకము అని (గ్రహింపుము. 


నిరూపయితుమారబ్దే నిఖిలైరపి పండితై ః । 

అజ్ఞానం పురతస్తేషాం భాతి కక్షాసు కాసుచిత్‌ 1114311 

143. ఎంత పండితమార్తాండులైనను అందరును ఏదో ఒక స్తాయి 
యందు దీనికి కారణము మాకు తెలియదు అని అంగీకరింపక తప్పదు. 


వ్యాఖ్య: ఏ శాస్తమునందైనను ఈ విషయము సత్యమే. శాస్త్ర పారంగతులకు 
ఇంకను తెలిసికొనవలసినది ఏదో మిగిలే ఉండును. సృష్టిరహస్యము పాండిత్యము 
చేత భేదింపబడునది కాదు. అదే మాయ. దానిని (బ్రహ్మానుభవము చేతనే 
తొలగింపగలము. 


దేహేంద్రియాదయో భావా వీర్యేశోత్సాదితాః కథమ్‌ | 

కథంవా తత్ర చైతన్యమిత్యుక్తే తే కిముత్తరమ్‌ 11144 

144. శుక్లము నుండి శరీరము ఇంద్రియములు మొదలగునవి ఎట్టు 
జనించినవి? మాతృగర్థ్భమునందే బైతన్యమెట్టు కలిగినది? అని ప్రళ్ళించినబో 
ఉత్తరమేమి? 


షష్టము : చిత్రదీప ప్రకరణము 123 


వీర్యస్యైష స్వభావశ్చేత్మథం తద్విదితం త్వయా । 

అన్వయ వ్యతిరేకౌ యౌ భగ్నాతాౌ వంధ్యవీర్యతః 1114511 

145. అట్టు పెంపొందుట శుక్లము యొక్క న్వభావమే అనినబో ఆ 
స్వభావము ఎట్టు తెలియబడినది? గొడ్రాలియందు ఆ స్వభావము” 
భగ్దుమైనది గదా? 


వ్యాఖ్య: ఆధునికులు జీన్సుక్రోమోజోమ్సు వరకు పోవచ్చును డి.ఎన్‌.ఏ., 
ఆర్‌.ఎన్‌.ఏ. అని వివరింపవచ్చును. అవి మాత్రము ఎట్లు ఏర్పడినవి అని 
అడిగినచో మిణకరింపక తప్పదు. సరళముగ నాకు తెలియదు అనవచ్చును, లేదా 
తెలివిగా ప్రకృతి నియమము యాదృచ్చికము మొదలగు మాటలతో 
కప్పిపుచ్చవచ్చు. ఈ తెలియని తనమునే బ్రహ్మజ్ఞానులు మాయ అని అనిరి. 


న జానామి కిమహ్యేతదిత్యన్తే శరణం తవ । 

అతేవ మహానోం స్య ప్రవదస్తీన్టీజాలతామ్‌ 1114611 

146. చివరకు ఇది ఏమీ నాకు తెలియదు” అనుటే శరణము. కనుకనే 
మహాత్ములు ఈ జగత్తు యొక్క ఇం(ద్రజాలత్తమును గూర్చి చెప్పుదురు. 


వ్యాఖ్య: మాటవరుసకు, జడపదార్థముల నుండి చైతన్యము జనించెనే 
అనుకొందము. వెలుగు చీకటుల వలె పరస్పర విరుద్దములైన జడచైతన్యములకు 
కార్యకారణ సంబంధమును ఎట్లు అన్వయింపగలము? 
ఏతస్మాత్మిమివేంద్రజాలమపరం యద్గర్భవాసస్థితం 
రేతశ్చేతతి హస్తమస్తకపదప్రోద్భూతనానాజ్కరమ్‌ । 
పర్యాయేణ శిశుత్వయౌవనజరావేషై రనేకైర్వ లతం 
పశ్యత్యతతి శృణోతి జిఘ్రతి తథా గచ్చత్యథాగచ్చతి 11147711 
147. గర్భవాసమందలి రేతస్సు ఒక చేతనవంతమైన వ్యక్తియగును. 
చేతులు కాళ్ళు తల మొదలగు మొగ్గలు తొడుగును. క్రమముగా శైశవము 
యౌవనము వార్హక్ళము ఆదిగా గల అనేక వేషములను ధరించును. చూచును 
నంచరించును వినును వానన చూచును అట్లే పోవును పిదప వచ్చును. 
దీనికంటే అద్భుతమైన ఇంద్రజాలము మరియేది కలదు? 


దేహవద్వటనాదౌ సువిచార్య విలోక్యతామ్‌ । 
క్వ ధానా కుత్ర వా వృక్షస్తస్మాన్మాయేతి నిశ్చిను 1 1481 


124 వేదాంత్‌ పంచదశి 


148. శరీరము వలెనే వటవ్నక్షపు విత్తనము మొదలగు వాని గూర్డి) 
ఆలోచించి చూడు. ఎక్కడి విత్తనము! ఎక్కడి వటవ్నక్షము! (అత్వల్పమగు 
మ(ర్రివిత్తనము నుండి ఆ మహావ్చుక్షము వచ్చుట పరమాద్భు తము కదా.) 
కనుక ఇది అంతా మాయయే అని నిళ్ళ్లయింవుము. 


నిరుక్తావభిమానం యే దధతే తార్మికాదయః । 

హర్ష మిశ్రాదిభిస్తే తు ఖండనాదౌ సుశిక్షితాః 11149॥ 

149. నిర్హచనమునందే అభిమానమునుంచు తార్కికులు మొదలగు 
వారు తమ తమ వాదములతో తామే నంతసింపవచ్చును. కాని వారి 
వాదనములందలి దోషములు హార్షమి(డు తన ఖండనఖండ ఖాద్యము 
(140) నందు విశదము చేసెను. 


అచింన్వాం ఖలు యే భావా న తాంస్తర్మేషు యోజయేత్‌ | 

అచింత్యరచనారూపం మనసా9 పి జగత్ధలు 115011 

150. మనస్సు (గహింవజాలని విషయములకు తార్కిక నియమములను 
తగిలింపరాదు. ఈ జగత్తు అట్టిది. ఏలన అది ఎట్టు నృష్టింపబడినదో 
ఊహపొంపనే సాధ్యము కాదు. 


అచింత్యరచనాశక్తిబీజం మాయేతి నిశ్చను । 

మాయాబీజం తదేవైకం సుషుప్తావనుభూయతే 11151 

151. ఊహాతీతమైన ఆ కల్పనాళ్తి బీజమే మాయయని నిళ్లయింపుము. 
సుషుప్రీయందు ఆ మాయాశక్తి బీజమే మనకు అల్పముగ అనుభవమునకు 
వచ్చును. 


జాగ్రత్సప్న జగత్తత్ర లీనం బీజ ఇవ ద్రుమః । 

తస్మాదశేషజగతో వాసనాస్తత్ర సంస్థితాః 1115211 

152. విత్తనమునందు వృక్షము లీనమై ఉన్లుట్లే జాగ్రత్త్యుమ్హు జగత్తులు 
సుషుప్తియందు లీనమై ఉన్ఫవి. అదే విధముగ అశేష జగత్తు యొక్క వాసనలు 
మాయయందు నుప్తములై ఉన్ణవి. 


యా బుద్ధివాసనాస్తాసు చైతన్యం ప్రతిబింబతి । 
మేఘాకాశవదస్పష్ట చిదాభాసో౭_సుమీయతామ్‌ 111581 


షష్టము : చిత్రదీప ప్రకరణము 125 


153. బుద్దియందు అట్టు నుప్తావస్టయందున్లు జగద్యాననలపై కూటన్ట 
చైతన్యము (ప్రతిఫలించును. అస్పష్టత వలన అది అనుభవమునకు రాకునను 
దాని ఉనికిని అనుమానింపవచ్చును. మేఘమునందలి నీటి కణములలో ఆకాళ 
(పతిఫలనము ఊహించినట్లే. 

సాభాసమేవ తద్బీజం ధీరూపేణ ప్రరోహతి । 

అతో బుద్దా చిదాభాసో విస్పష్టం ప్రతిభాసతే 111541 

154. ఆ కూటస్ట చైతన్య ప్రతిఫలనముతో కూడిన మాయాబీజమే పెరిగి 
బుద్రిరూపము దాల్భును. ఆపై బుద్రియందు బిదాభానము, చైతన్య 
ప్రతిఫలనము, నృష్టముగ అహంతయి కన్తించును. 


మాయాభాసేన జీవేశౌ కరోతీతి (శ్రుతౌ (శ్రుతమ్‌ | 

మేఘాకాశ జలాకాశావివ తౌ సువ్యవస్థితౌ 11551 

155. బీవుడు ఈళ్లరుడు మాయయందు ప్రతిఫలించిన ఆత్మయని 
(వతి చెప్పుచున్లుది. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాళము జలమునందు 
(ప్రతిఫలించిన ఆకాళముల వలెనే. (మొదటిది ఈళ్ళరుడు, రెండవది జీవుడు 
అని పోలికగా చెప్పవచ్చు.) తాపినీయ ఉప.9. 


మేఘవద్వర్తతే మాయా మేఘస్థితతుషారవత్‌ 1 

ధీ వాసనాళ్చిదాభాస స్తుషారస్థఖవత్‌ ల్థితః 1115611 

156. మాయను మేఘముతో పోల్చవచ్చు). బుద్ది యందలి వాననలు 
మేఘముగనున్లు నీటి కణములతో పోల్చి చెప్పుబడినవి. మాయయందు 
ప్రతిబింబితమైన కూటస్ట చైతన్యము ఈ జలబిందువులందు (ప్రతి ఫలించు 
ఆకాశము వంటిదని చెప్పబడినది. 


వ్యాఖ్య: ఈశ్వరతత్త్వమును వర్ణించు ఈ శ్లోకము అద్వైతసిద్ధాంతంలో ఒక 
దుమారమును లేపి ఒక సమస్యను కూడా పరిష్కరించినది. 

చైతన్య ప్రతిఫలనము మాయయందైనను ఈశ్వరుడనీ అవిద్యయందైన 
జీవుడనీ మునుపు (ప్ర. 1. 16,17) చెప్పబడినది. 

ఈ శ్లోకమున మాయను మేఘముతో పోల్చి, బుద్ధి అందలి వాసనలలో 
ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని సూచింపబడుచున్నది. అనగా ఈశ్వర 
సత్తను, మేఘములోని నీటిబిందువులందు ప్రతిఫలించే ఆకాశమును వలె, 
ఊహింపవలసినదే గాని అహంత వలె స్పష్టము కాదని ఉద్దెశము. 


126 వేదాంత్‌ పంచదశి 


అంతేగాక ఈశ్వరుని ఉపాధి కేవలము మాయమాత్రమే గాక అందలి బుద్ధి 
వాసనలు కూడా అని ఏర్పడుచున్నది. ఇది అనవసరము కదా. మాయయందు 
సృష్టి అంతా ఉన్నది కనుక మాయను స్వీకరించుట చేతనే ఈశ్వరుడు సర్వజ్ఞుడు 
అగుచున్నాడు. 1. వాసనలనేకము లగుటచే వాని యందు ప్రతిఫలించుచు 
ఈశ్వరులు కూడా అనేకులగుదురు. 2. వ్యష్టి వాసనలని ఉద్దేశమైనచో ఆ 
ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాక అల్పజ్ఞుడు మాత్రమే అగును. 3. సమష్షి 
వాసనలనినచో ప్రళయంలో తప్ప ఈ సమష్టి ఏర్పడదు కనుక సృష్టి స్థితి 
కాలములందు ఈశ్వరుడు లేకపోవలసి వచ్చును. 

కాని మాయను మాత్రమే స్వీకరించిన చాలదు. ఈశ్వరోపాధియగు మాయ 
సాత్తికమగుటచే అందు వైవిధ్యముండజాలదు. కాని ఈశ్వరుడు సర్వజుడు 
అనేటప్పుడు ఆమూలాగ్రముగ జగత్తు నందలి వైవిధ్యమంతా ఈశ్వరునకు 
తెలియుననియే భావింతుము. ఈ వైవిధ్యమునిచ్చునది బుద్ధియందలి వాసనలే. అవి 
సృష్టి స్థితి ప్రళయ కాలములందుంటూ స్టూలసూక్ష్మకారణా వస్థలయందు మరల 
మరల మారుచుండును. కనుక ఈశ్వరునికి మాయ ఉపాధి ద్వారా ఐక్యతయు బుద్ధి 
వాసనలనెడి ఉపాధి ద్వారా వైవిధ్యమును సాధింపబడినవి. 

అవాజ్మానసగోచరమైన తత్త్వమును మాటల ద్వారా ఆలోచనల ద్వారా 
తర్మబద్ధమైన సిద్దాంతమునందు బంధింపజూచు వారికి ఇట్టి అగచాట్లు తప్పవు. 


మాయాధీన శ్చిదాభాసః శ్రుతౌమాయీ మహేశ్వరః । 

అన్తర్యామీచ సర్వజ్లో జగద్యోనిః స ఏవ హి ॥157॥ 

157. మాయయందు ప్రతిఫలించిన చైతన్యము ఈళ్చరుడనీ, అతడు 
మాయకు ప్రభువనీ, ఆ మహేళ్ళరుడు అంతర్వామీ నర్హజ్ఞాడూ జగత్కార 
ణమూ అనీ (శ్రుతి చెప్పును. శ్లేతాళ్లతర ఉప.4.9-10; మాండూక్య ఉప.6. 


సౌషుప్త మానందమయం ప్రక్రమైవం శ్రుతిర్జగౌ । 

ఏష సర్వేశ్వర ఇతి సోతం యం వేదోక్త ఈశ్వరః 111581 

158. 'సౌషుప్త మానందమయ' మని మొదలై ఏష నర్వేవ్చురో యని 
అంతమగు (శతి వాక్యము ఆనందమయ కోశమునే ఈళ్ళురుడని వర్ణించినది. 

వ్యాఖ్య: మాండూక్య ఉప.5-6; బృహదారణ్యక ఉప, 4-4-22. 
ఆనందమయ కోశముల సమష్టియే ఈశ్వరుడని ఉద్దేశము. పైన వాసనలయందు 


షష్టము : చిత్రదీప ప్రకరణము 127 


ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని చెప్పబడినది గదా! ఆ సూక్ష్మవిషయమును 
అర్ధము చేసికొనలేని వారికి గ్రహణ సౌలభ్యము కొరకు అట్టి ప్రతిఫలనమగు 
ఆనందమయ కోశమే ఈశ్వరుడని చెప్పబడుచున్నది. 

స్పష్టముగ ఆనందమయకోశమే ఈశ్వరుడనుటపై కూడా గొప్ప వాదోప 
వాదములున్నవి. విషయమే మనగా జీవుడు వ్యష్టియందు ప్రతిఫలించిన వైతన్యము. 
ఈశ్వరుడు సమష్టియందు ప్రతిఫలించిన చైతన్యము. సమష్టియందు వ్యష్ణులన్నీ 
(గహింపబడుటచే ఈశ్వరునియందు జీవులందరును గ్రహింపబడుదురు. కాని 
అంత మాత్రముచే జీవులందరును వేరువేరుగ ఈశ్వరుడు కాజాలరు. గంగానదిలో 
ఎన్నో నీటి బిందువులున్నవి. కాని అన్నీ వేరువేరుగ గంగానది కానట్లే. అనగా 
సమష్టియందు సముదాయము మాత్రమే గాక ఒక విశిష్టమైన ఐక్యత కూడా 
ఉద్దేశింపబడుచున్నది. 

జీవుడు జాగ్రదవస్థలో విశ్వుడనీ స్వప్నావస్థలో తైజసుడనీ సుషుప్తావస్థలో 
ప్రాజ్ఞడనీ చెప్పబడుచున్నాడు. అట్లే ఈశ్వరుడు కూడా క్రమముగా వైశ్వానరుడు, 
హిరణ్యగర్భుడు, ఈశ్వరుడు అని చెప్పబడుచున్నాడు. మూడవస్థలయందున్న 
జీవుడు మూడు జీవులు కానట్లే ఈశ్వరుని మూడు భేదములు కూడా ఒక ఈశ్వరుణ్జే 
సూచించును. కారణావస్థ యగు సుషుష్తావస్థ యందలి ఈశ్వరునిలో మిగిలిన 
రెండవస్టలును గ్రహింపబడును. ఈ విధముగ సర్వగతుడగు ఈశ్వరుడు 
అంతర్యామియై మూలకారణమై జగన్నియామకుడగుచున్నాడు. 

సుషుప్తిలో ఆనందమయకోశమున కారణావస్థ యందున్న జీవుడు 
విస్తృతార్ధమున ఈశ్వరుడనీ చెప్పవచ్చు. ఒక నగరము ఫలానా దేశమునకు 
మాత్రమేగాక అనంత విశ్వమునకు కూడా చెందును. జీవుని ఆనందమయకోశము 
ఈశ్వరుని ఆనందమయకోశములోని అంశమే అగుటచే జీవేశ్వరుల ఐక్యత 
నిలచుచున్నది. 

సర్వజ్ఞత్వాదికే తస్యనైవ విప్రతిపద్యతామ్‌ । 

శ్రౌతార్థస్యావితర్యుత్వాన్మాయాయాం సర్వసంభవాత్‌ 111591 

159. ఆనందమయకోశమున నర్ప్హజ్ఞత్యము మొదలైన గుణములుశ్రవా 
లేవా అని తర్కింపవలదు. (వతి వాక్యములు తర్కమునకు విషయములు కావు 
గనుకను, మాయయందు నర్హమును నంభవమే అగుటచేతను తర్కమునకు 
అవకాళము లేదు. 


128 వేదాంత్‌ పంచదశి 


అయం యత్స్ఫృజతే విశ్వం తదన్యథయితుం పుమాన్‌ । 

నకోం పి శక్తస్తేనాయం సర్వేశ్వర ఇతీరితః 116011 

160. ఆనందమయకోశము నుండి నృష్టింపబడుచున్ద స్వప్పజాగ్రదవస్థ 
లను మార్చుటకు ఎవరికిగాని శక్తి లేనందున దానిని నర్వేళ్షరుడనుట 
తగియున్స్దాది. 

అశేష ప్రాణిబుద్ధీనాం వాసనాస్తత్ర సంస్థితాః । 

తాభిః క్రోడీకృతం సర్వం తేన సర్వజ్ఞ ఈరితః 1116111 

161. సకల (ప్రాణికోటి యొక్క విషయవాననలు ఆనందమయకోళమున 
ఉన్ఫృవి. అవి అనీ దానియందు (కోజీకరింపబడుట వలన అది సర్హజ్ఞాఢన 
బడినది. 

వాసనానాం పరోక్షత్వాత్సర్వజ్ఞత్వం నహీక్ష్యతే 

సర్వబుద్ధిషు తద్దృష్ట్వా వాసనాస్వనుమీయతామ్‌ 1116211 

162. (ఆక్టేపము) వాననలు నేరుగా ఆనందమయకోళమునకును 
తెలియుట లేదు కనుక దాని నర్హజ్ఞత్యము ఎట్టు నీద్దించును? (సమాధానము) 
అన్ది బుద్ది వృత్తులయందును అది ఉండుటచే దానికి వాననలన్లీ తెలియునని 
అనుమానింపవలని ఉన్ణృది. కేన ఉప.2-4. 


విజ్ఞానమయముఖ్యేషు కోశేష్వన్యత్ర చైవహి । 

అంతస్తిష్టన్యమయతి తేనాన్తర్యామితాం ప్రజేత్‌ 11691 

163. ఈళ్ళరుడు విజ్ఞానమయకోశము మొదలుగా అని కోళము 
లందును, న్ఫష్టి యందన్వత్రయు, ఉండి వాని కార్యకలాపములను 
బోదించుచు నియమించు చుండుట వలన అంతర్వామి అనబడుచున్భాడు. 


వ్యాఖ్య: ఈశ్వరుడనగా ఆనందమయ కోశము నందలి ప్రతిఫలిత చైతన్యము. 
మాండూక్య ఉప. 5-6; బృహదారణ్యక ఉప. 3.7; తాపినీయ ఉప. 1. 

బుద్దా తిష్టన్నాంతరోల_స్యా ధియానీక్ష్యశ్చ ధీవపుః । 

ధియ మంతర్యమయతీత్యేవం వేదేన ఘోషితమ్‌ 11 16411 

164. బుద్దిని తన శరీరముగ జోనికొని ఈళ్చరుడు బుద్రియందు 
ఉండుననీ, కాని బుద్దియతని నెరుగదనీ బుద్దియే ఈళ్ళరునిచే నియమింప 
బడుచున్దుదనీ (వతి చెప్పును. బృహదారణ్యక ఉప: 3.7.15, 22. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 129 


తంతుః పటే స్థితో యద్వదుపాదానతయా తథా । 

సర్వోపాదానరూపత్వా త్సర్వత్రాయమవస్థితః 111651 

165. నూలుపోగులు వస్ర్రమునందు వ్యాపించి ఉండి వస్రమునకు 
ఉపాదానకారణమైనట్లే, యావద్దిశ్రమున వ్యాపించియున అంతర్యామి దానికి 
ఉపాదానకారణమగుచున్న్భాడు. 

పటాదప్యాన్తరస్తన్తుస్తనోరప్యంశురాన్తరః | 

ఆన్తరత్వస్య వి(శ్రాన్తిర్యత్రాసావనుమీయతామ్‌ 11166 

166. వస్రము కంటె నూలుపోగులు నూక్ష్మములు. పోగుల కంటె 
వానిలోని దారములు నూక్ష్మములు. ఇట్టి నూక్ష్మము కంటె నూక్ష్మవస్తువు లెచ్చుట 
అవసానించునో అచ్చట ఈళ్ళరుడు గలడని అనుమానము వలన తెలినికో! 


వ్యాఖ్య: ఆంతరతముడగుటచే ఈశ్వరుడు నేరుగా అన్ని భూములందును 
తెలియబడడు. అనుమానము చేతనే తెలిసి కొనగలము. 


ద్విత్రాన్తరత్వకక్షాణాం దర్శనే8_ప్యయమాన్తరః । 

న వీక్ష్యతే తతో యుక్తి శ్రుతిభ్యామేవ నిర్ణయః 1 16/71 

167. నూక్షాతిసూక్ష్మ మగుటచేత ఈ ఆంతరతత్త్యము గోచరము కాదు. 
అనుమానము చేతను (శుతివాక్తముల చేతను మాత్రమే దానిని గూర్చి 
నియమింప దగును. 

పటరూపేణ సంస్థానాత్సటస్తన్లోర్వపుర్యథా 

సర్వరూపేణ సంస్థానాత్సర్వమస్య వపుస్తథా || 16811 

168. వశ్రముగా ఏర్పుడిన నూలుపోగులకు ఆ వశ్రమే శరీరముగా 
చెప్పుబడినట్టు నర్హ్వముగా ఏర్పడిన ఈళ్ళరునకు సర్హమే శరీరమగుచున్దుది. 

తనోః సంకోచవిస్తారచలనాదౌ పట స్తథా | 

అవశ్యమేవ భవతి న స్వాతంన్య్యం పటే మనాక్‌ 116911 

169. నూలుపోగులు నంకోచించి వ్వాకోచము చెంది ఇతర విధముగ 
చలించినపుడు ఆ వికారములే వస్రమునకును నం(్రమించును. దానికి 
స్వాతంత్ర్యమే లేదు. 

తథా9_న్రర్యామ్యయం యత్రయయా వాసనాయా యథా । 

విక్రియేత తథా౭£_వశ్యం భవత్యేవ న సంశయః 111701 


130 వేదాంత్‌ పంచదశి 


170. అట్లే ఆ అంతర్యామి ఎచ్చట, ఏ వాననబే ఎట్టు వికారము 
నొందించునో ఆయా విషములు అట్లే ఆవశ్వముగ వికారము నొందును. 
ఇందు నంశయము లేదు. 

ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేః_ర్హున తిష్టతి 

భ్రామయన్సర్వభూతాని యన్రారూఢాని మాయయా ॥1171॥ 

171. భగవద్దతయందు శ్రీకృష్ణుడిట్టు చెప్పెను: అర్జునా సర్దు భూతముల 
హృదయములందు ఈళ్చరుడు గలడు. మాయచే నకలబీవులను ఈళ్చరుడు, 
యం(తము నెక్కించిన బొమ్మలవలె, త్రిష్టుచుండును. 

సర్వభూతాని విజ్ఞానమయాస్తే హృదయేస్థితాః 1 

తదుపాదాన భూతేశస్తత్ర విక్రియతే ఖలు 1117211 

172. సర్హభూతాని” అనగా నకల (ప్రాణుల యందలి బీవులు, 
ఆనందమయ కోళములు. వానికి ఉపాదానకారణమగుటచే ఈళశ్చరుడు కూడా 
వికారమునొందును. అనగా ఉపాధివశమున వికారము నొందినట్టు కన్తించును. 


దేహోది పంజ్ఞారం యన్తం తదారోహో౭_భిమానితా । 

విహిత ప్రతిషిద్ధేఘ ప్రవృత్తి ర్భృమణం భవేత్‌ 111731 

173. యం(త్రమనగా శరీర పంజరము. ఆరోహమనగా దాని యందు 
నేను" అనే అభిమానముంచుట. (భ్రమణమనగా విహిత, నిషిద్ద కర్మలను 
ఆచరించుట. 


విజ్ఞానమయరూపేణ తత్పవృత్తి స్వరూపతః । 

స్వశక్ష్యేశో విక్రియతే మాయయా భ్రామణం హి తత్‌ 111741 

174. ఈళ్ళరుడు తన మాయచే జీవులను (త్రిపుననగా ఈళ్చరుడు తన 
మాయాకశక్తిచే ఆనందమయకోశముల రూపమునాంది వాని వికారములచే 
తాను వికారము నొందుచున్చుట్టు కన్సించుట. 


అన్తర్యమయతీత్యుక్యా౭_ యమేవార్థః (శ్రుతౌ (శ్రుతః | 
పృథివ్యాదిషు సర్వత్ర న్యాయో౭_యం యోజ్యతాం ధియా 111751 
175. ఈళ్ళరుడులో నుండి నియమించుననుచు (వతి ఈ అర్థమునే 
చెప్పుచునది. ఈ న్యాయమునే వృథివి మొదలగు మహా భూతములకు, 
తదితర విషయములకు కూడా అన్హుయింపవలను. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 131 


జానామి ధర్మం నచమే ప్రవృత్తిః జానామ్యధర్మం నచమే నివృత్తిః I 

కేనాపిదేవేన హృది స్థితేన యథా నియుక్తో౭_స్మి తథాకరోమి 1176॥ 

176. ఏది ధర్మమో నాకు తెలును. కాని దానిని అనుసరించి ప్రవర్తింపను. 
అధర్మమేదో తెలును. కాని దాని నుండి విరమింపను. హృదయమునందు 
ఆసీనుడైన ఏ దైవమో ఎట్టు నియమించిన అట్టు చేయుదును. 


వ్యాఖ్య: ప్రసన్నగీత యందలి దుర్యోధనుని పలుకులు 'కేనాపి దేవేని అనే 
మార్పుతో భగవంతుడే కర్తయని భావించే జ్ఞాని వాక్కుగా చెప్పబడినవి. 


నార్థః పురుషకారేణేత్యేత్వ మాశంక్యతాం యతః । 

ఈశః పురుషకారస్య రూపేణాపి వివర్తతే 1117711 

177. ఈళ్ళరుడే అంతా చేయుచున్భబో ఇక వురుషకారమేల? అని 
శంకింప పనిలేదు. ఈళ్ళురుడు పురుషప్రయత్తు రూపమున కూడా భాసించును. 

ఈదృగ్బోధేనేశ్వరస్య ప్రవృత్తిర్మెవ వార్యతామ్‌ | 

తథాపీశస్య బోధేన స్వాత్మాసజ్ఞత్వ ధీజనిః 1781 

178. ఇట్టి సిద్దాంతము ఈళ్లరుడు నర్హమును బోదించుననుటతో 
విరోధింపదు. ఈళ్లరుడు అంతర్యామి అని తెలినికొనిన పురుషుడు తన ఆత్మ 
అనంగమని కూడా తెలినికొనును. 


తావతా ముక్తి రిత్యాహుః శ్రుతయః స్పృతయస్తథా । 

శ్రుతి స్మ తీ మమైవాజ్ణే ఇత్యపీశ్వర భాషితమ్‌ 1117911 

179. ఆత్మ అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని (వతి 
వాక్యములు స్మృతి వాక్తములును చెప్పుచున్లువి. వరాహపురాణమున (శ్రుతి 
స్మృతితులు కూడా తన ఆజ్ఞ వలననే అని ఈళ్ళురుడనును. 


ఆజ్ఞాయా భీతిహేతుత్వం భీషా౭_స్మాదితి హి శ్రుతమ్‌ | 

సర్వేశ్వరత్వమేతత్సా దన్తర్యామిత్వతః పృథక్‌ 118011 

180. ఈశ్వరుని వలని భీతిచే ప్రకృతి శక్తులు ప్రవర్తించునని (శ్రుతిలో 
వింటాము. అనగా ఈళ్ళరాజ్ఞ భయము కలిగించును. కనుక ఈళ్లరుని 
అంతర్యామిత్యము కంటె భిన్రమై ఈళ్లరుని నర్హేళ్లరత్యము కూడా ఉన్జుది. 


తైత్తిరీయ ఉప. 2. 8.1; కఠ ఉప.2. 3.3; నృసింహ తాపనీయ ఉప. 2. 4. 


132 వేదాంత్‌ పంచదశి 


ఏతస్య వా అక్షరస్య ప్రశాసన ఇతి [శ్రుతిః । 

అన్తః ప్రవిష్టః శాస్తాయం జనానా మితి చ శ్రుతిః 1181 

181. అక్టరుడగు ఈళ్చరుని శాననముచే నూర్యుడు (గ్రహములు 
నంచరించునని ఒక (వతి చెప్పును. జనుల శరీరములందు ప్రవేశించి 
ఈళ్ళరుడు వారిని శాసించునని మరొక (శ్రతియనును. బృహదారణ్యక 
ఉప:3.8.9; తైత్తిరీయ ఆరణ్యకము 3.11. 


జగద్యోనిర్భవేదేష ప్రభవాప్యయకృత్వతః 1 

ఆవిర్భావ తిరోభావా వుత్పత్తిపలయౌ మతౌ 111821 

182. జగత్తును నృష్టించి లయింపజేయును గనుక ఈళ్చురుడు 
జగత్కారణుడు అనబడుచున్భాడు. ఆవిర్భావమే సృష్టి తిరోభావమే (కనిపించక 
పోవుట) ప్రళయము. (మాండూక్య ఉప.6; నృనీంహ ఉత్తర తాపనీయ ఉప. 1; 
నృనీంహ పూర్తుతాపనీయ ఉప.4.1; శ్యేతాళ్లతర ఉప.5.5, 5.11.) 

ఆవిర్భావయతి స్వస్మిన్విలీనం సకలం జగత్‌ । 

ప్రాణికర్మవశాదేష పటో యద్వత్రసారితః 118311 

183. నకలజగత్తు ఈళ్ళరుని యందు వాసనారూపమున లీనమై 
ఉండును. దానినే ఈళ్ళరుడు ఆయా ప్రాణుల పూర్తకర్శను అనుసరించి 
నృష్టించును, అనగా వ్యక్తమగునట్టు చేయును. నృష్టి అనగా చుట్టియుంచిన 
పటమున విప్పి చూవినబ్లే. 

పునస్తిరోభావయతి స్వాత్మన్యేవాభీలం జగత్‌ | 

(ప్రాణికర్మక్షయవశా త్సంకోచిత పటో యథా 111841 

184. (ప్రాణుల కర్మ అంతా తీరిన పిదప మరల ఈ అఖిల విశ్లమును 
తనయందే లీనము చేనికొనును. ప్రభయమనగా విప్పియుంచిన పటమును 
మరల చుట్ట చుట్టినబ్లే. 


రాత్రిఘ(స్రొ సుప్తిబోధావున్మీలన నిమీలనే । 

తూష్టీంభావమనోరాజ్యే ఇవ సృష్టిలయావిమౌ 1118511 

185. జగత్తు యొక్క నృష్టీ ప్రళయములను పగలు రాత్రులతోను, జాగృతి 
నుషువ్తులతోను, కన్ఫులు తెరచుట మూనికొనుటలతోను, మనస్సు ఊహా 
ప్రపంచములను కల్పించుట నిళ్లలముగ ఉండుట లలోను పోల్చవచ్చును. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 133 


ఆవిర్భావ తిరోభావ శక్తిమత్వేన హేతునా । 

ఆరంభ పరిణామాది చోద్యానాం నాత్ర సంభవః 111861 

186. ఈళ్ళరుడు ప్రత్యక్షము అంతర్జానము చేయు మాయాశక్తి గల 
వాడు. ఈ కారణము చేత సృష్టి (ప్రారంభమైనది, సృష్టి వరిణమించినది' 
మొదలైన వాదములు ఇచ్చట నంభవములు కావు. 


వ్యాఖ్య: సృష్టివాదములు మూడు విధములు. నైయాయికుల ఆరంభవాదమున 
పరమాణువుల కలయికలతో సృష్టి ఆరంభమగును. సాంఖ్యుల పరిణామవాదమున 
అవ్యక్తమైన ప్రకృతి పరిణామము నొందుచు ఈ వ్యక్తమైన జగత్తుగ నేర్చడును. ఈ 
రెండూ జగత్తు వాస్తవమని స్వీకరించును. వేదాంతుల వివర్తవాదమున సృష్టి 
అనునది అవ్యక్తమగు బ్రహ్మముపై భ్రమాత్మకమగు ఒక ఆరోపము మాత్రమే. 

ఈశ్వరునుకి ప్రారంభము లేదు, ఈశ్వరుడు అద్వితీయుడై అభిన్చుడై 
ఉండుట వలన. రెండు వేరు వేరు వస్తువులు కలసిన కదా ఆరంభము! ఈశ్వరుడు 
పరిణామి కాడు, అవయవములు లేకపోవుట వలన, భాగముల వృద్ధిక్షయాదుల 
వలన కదా పరిణామమను వికారము సంభవము! కనుక వాస్తవముగ ఏ 
వికారమూ లేక, వికారమున్నట్లు కన్పించే వివర్తముననే ఈశ్వరుడు ఉండును. 


అచేతనానాం హేతుః స్యాజ్ఞాడ్యాంశేనే శ్వరస్తథా | 

చిదాభాసాంశత స్త్వేష జీవానాం కారణం భవేత్‌ 118711 

187. మాయయందలి తమస్సు ద్యారా ఈళ్ళరుడు అచేతన వస్తువులకు 
కారణమగుచున్భాడు. చైతన్య ప్రతిఫలనము ద్యారా జీవులకు ఈళ్చరుడు 
కారణుడగుచున్న్టాడు. 


తమః ప్రధానః క్షేత్రాణాం చితధానశ్చిదాత్మనామ్‌ । 

పరః కారణతామేతి భావనా జ్ఞాన కర్మభిః 1 18811 

188. కాని, పరమాత్మయే తన తమః (ప్రధానమైన అంళముచే 
శరీరములకూ, చిత్రధానమైన అంశముచే బీవులకూ కారణము. ఆయా 
సంస్కారములు జ్ఞానము కర్మలను అనుసరించి ఆయా శరీరములు జీవులు 
పరమాత్మ నుండే ఏర్పుడును. 

ఇతివార్తికకారేణ జడచేతన హేతుతా । 

పరమాత్మన ఏవోక్తా నేశ్వరస్యేతి చేచ్చుణు 1 18911 


134 వేదాంత్‌ పంచదశి 


189. ఇట్టు వార్తికకారుడైన నురేళ్ళరాచార్యునిచే జడ చేతనములకు 
కారణము పరమాత్మయే ఈళ్వరుడు కాడు అని చెప్పుబడినదనినబో వినుము. 


అన్యోన్యాధ్యాస మత్రాపి జీవకూటస్థయోరివ | 

ఈశ్వరబ్రహ్మణోః సిద్ధం కృత్వా (బ్రూతే సురేశ్వరః 1119011 

7900... బీవుడు కూటస్ట్రవైతన్యముల అన్యోన్వాధ్వాన సిద్దమైనల్లో 
ఈళ్ళరుడు (బ్రహ్మముల అన్యోన్వాధ్వాన నిద్రమని భావించియే నురేళ్ళరులట్లు 
చెప్పిరి. త్తం పదమున వలె తత్‌ పదమునను అధిష్టాన ఆరోపములకు 
అన్యోన్వాధ్వానను సురేళ్ళరులు న్వీకరించిరని భావము. 

సత్యంజ్ఞానమనంతం యద్బహ్మ తస్మాత్సముట్ధితాః I 

ఖంవాయ్వగ్నిజలోర్వ్యోషద్ధ్యన్న దేహా ఇతి (శ్రుతిః 11911 

191. నత్యము జ్ఞానము అనంతమగు (బహ్మము నుండి ఆకాశము 
వాయువు జలము భూమి ఓషధులు అన్బాము శరీరములు జనించినవని (శ్రుతి. 


వ్యాఖ్య: తైత్తిరీయ ఉప. 2.1.1-2 సురేశ్వరులట్లు స్వీకరించిరనుటకు 
ఉపపత్తి చెప్పబడుచున్నది. 

ఆపాతదృష్టితస్తత్ర బ్రహ్మణో భాతి హేతుతా | 

హేతోశ్చ సత్యతా తస్మాదన్యోన్యాధ్యాస ఇప్యతే 11921 

192. పై చూపులకు (బ్రహ్మమే జగత్కారణమనీ జగత్కర్భత్తము 
సత్యమనీ తోచును. ఈ విరోధము (బ్రహ్మము ఈళ్చరుల అన్యోన్వాధ్వాన వినా 
తీరదు. బ్రహ్మము యొక్క నతృత్తము ఈళ్చరునిపైనను ఈళ్లరుని 
జగత్కర్భ్థొత్తము. (బ్రహ్మముపైను అధ్యనీంపబడినవి ఆరోపింపబడినని అని 
స్వీకరించుట చేతనే (వుతివాక్తము నంబద్దమగును. 


అన్యోన్యాధ్యాసరూపో£_ సావన్నలిప్తపటో యథా । 

ఘట్టితేనైకతామేతి తద్వత్‌ భ్రాంత్యైకతాం గతః 111981 

193. గంబిపెట్టిన వస్రమునందు బిగువు ఎండిన గంజి యొక్క 
లక్షణము. కాని అదీ, వస్రమూ ఒకటే అని భావించి వస్రము బిగువుగ ఉన్భ్రది 
అందురు. ఇదే అన్వోన్వాధ్వాన రూపము. అట్లో ఈళ్ళరుడు (బ్రహ్మము ఒకటే 
అని అన్యోన్వాధ్వాన వలన జనులు భావింతురు. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 135 


వ్యాఖ్య: బ్రహ్మము నిర్గుణసత్తయిన చైతన్యము. ఈశ్వరుడు మాయయందు 


ప్రతిఫలించిన చైతన్యము. చూ ప్ర.6. 1-4. 

మేఘాకాశమహాకాశౌ వివిచ్యేతే న పామరైః । 

తద్వద్బ హ్మేశయోరైక్యం పశ్యంత్యాపాత దర్శినః 11941 

194. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము అనలు ఆకాళము ఒకటే 
అని పామరజనులు భావింతురు. అట్లే పైపైన మాత్రము చూచేవారు (బ్రహ్మము 
ఈళ్ళరుడు ఒకటే అని చూతురు. 


ఉపక్రమాదిభిర్లిజ్లెస్తాత్సర్యస్య విచారణాత్‌ । 

అసజ్ఞం బ్రహ్మ మాయావీ సృజత్యేష మహేశ్వరః 1119511 

195. (శుతివాక్షముల తాత్పర్భ నిర్ణయమునకు నూచింపబడీన ఆరు 
నియమములను ఉపయోగించి విబారించినబో బ్రహ్మము అనంగమనిీ 
మాయతో కూడిన మహేళ్ళరుడు నృష్టికర్త అనీ తేటపడును. 


వ్యాఖ్య: ఉపక్రమ ఉపసంహారములు, అభ్యాసము, అపూర్వత, ఫలము, 
అర్థవాదము ఉపపత్తి అనునవి షడ్డింగములు. 1. ఆదియందూ అంతమునందూ 
ఛాందోగ్యపనిషత్తు (బ్రహ్మమును గూర్చి చెప్పును. 2. అభ్యాసమనగా మరలమరల 
చెప్పుట. “తత్త్వమసి” అనే వాక్యము తొమ్మిది పర్యాయములు చెప్పబడినది. 3. 
అపూర్వత అనగా ఇతర ప్రమాణముల వలన తెలియకుండుట. బ్రహ్మము యొక్క 
లక్షణములు (శ్రుతి ప్రమాణముచే తప్ప ప్రత్యక్షానుమానాది ఇతర ప్రమాణముల 
వలన తెలియబడవు. 4. శ్రుతివాక్యములు ఫలవంతముగ ఉండాలి. బ్రహ్మజ్ఞానము 
యొక్క ఫలము ఆత్యంతిక దుఃఖనివృత్తి పరమానంద ప్రాప్తి. 5. అర్ధవాదము అనగా 
ప్రశంస, బ్రహ్మేతరముల నింద, ఇదీ (శ్రుతి వాక్యాలలో లభించును. 6. ఉపపత్తి 
అనగా తగిన హేతువాదములు ఉదాహరణములు. ఇవి కూడా ఉపనిషత్తులలో 
విస్తారముగ లభించును. 

ఇట్లు ఈ ఆరు నియమములను అనుసరించి శ్రుతివాక్యములను 
సమన్వయించి విచారించినచో (బ్రహ్మము ఈశ్వరుల తత్వము చక్కగా అర్ధమగును. 
అన్యోన్యా ధ్యాస తేటపడును. 

సత్యం జ్ఞాన మనంతం చేత్యుపక్రమ్యోప సంహృతమ్‌ I 

యతో వాచో నివర్తన్త ఇత్యసబ్గత్వ నిర్ణయః 111961 


136 వేదాంత్‌ పంచదశి 


196. ఆదియందూ, అంతమునందూ (బ్రహ్మము నత్యము జ్ఞానము 
అనంత మనీ, వాక్కు తదితర ఇంద్రియములకు అది అగ్రాహ్యమనీ (శ్రుతి 
చెప్పును. దీని వలన (బ్రహ్మము నంగరహితమని నిర్ణయింపబడుచున్దుది. 
తైత్తిరీయ ఉప.2.1.1, 2.4.1 కేన ఉప.1.5,8; బృహదారణ్యక ఉప.4.3.15, 
4.4.22, 


మాయీ సృజతి విశ్వం సన్నిరుద్ధస్తత్ర మాయయా । 

అన్య ఇత్యపరా |బ్రూతే శ్రుతిస్తే నేశ్వరః సృజేత్‌ 11197॥ 

197. మరొక (శ్రుతి మాయకు ప్రభువగు ఈళ్షరుడు జగత్తును 
సృష్టించుననీ బీవుడు మాయకు వళుడనీ చెప్పును. కనుక మాయతో కూడిన 
ఈళ్ళరుడు నృష్టికర్త శేతాళ్లతర ఉప.4-9. 

ఆనందమయ ఈశో9 యం బహు స్యామిత్యవైక్షత ॥ 

హిరణ్యగర్భరూపోభూత్సుప్తి: స్వప్నో యథా భవేత్‌ 119811 

198. సుషుప్తి అవస్థ న్వపష్టావస్థ్టగా మారినబ్లే ఆనందమయుడగు 
ఈళ్ళరుడు, ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు, 
హిరణ్యగర్భుడగును. దాని వలన నకల నసూక్ష్మళరీరముతో నంబంధపడును. 


క్రమేణ యుగపద్వైషా సృష్టిర్‌జేయా యథాడ్రుతి । 

ద్వివిధ[శ్రుతి సద్భావాత్‌ ద్వివిధ స్వప్నదర్శనాత్‌ 1 19911 

199. (శ్రుతిని అనుసరించి ఈ నృష్టి క్రమముగ జరిగినదనీ, హఠాత్తుగ 
ఒక్కసారిగ జరిగినదనీ తెలియవలెను. ఈ రెండు విధములుగను (శ్రుతి 
వాక్యములు తనవి. అనుభవమున కూడా న్వుష్టములు నుషుప్తి నుండి 
(క్రమముగను హఠాత్తుగను కూడా కలుగును. తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1; 
బృహదారణ్యక ఉప. 1.2.5. 

సూత్రాత్మా సూక్ష శ్రదేహాఖ్యః సర్వజీవఘనాత్మకః । 

సర్వాహంమానధారిత్వా (త్రియాజ్ఞానాది శక్తిమాన్‌ 12001 

200. నూత్రాత్మ, నూక్ష్మశరీరి అనబడు హిరణ్యగర్భుడు నకల జీవుల 
నూక్ష్మళరీరముల నమష్టి వన్రమునందు అంతటా అనున్వూతమై ఉన్ల 
తంతువు వలె అన్చి జీవులయందు ఉన్ల అహం” భావన అతడే. కనుకనే 
అతనికి ఇచ్చాజ్ఞాన (శ్రియాళక్తులు గలవని చెప్పుబడుచుశ్భ్రవి. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 137 

ప్రత్యూషే వా ప్రదోషే వా మగ్నో మందే తమస్యయమ్‌ I 

లోకోభాతి యథా తద్వదస్పష్టం జగదీక్ష్యతే 1120111 

201. ఉదయనంధ్య సాయంనంధ్యల యందూ, మందాంధ కారము 
నందూ ఈ లోకము అన్సుష్టముగ కన్చించినట్లో పహిరణ్యగర్భావస్థ్రయందు నృష్టి 
అన్వష్టముగ గోచరించును. 

సర్వతో లాంఛితో మమ్యా యథా స్యాద్ధట్టితః పటః। 

సూక్ష్మాకారైస్త థేశస్య వపుః సర్వత్ర లాంఛితమ్‌ 1120211 

202. గంజితో బిగువెక్కిన వస్ర్రముపై చిత్రపు రేఖలు రంగుతో దిద్దినబ్లే 
హిరణ్యగర్భుని యందు నూక్ష్మళరీరములు రేఖామ్మాత్రముగ కనిపించును. 


నస్యం వా శాకజాతం వా సర్వతోంకురితం యథా । 

కోమలం తద్వదేవైష పేలవో జగదబ్బురః 120311 

203. ధాన్యపు లేక చిన మొక్కల యొక్క అంకురము ఎట్టు 
నుకుమారముగ ఉండునో అట్లే ఈ జగదంకురము పేలవముగ ఉండును. 


వ్యాఖ్య: అపంచీకృత మహాభూతములచే ఏర్పడిన సూక్ష్మశరీరములు 
మాయయగు ఈశ్వరుని శరీరము నందు రేఖల వలె అంకురముల వలె 
ప్రారంభదశయందు ఉండును. 


ఆతపాభాతలోకో వా పటో వా వర్ణపూరితః | 

సస్యం వా ఫలితం యద్వత్తథా స్పష్టవపుర్విరాట్‌ 120411 

204. పట్టపగలున ఈ లోకము కన్ఫించినట్టు, పూర్తిగా రంగులుదిద్దిన 
వర్ణబిత్రము వలె, పంటకు వచ్చిన ధాన్యము వలె విరాట్టు దశయందు జగత్తు 
పరిపూర్ణమై కన్చించును. న్థూలళరీరములన్లి నృష్టముగ ఈ దశయందు 
ఏర్పడును. 

విశ్వరూపాధ్యాయ ఏష ఉక్తః సూక్తే౭_పి పౌరుషే । 

ధాత్రాదిస్తంబ పర్యంతానేతస్యావయవాన్విదుః ॥ 2054 

205. ఈ విషయము, అనగా విరాట్టు, భగవద్గీతయందలి విళ్లరూప 
దర్భనాధ్యాయములో, పురుష నూక్తములో వర్ణింపబడినది... (బ్రహ్మ మొదలు 
గడ్డిపోచవరకు (ప్రపంచమునందలి అన్ది వస్తువులు విరాడాంశములే. 


138 వేదాంత్‌ పంచదశి 


ఈశ సూత్ర విరాడ్‌వేధో విష్ణు రుద్రేండ్ర వహ్నయః । 

విఘ్నభైరవమైరాల మారికా యక్షరాక్షసాః 2061 

206. ఎరాడ్రూపములైన -ఈళ్చరుడు హిరణ్యగర్భుడు విరాట్టు (బ్రహ్మ 
ఎిమ్లవు శివుడు ఇంద్రుడు అగ్గి గణేవుడు భైరవుడు మైరాలుడు మారికుడు 
యక్షులు రాక్షనులు. 

విప్రక్షత్రియవిట్‌శూద్రా గవాశ్వమృగ పక్షిణః । 

అశ్వత్థపటచూతాద్యా యవ ట్రీహితృణాదయః 112071 

207. (బ్రాహ్మణులు క్షత్రియులు వైజ్యులు చూద్రులు ఆవులు గుర్రములు 
జంతువులు పక్షులు రావి మర్రి మామిడి మొదలైన బెట్టు యవలు వద్దు గడ్డి 
మొదలగునవి. 


జలపాషాణ మృత్మాష్టవాప్యాకుద్దాలకాదయః 1 

ఈశ్వరాః సర్వ ఏవైతే పూజితా ఫలదాయినః 112081 

208. జలము రాళ్ళు మట్టి కర్ర ఉలి గడ్డపార మొదలైనవన్లీ ఈళ్సర 
రూపములే. ఈళ్వరుడని భావించి పూబంచినబో అనీ ఫలము నిబ్బునవే. 


యథా యథోపాసతే తం ఫలమీయుస్తథా తథా । 

ఫలోత్మర్నాపకవ్నా తు పూజ్యపూజానుసారతః 112091 

209. ఎట్టెట్లు పూజింతురో ఏయే రూపమున వూజింతురో అట్లే 
ఫలమును పొందుదురు. ఫలమునందలి హెచ్చుతగ్గులు పూజ్యవిషయపవు 
(శేష్టతపైనను పూజా విధానముపైనను ఆధారపడును. చూ. భగవద్గీత 4.11. 


ముక్తిస్తు బ్రహ్మతత్త్వ్వస్య జ్ఞానాదేవ న చాన్యథా | 

స్వప్రబోధం వినానైవ స్వస్వషప్నో హీయతే యథా 112101 

210. కాని (బ్రహ్మతత్తము తెలినికొనిన మాత్రమే ముక్తి లభించును. 
వేరు దారి లేదు. తన నష్టములు తాను మేలుకొననిదే అంతము కావు కదా. 


అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోలి యమఖిలంజగత్‌ | 

ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకమ్‌ 1121111 

211. అద్పితీయమగు, రెండవది లేని, (బ్రహ్మతత్త్యమునందు ఈ అఖిల 
జగత్తు ఒక కల మాత్రమే. ఈళ్ళరుడు బీవుల చేతనములు అచేతనములు అనీ 
కలలోనివే. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 139 


ఆనందమయ విజ్ఞానమయా వీశ్వర జీవకౌ । 

మాయయా కల్పితావేతౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్‌ 12121 

222. ఆనందమయకోశము  విజ్ఞానమయకోశముల రూపమున 
ఈళ్లరుని బీవులను మాయ కల్పించెను. ఈ దృళ్ళమాన జగత్తంతా ఈళ్చర 
బీవుల నృష్టియే. 

ఈక్షణాది ప్రవేశాన్లా సృష్టిరీశేన కల్పితా । 

జాగ్రదాది విమోక్షాన్తః సంసారో జీవకల్పితః ॥ 21811 

213. సృష్టిని నంకల్పించుట మొదలు అందు (ప్రవేశించుట వరకు 
ఈళ్ళరుడు కల్ప్తించెను. జాగ్రదవస్థ మొదలు మోక్షము వరకు గల 
సంసారమును జీవుడు కల్పించెను. ఐతరేయ ఉప: 1.1.1; 1.3.12, 13. వరాహ. 
ఉప. 2-54. చూ. (వ్ర. 7-4. 


అద్వితీయం బ్రహ్మతత్త్వ మసజ్ఞం తన్న జానతే । 

జీవేశయోర్మాయికయోర్‌వృధైవ కలహం యయుః 1121411 

214. అద్వితీయము నంగరహితము అగు (బ్రహ్మతత్తమును ఎరుగని 
వారు మాయాకల్పితములగు బీవేళ్ళరులను గూర్చి వాదవివాదాలు చేయుదురు. 


జ్ఞాత్వా సదాతత్త్వనిష్టాననుమోదామ హే వయమ్‌ । 

అనుశోచామ ఏవాన్యాన్న భ్రాంతైర్వివదామహే 72151 

215. తల్త్యనివ్రులైన వారితో సంతోషము నొందుదుము. ఇతరుల పట్ల 
సానుభూతి చూపుదుము. (భ్రాంతులతో తగవు మాత్రము పెట్టుకొనము. 


వ్యాఖ్య: అజ్ఞానమూలమున కదా వాదవివాదములు చేయుదురు. వారికి 
యధార్థమును బోధింపవలదా అనే ప్రశ్నకు సమాధానము చెప్పబడినది. 
సత్యాన్వేషులగు వారికి సంతోషముగ బోధింపవచ్చును. సత్యమక్క్మర లేక అసత్య 
విషయములలో ఆనందించే వారి పట్ల సానుభూతి చూపవచ్చును. కాని సత్యమును 
గూర్చి భ్రాంతిచెంది తాము చెప్పునదే సత్యమని కలహించే భ్రాంతులకు బోధింప 
బూనుట వృధాశ్రమ. 


తృణార్చకాది యోగాన్తా ఈశ్వరే బ్రాంతిమా శ్రితాః | 
లోకాయతాది సాంఖ్యాన్లా జీవే విభ్రాన్తి మా(్రితాః ॥ 2161 


140 వేదాంత్‌ పంచదశి 


216. గడ్డిని వూజించువారు మొదలు యోగసాధకుల వరకు అందరూ 
ఈళ్ళరుని గూర్చి (భ్రమించినవారు. లోకాయతులు (చార్వాకులు) మొదలు 
సాంఖ్యుల వరకు అందరు బీవుని గూర్ధి (భ్రమించిన వారు. 


అద్వితీయ బ్రహ్మతత్తం న జానన్తి యదా తదా | 

భ్రాన్తా ఏవాఖిలాస్తేషాం క్వ ముక్తిః క్వేహ వా సుఖమ్‌ ॥1217॥ 

217. అద్వితీయ (బ్రహ్మతత్తమును ఎరుగకపోవుట చేత వారందరూ 
(భ్రాంతిచెందినవారే. వారికి ముక్తి ఎక్కడ? నుఖమెక్కడ? ఏదీ లేదని భావము. 


ఉత్తమాధమ భావశ్చేత్తేషాం స్యాదస్తు తేన కిమ్‌ । 

స్వప్నస్థ రాజ్యభిక్షాభ్యాం న బుద్ధః స్పృశ్యతే ఖలు 1121811 

218. వారికిని ఉత్తమము అధమములైన నుఖములు ఉండవచ్చును గదా 
(బ్రహ్మజ్ఞానము లేకపోయినా అంటే ఉండనిమ్ము. దాని వలన లాభమేమి? 
స్వష్టమందు రాజ్యుములేలినా బిచ్చమెత్తినా మేలుకొనినపుడు సమానమే గదా. 


తస్మా న్ముముక్షుఖిర్నైవ మతిర్జీవేశవాదయోః | 

కార్యా కింతు బ్రహ్మతత్త్వం విచార్యం బుద్ధ్యతాం చ తత్‌ 1॥1219॥ 

219. కనుక ముముక్షువులకు బీవేళ్లరులను గూర్భి వాదములు 
పెట్టుకొనుట తగదు. కాగా (బ్రహ్మతత్త్యమును గూర్చి విచారింపవలెను. దానిని 
తెలినికొనవలెను కూడా. 

పూర్వపక్షతయా తౌ చేత్తత్వ నిశ్చయహేతుతామ్‌ । 

ప్రాప్నుతో౭ స్తు నిమజ్జస్వ తయోర్నైతావతావశః 122011 

220. అట్టివాదములు _ పూర్తపక్షరూపమున _ తల్త్యనిళ్భయమునకు 
తోడుపడును కదా అంటే అట్లే కానిము శ్ర కాని వశము తప్పి ఆ వాదవివాద 
నము(ద్రమున మునిగిపోకుండ మాత్రము జా(గత్తపడుము. 


వ్యాఖ్య: వాదోపవాదములు అంతులేక కొనసాగును. అవి చిత్తవిభ్రమణమును 
మాత్రమే కల్పించును. 

అసజ్ఞ చిద్విభుర్జీవః సాంఖ్యోక్త స్తాదృగీశ్వరః । 

యోగోక్తస్తత్వమోరథా శుద్దా తావితి చేచ్చుణు 1122111 

221. (అక్లేపము): కాని సాంఖ్యులు చెప్పునట్టు బీవేళ్ళరులు 


షష్టము : చిత్రదీప ప్రకరణము 141 


సంగరహితులు జుద్దబైతన్యము శాళ్ళతులు అనీ యోగులనునట్టు తత్తమనీ 
అనే వాక్సమున తత్‌ త్వం అనే పదములకు అర్హమగు ఈళ్ళరుడు బీవుడు శుద్ద 
న్వరూవులనీ వేదాంతులు అంగీకరింపవలెను” అంటే విను. 


న తత్వమోరుభావర్థ్ధావస్మత్సిద్ధాన్తతాం గతౌ । 

అద్వైత బోధనాయైవ సా కక్షా కాచిదిష్యతే 112221 

222. (సమాధానము): ఆ అర్థములు అద్దైత సిద్ధాంతమును 
అనునరింపవు. అవి బీవ ఈళ్ళరులకు  వాస్తవమగు భేదమున్దుట్టు 
ప్రతిపాదించును. అద్వైత నిద్ధాంతమున అట్టి భేదము లేదు. సిద్దాంతము 
బోధించుటకు తాత్కాలికముగ మాత్రమే భేదము న్వీకరింపబడును. 


అనాది మాయయాభ్రాంతా జీవేశౌ సువిలక్షణా । 

మన్యన్తే తద్‌వ్యుదాసాయ కేవలం శోధనం తయోః 1122811 

223. అనాదియగు మాయచే ప్రభావితులై జనులు జీవులు ఈళ్చరుడు 
అత్యంతము విలక్షణతత్త్యములని భావింతురు. ఇట్టి (భ్రమను తొలగించుటకే 
వేదాంతి తత్‌ త్వం పదముల అర్ధమును విచారించును. 


అత ఏవాత్ర దృష్టానో యోగ్యః ప్రాక్‌ సమ్యగీరితః | 

ఘటాకాశ మహాకాశ జలాకాశాభ్రఖాత్మకః 122411 

224. అద్దైత సత్యమును నిరూపించుటకే  ఉపాధియుతమైన 
ఆకాశమును వూర్షము (ప.6.18) ఉదాహరించితిమి.  ఘటమునందలి 
ఆకాళము, అనంతమగు ఆకాశము జలమునందు (పతిఫలించిన ఆకాశము 
మేఘమునందలి ఆకాశము అని. 


జలాభ్రోపాధ్యధీనే తే జలాకాశాభ్రఖే తయోః। 

ఆధారౌ తు ఘటాకాశ మహాకాశౌ సునిర్మలౌ 12251 

225. జలమునందు మేఘమునందు (ప్రతిఫలించిన ఆకాశములు జలము 
మేఘములనెడి ఉపాధివశమున ఏర్పడినవి. ఘటమునందలి ఆకాళము 
అనంతమగు ఆకాశము శుద్రములు నిర లములు. 


ఏవ మానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ। 
తదధిష్టాన కూటస్థ బ్రహ్మణీ తు సునిర్మలే 11226॥ 


142 వేదాంత్‌ పంచదశి 


226. అల్లో ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము అనునవి 
మాయ దాని వికారమగు బుద్ది ఉపాధులుగ ఏర్పడినవి. వానికి ఆధారములు, 
అధిష్టానములు, అగు కూటస్ట్రము (బ్రహ్మము అనేవి పరిళుద్రములు. 


ఏతత్మక్షోపయోగేన సాంఖ్య యోగౌ మతౌ యది । 

దేహోం_న్నమయకక్షత్వాదాత్మత్వేనాభ్యు పేయతామ్‌ 12271 

227. అర్రైత నిద్దాంతమునకు _ సహాయకములుగ _ సాంఖ్యయోగ 
నిద్దాంతములు స్పీకరింపవలెననినబో ఇతరములు కూడా న్వీకరింప వచ్చును. 
అన్నమయ కోళమగు న్థూలళరీరము కూడా _ న్వీకరింతుము. కాని 
అంతమా(తమున దేహమే ఆత 1 అనజాలము. 


ఆత్మభేదో జగత్సత్య మీశో౭_న్య ఇతి చేత్రయమ్‌ I 

త్యజ్యతే తైస్తదా సాంఖ్యయోగ వేదాన్త సమ్మతిః 12281 

228. ఆత్మయందు వైవిధ్యము జగత్తు యొక్క నత్యత్తము ఈళ్చురుడు 
ఆత్మ కంటే ఇతరుడు అనే మూడింటిని సాంఖ్యులు యోగులు వదలి పెట్టినబో 
వారి నీద్దాంతములను వేదాంతులు అంగీకరింపగలరు. 


జీవో9_సంగత్వ మాత్రేణ కృతార్థ ఇతి చేత్తదా | 

స్రకృన్ణనాది నిత్యత్వ మాత్రేణాపి కృతార్థతా 1122911 

229. జీవుడు నంగరహితుడని తెలినికొనినంతనే ముక్తి నొందునని 
సాంఖ్యులు అందురు. అట్లయినబో పూలమాలలు చందనము మొదలుగు వాని 
వలని నుఖము కూడా నిత్యమని భావించుట వలననే కృతార్థతయని 
మేమందుము. 

యథా స్రగాది నిత్యత్వం దుస్సంపాద్యం తథాత్మనః । 

అసబ్గత్వం న సంభావ్యం జీవతోర్టగదీశయోః 128011 

230. పూల మాలలు మొదలగునవి నిత్యములని చూపుట 
అసంభవమైనట్లే జీవుడు నంగరహితుడని తెలియుట, జగత్తు ఈళ్ళరుడు 
శాళ్ళుత సత్ఫములని భావించినంతకాలము, అనంభవమే. 


వ్యాఖ్య: సంగరాహిత్యము అద్వైతబోధ లేక కలుగదు. ఈశ్వరుడు జీవుడు 
జగత్తు అనేవి పరస్పరాశ్రయములగుట చేత మూడూ ఏకకాలముననే శాశ్వతములు 


షష్టము : చిత్రదీప ప్రకరణము 143 


అగుట సిద్ధింపదు. సాంఖ్యమతమున ప్రకృతి పురుషుడు రెండును శాశ్వతములు, 


సద్వస్తువులు. 


అవశ్యం ప్రకృతిః సంగం పురేవాపాదయే త్తథా | 

నియచ్చత్యేతమీశో9_పి కో౭_స్య మోక్షస్తథా సతి 2811 

231. (ప్రకృతి శాళ్ళతమైనచో పురుషుడు తాను ప్రకృతి కంటె భిన్భుఢనని 
తెలినికొనిన పిమ శ్రట్‌ కూడా వురుషునియందు ప్రకృతి సంగము కల్సించును. 
ఈళ్వరుడు శాళ్ళతుడైనబో శాళ్ళతముగ పురుషుడు శానింపబడును. ఇక 
సాంఖ్యుల మతమున వురుషునకు మోక్ష మెక్కడిది? లేనే లేదని భావము. 


అవివేకకృతః సజ్లో నియమశ్చేతి చేత్తదా । 

బలాదాపతితో మాయావాదః సాంఖ్యస్య దుర్మతేః 123211 

232. పురుషుని యొక్క ఈ నంగము (దేహాదులయందు, 
ఈళరునిచే శానింపబడుట అవివేకము వలన అనినబో మందబుద్దులగు 
సాంఖ్యులపై మాయావాదము బలవంతముగ వచ్చిపడును. 


వ్యాఖ్య: ప్రకృతి భిన్నత్వ వివేకముచే అవివేకము తొలగుటచే పురుషునకు 
సంగము శాసనము సాంఖ్యమతమునకు కూడా ఉండవని ఆక్షేపము. అవివేకము 
అనగానేమి? తరచిచూచినచో అదే మాయయనీ మందబద్దులగు సాంఖ్యలు దానిని 
గుర్తింప లేకున్నారనీ సమాధానము. 

అవివేకమనగా వివేకము లేకపోవుట కాదు, లేని వస్తువు ఫలితములను 
చూపగలుగుట అసంగతము కనుక. వివేకము కంటె ఇతరము కాదు, ధైర్యము 
మొదలగునవి సంగమును కల్పింపకపోవుట చేత. వివేకమునకు విరుద్ధమైనదనియే 
చెప్పవలెను. ఇదే అజ్ఞానము మాయ అని అద్వైతసిద్ధాంతము కనుక సాంఖ్యులు 
మాయనాహ్వానించినట్లే అగును. 

బన్ఫమోక్ష వ్యవస్థార్థ మాత్మనానాత్వ మిష్యతామ్‌ | 

ఇతి చేన్న యతో మాయా వ్యవస్థాపయితుం క్షమా ॥233॥ 

233. బంధమోక్షముల వ్యవస్థ కొరకు ఆత్మలు అనేకములని న్వీకరింప 
వలెననబో ఆ వ్యవస్థ ఏర్హరచుటకు మాయ నర్హనమర్థమగుటచే ఆత్మ 
నానాత్తాము అనావ్యోకము. 


144 వేదాంత్‌ పంచదశి 


దుర్హటం ఘటయామీతి విరుద్ధం కిన్న పశ్యసి । 

వాస్తవౌ బన్ఫమోక్షౌతు (శ్రుతిర్న సహతేతరామ్‌ 172841 

234. అనంభవమును నంభవము చేయుచున్భావనే విరోధము ఏల 
చూడవు? (శతి కూడా బంధమోక్షములు వాస్తవములని అంగీకరింపదు. 


వ్యాఖ్య: బంధము వాస్తవమైనచో దానికి నాశమే ఉండదు. అనగా మోక్ష 
ప్రసక్తియే లేదు. వాస్తవమగు బంధము నుండి మోక్షము కలుగుననుట విరుద్ధ 
వచనము. 


న విరోధో న చోత్పత్తిర్న బద్దో న చ సాధకః । 

న ముముక్షుర్న వై ముక్తః ఇత్యేషా పరమార్థతా 112851 

235. వినాశము లేదు ఉత్పత్తి కూడా లేదు. బద్దుడు లేడు సాధకుడును 
లేడు. ముముక్షువు (మోక్షము కోరువాడు) లేడు. ముక్తుడును లేడు. ఇదే 
పరమార్థ సత్యము. 

వ్యాఖ్య: పరమార్థముగనున్నది (బ్రహ్మము మాత్రమే అని భావము. అమృత 
బిందు ఉప: 10; గౌడపాదకారిక 2.32. ప్ర. 8-71. 


మాయాఖ్యాయాః కామధినోర్వత్సౌ జీవేశ్వరావుభౌ । 

యథేచ్చం పిబతాం ద్వైతం తత్త్వం త్వద్వైతమేవ హి ॥236॥ 

236. మాయ అనే పేరుగల కామధేనువునకు జీవుడు ఈశ్వరుడు అనే 
రెండు దూడలు. ఆ ఆవు పాలను ద్రైతమును ఎంతగా సేవించినా సత్యము 
అద్దైతము మా(తమే. 


కూటస్థ బ్రహ్మణోర్భేదో నామమాత్రాదృతే నహి | 

ఘటాకాశ మహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్‌ 1128711 

237. (జీవేళ్లరులు మిథ్యయగుటచే వారి భేదము మిథ్య. అట్లే నత్వము 
లగు కూటస్ట బ్రహ్మముల భేదము నత్యము కావలెననే నంళయము పరిహరిం 
పబడుచునది.) నామమాతముగనే తప్పు కూటస్టమునకు (బ్రహ్మమునకు 
భేదము లేదు. అనంతమైన ఆకాశమునకు ఘటము నందలి ఆకాశమునకు 
పేరునకే కదా భేదము. 


యదద్వైతం (శ్రుతం సృష్టేః ప్రాక్తదేవాద్య చోపరి । 
ముక్తావపి వృథామాయా భ్రామయ త్యఫిలాన్‌ జనాన్‌ 1128381 


షష్టము : చిత్రదీప ప్రకరణము 145 


238. (వతి(్రోక్తమైన అద్దైతము నృష్టికి పూర్వము ఉండెను ఇప్పుడును 
కలదు. ఇకమీద ఉండును. అనగా అది త్రికాలాబాధ్య సత్యమని భావము. 
తత్తజ్ఞానము లేని నకల జనులను మాయ వ్యర్థముగా (భ్రమపెట్టుచుండును. 

Ga ఇ ఈయ 
ఛాందోగ్య ఉప: 6.2.1-2. 


యే వదస్తీళ్ణమేతే_పి (భ్రామ్యంతే విద్యయాత్రకిమ్‌ | 

న యథాపూర్వమేతేషామత్ర భ్రాంతేరదర్భనాత్‌ 1 23911 

239. (ఆక్లేపము) ఇట్లు మాయాప్రభావమును వర్ణించువారు కూడ 
(భ్రమకు లోనగుదురు. విద్య వలన, జ్ఞానము వలన కలిగిన లాభమేమి? 
(సమాధానము) జ్ఞానమునకు వూర్షము వల (భ్రాంతి నత్యమని 
భావింపకుండుటయే. (ప్రారబ్దము వలన అజ్ఞానుల వలె (ప్రవృత్తి కన్సించినను 
జ్ఞానులకు దానియందు నత్యత్తబోధ గాని ఆసక్తి గాని ఉండవు. 


ఐబహికాముష్మికః సర్వః సంసారో వాస్తవస్తతః । 

న భాతి నాస్తి చాద్వైత మిత్యజ్ఞాన వినిశ్చయః 1124011 

240. అజ్ఞానులకు ఈ లోకము పరలోకములందలి నుఖములే సత్యము. 
అద్రైతము వారికి తోచదు. లేదనియే వారి నిళ్ళయము. 

జ్ఞానినాం విపరీతో౭_ స్మాన్నిశ్చయః సమ్యగీక్ష్యతే I 

స్వస్వనిశ్చయతో బడ్గో ముకో9 హం చేతి మన్యతే 1124111 

241. జ్ఞానుల నిళ్ళయము దీనికి విపరీతమని నృష్టముగ చూడగలము. 
వారి వారి నిళ్టయములను బట్టి ముక్తులును బద్దులును అగుదురు. 


నాద్వైత మపరోక్షం చేన్న చిద్రూపేణ భాసనాత్‌ । 

అశేషేణ న భాతం చేద్‌ ద్వైతం కిం భాసతేఖీలమ్‌ 112421 

242. అర్రైతము అపరోక్ష్తము కాదనినబో బైతన్యస్తురూపముగ అది 
ఎల్లరకును అపరోక్షమే. ఇది అశేషముగ భానించుట లేదనిన ద్వైతము కూడ 
అంతా మనకు కన్పించుట లేదు కదా! 


దిజ్మాత్రేణ విభానంతు ద్వయోరపి సమం ఖలు । 
ద్వైతసిద్ధివదద్వైత సిద్ధిస్తే తావతా న కిమ్‌ 112431 
243. నూచనామాతముగ తెలియబడుట ద్రైతమునకు అద్రైతమునకు 


146 వేదాంత్‌ పంచదశి 


నమానమే. దానిని బట్టి ద్వైతము అనత్యమని నిర్ణయింపగలిగినబో అట్లే 
అద్దైతము సత్యమనే న్నిర్ణ్భయమునకు వచ్చుటకు ఏమి అభ్యంతరము? 


వ్యాఖ్య: అద్వైతము సత్యమనుటకు ఆధారముగ మన యందున్న చైతన్యము 
మనకు అనుభవగతమే. కాగా (శ్రుతివాక్యములు కూడా అద్వైతసత్యమును 
ఘోషించును. ద్వైతము సత్యమనుటకు శాస్త్రప్రమాణము లేదు. ద్వైతానుభవము 
కూడా తరచిచూచిన నిలువదు. 


ద్వైతేన హీనమద్వైతం ద్వైతజ్ఞానే కథం త్విదమ్‌ | 

చిద్భాన త్వవిరోధ్యస్య ద్వైతస్యాతోః సమే ఉభే 12441 

244. ద్వైతము అద్దైతమునకు విరోధి. ఎల్లెడల ద్లైతమే ప్రకటమగు 
చునప్పుడు అద్వైతము ఎట్టు నిద్దించుననినబో చైతన్య రూపమున అద్వైతము 
అనుభూతమగుచుండగా దానికి విరోధియగు. ద్రైతము మాత్రమే ఎట్టు 
నిద్రింపగలదు? (ఆక్షేపము) కాని ఇంద్రియగోచరమగు ద్వైతము అద్రైత 
జ్ఞానముతో కూడా సిద్రించుచునది. 


వ్యాఖ్య: చైతన్యానుభవమునకు ద్వైతభావమునకు విరోధము లేదని పూర్వపక్షి 
ఆక్షేపము. 

ఏవం తర్హి శృణు ద్వైతమసన్మాయామయత్వతః । 

తేన వాస్తవమద్వైతం పారిశేషాద్విభాసతే 12454 

245. అట్లయిన విను. ద్రైతము మాయాకార్వము మాత్రమే అగుటచే 
అది అసత్తు. కనుక ద్రైతమును నిరాకరిస్తే వాన్తవముగ మిగులునది అద్రైతము 
మాత్రమే. అదే నత్యము. 


అచింత్యరచనారూపం మాయైవ సకలం జగత్‌ | 

ఇతి నిశ్చిత్య వస్తుత్వమద్వైతే పరిశేష్యతామ్‌ 124611 

246. ఊహాతీతమైన కల్పనారూపమైన మాయ మాత్రమే ఈ అఖిల 
దృళ్ళమాన ప్రపంచము కూడా అని నిళ్లయించి వాస్తవముగ ఉన్హుది అద్దైతమే 
అని తెలియుము. 

పునర్వైతస్య వస్తుత్వం భాతి చేత్వం తథా పునః । 

పరిశీలయ కో వాత్ర ప్రయాసస్తేన తే వద 12471 


షష్టము : చిత్రదీప ప్రకరణము 147 


247. ద్వైతము వాస్తవమని మరల మరల తోచునే అంటే మరల మరల 
దానిని పరిశీలించి అద్రైతమే సత్యమని నిళ్లయించుకొనుచుండుము. దాని 
యందేమి ప్రయానయున్దుది? చూ. బ్రహ్మనూతములు 4.11. 


కియన్తం కాలమితి చేళ్భేదోల. యం ద్వైత ఇష్యతామ్‌ | 

అద్వైతే తు న యుక్తోయం సర్వానర్థనివారణాత్‌ 12481 

248. ఇట్టి అభ్యాసము ఎంతకాలము చేయవలయుననినబో ఇట్టి 
అసహనము ద్రైత విషయములు సాధించుటయందు నరియే కాని నకల దుఃఖ 
ములను నివారించే అద్దైతమున తగదు. అద్దైతము సిద్ధించే వరకు విసుగు 
ల్రేక అభ్యాసము చేయవలెనని భావము. 


క్షుత్పిపాసాదయో దృష్టా యథాపూర్వం మయీతి చేత్‌ । 

మచ్చబ్దవాచ్చ్యే9_ హంకారే దృశ్యతాం నేతి కో వదేత్‌ 1249 

249. అద్దైతజ్ఞానము కలిగినను పూర్తము వలె నాయందు ఆకలి 
దప్పులు కన్పించుచున్దువే అనిన కన్చించును. కాదనునదెవరు? కాని నా 
యందు” అనే పదముబే మాయాకార్యమగు అహంకారమునందు కన్సించునని 
తెలియుము. నకల దుఃఖములును మాయానిర్మితములగు స్టూలాది శరీములకే 
గాని అనంగమగు ఆత కు కొను, 


చిద్రూపే9 పి ప్రసజ్వ్యేరంస్తాదాత్యాధ్యాసతో యది । 

మాధ్యాసం కురు కిన్తు త్వం వివేకం కురు సర్వదా ॥250॥ 

250. చిద్రూపమున కూడా తాదాత్వాధ్వాన వలన, దేహముతో ఆత్మ 
తాదాత్భమును భావించుట వలన, దుఖములన్లి కలుగును కదా అనినబో 
అట్టి అధ్యానను చేయకుము. కాగా ఎల్లప్పుడూ వివేచనము చేయుచుండుము. 
(అధ్యానను తొలగించుటకు). 


రుటిత్యధ్యాస ఆయాతి దృఢవాసనయేతి చేత్‌ | 

ఆవర్తయేద్వివేకం చ దృఢం వాసయితుం సదా 112511 

251. వాసనా ప్రాబల్యము చేత హఠాత్తుగా అధ్వాన వచ్చిపడుననబో 
వివేకవాననలు కూడా దానికంటె ప్రబలమగునట్టు ఆవర్తింవుము (అభ్యాసము 
చేయుము.) 


148 వేదాంత్‌ పంచదశి 


వివేకే ద్వైత మిథ్యాత్వం యుక్తెవేతి న భణ్యతామ్‌ | 

అచింత్యరచనాత్వస్యానుభూతిర్తి స్వసాక్షికీ 12521 

252. కేవలము తర్కము చేత కలిగిన వివేకమునందు మాత్రమే 
ద్వైతము మిథ్యయని నిద్రించుచున్లుది అనుభవమున అట్టు నిద్దింపదు అని 
అనవలదు. ఈ ప్రపంచము యొక్క ఊహాతీతము అద్భుతము అయిన 
స్వరూపమును నిత్వము అనుభవించుచునే ఉన్హాము. 


వ్యాఖ్య: ఈ జగత్తునకు జగత్తునందలి వ్యవహారములకు తర్మబద్ధమైన 
ఆధారమేమీ లేదనుట అనుభవైకవేద్యమే. ఈ మాయాకార్యము అద్భుతమె. తార్మిః 
“మైన ఆధారము లేకపోవుటచే ఊహకును అతీతమే. అయినను అనుభవమున 
ఉన్నదే. చైతన్యరూపమగు ఆత్మయు ఈ జగత్తును చూస్తున్న సాక్షిగ అనుభవమున 
ఉన్నదే. ఇతర విషయములు అనుభవమునకు వచ్చునట్లు ఆత్మ అనుభవమునకు 
రాని మాట సత్యమే. అయినను 'నేనులోని ఆత్మ అనుభవమున లేదనుట ఎట్లు? 


చిదప్యచింత్య రచనా యది తర్ప్యస్తు నో వయమ్‌ | 

చితిం సుచింత్యరచనాం బ్రమోనిత్యత్వకారణాత్‌ 1125811 

253. చైతన్యము కూడా ఊవోతీతమైనదే కదా, (కనుక అది కూడా 
మిథ్య కదా) అనినబో నిజమే ఊహాతీతమైనదే. కాని అది శాళ్ళతమగుటచే 
ఊహింపదగినదే అందుము. 


వ్యాఖ్య: పరిణామశీలత మిథ్యకు లక్షణము. వికారము లేకపోవుట ఆత్మకు, 
సత్యమునకు, లక్షణము. కనుక ఆత్మ కూడా ఊహాతీతమైనను అవికారి అగుటచే 
మిథ్య అనుటకు వీలులేదు. తర్మము కొరకు ఆత్మను అవికారియగు ఊహాతీతమైన 
రచన అనవచ్చును. నిజముగ దానిని (గ్రహించుటకు వాక్కు మనస్సు 
అసమర్థములు కదా! 


ప్రాగభావో నానుభూతళ్చితేర్చిత్యా తతళ్చితిః । 

ద్వైతస్య ప్రాగభావస్తు చైతన్వే నానుభూయతే ॥ 25411 

254. చైతన్యము ఒకప్పుడు లేకుండెననుట, లేకపోవుట, అనుభవమునకే 
రాదు, కనుక అది శాళ్లతము నిత్యము. ద్లైతము లేకుండుటను చైతన్యము 
(నుషుప్తి యందు) అనుభవించును. నృసింహ ఉత్తర తాపినీయ ఉప.2. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 149 


ప్రాగభావయుతం ద్వైతం రచ్యతే హి ఘటాదివత్‌ । 

తథాపి రచనా౭_ చింత్యా మిథ్యా తేనేంద్రజాలవత్‌ 1125511 

255. ద్రైతజగత్తు ఒకప్పుడు లేక పిదప నృష్టింపబడుచున్భది, ఒకప్పుడు 
లేని కుండలు మొదలగునవి చేయబడినట్ల అయినను అది ఎట్టు రచించ 
బడినదో నృష్టింపబడినదో ఆ విషయము ఇం(ద్రజాలమువంటిది. కనుకనే అది 
ఊహాతీతము మిథ్య. 

చిత్సత్యక్షా తతో9_న్యస్య మిథ్యాత్వం చానుభూయతే । 

నాద్వైతమపరోక్షం చేత్యేతన్న వ్యాహతం కథమ్‌ 1125611 

256. చైతన్యము ప్రతృక్షముగ అనుభవింపబడుచున్లుది. తదితరము 
(జగత్తు) యొక్క మిథ్వాత్తము కూడా అనుభవమున ఉన్లుది. ఇట్టుండగా 
అద్వైతము అపరోక్షము కాదు” అనుట విరుద్రవాక్తము కదా! 

ఇత్థం జ్ఞాత్వాప్యసంతుష్టాః కేచిత్కుత ఇతీర్యతామ్‌ । 

చార్వాకాదేః ప్రబుద్ధస్యాప్యాత్మాదేహః కుతో వద ॥257॥ 

257. ఇట్లు అద్దైతసత్యమును తెలినసికొనియు కొందరు అనంతుష్టులు 
అగుదురు. ఎందుచేతయనినబో చార్వాకులు మొదలగువారు తర్కము 
తెలినినను దేహమే ఆత్మయని ఏల అందురోమొదట చెప్పుము. 

సమ్యగ్విచారో నాస్త్యస్య ధీదోషాదితి చేత్తథా ॥ 

అసంతుష్టాస్తు శాస్త్రార్ధం న త్వైక్షంత విశేషతః 1125811 

258. వారు బుద్రిదోషముచే చక్కగా వివేచన చేయలేక పోవుటచేత 
అనినబో అట్లే అద్దైతసిద్దాంతమునందు అనంతుష్టులైన వారికిని నమ్యక్‌ 
విచారణ లేకపోవుటయే అసంతుష్షికి కారణము. 

యదా సర్వేప్రముచ్యంతే కామా యే£స్య హృదిశితాః । 

ఇతి (శ్రౌతం ఫలం దృష్టం నేతి చేద్‌దృష్ట మేవ తత్‌ ॥ 25911 

259. హృదయమునందలి కామనలన్లీ నిశ్చేషముగ నళించినబో 
అమృతత్తము నిద్దించుననే (శ్రుతివాక్షము (కఠ ఉప.2.3.14) జ్ఞానుల 
అనుభవము కూడా. 


యదా సర్వే ప్రభిద్యంతే హృదయ[గ్రంథధయస్వితి । 
కామ [గ్రంథి స్వరూపేణ వ్యాఖ్యాతా వాక్యశేషతః 1126011 


150 వేదాంత్‌ పంచదశి 


260. మరొక వాక్తమున హృదయగ(గ్రంథులన్లీ చేదింపబడినప్పుడు 
అవ్య్భుతత్తము నీద్రించునని చెప్పును. ఇచ్చట (గ్రంథి అనగా కామనలని 
వ్యాఖ్యాత వివరించును. కఠ. ఉ.2.3.15. 


అహంకారచిదాత్మానా వేకీకృత్యావివేకతః 1 

ఇదం మే స్యాదిదం మే స్యాదితీచ్చాః కామశబ్దితాః 11261 

261. అజ్ఞానవశమున, మాయాకార్వమగు అహంకారమునకు 
చిద్రూపమగు ఆత్మతో వీకీభావము కల్పించి ఇది నాకు కావలెను” ఇది నాకు 
కావలెను” అని కోరుకొనుటలు కామనలు అనబడినవి. 

వ్యాఖ్య: సత్యమగు ఆత్మకు మిథ్యయగు అహంకారమునకు కన్పించు 
అభేదమే అజ్ఞానము. అదే గంధి, గ్రంథి వలె (ముడి వలె) విడదీయనశక్యమని 
ఉద్దేశము. ఈ యజ్ఞానవశముననే కోరికలు కలుగును కనుక పారంపర్యముగ 
కోరికలే గ్రంథులుగ స్వీకరింపబడినవి. ఆత్మజ్ఞానముచే అజ్ఞానము నశించినపుడు 
కామనలు కూడా, వేరు నరికబడిన చెట్టువలె, నశించును. అప్పుడు మానవుడు 
అమృతత్వము నొందును. 

అట్రవేశ్య చిదాత్మానం పృథక్పశ్యన్నహంకృతిమ్‌ । 

ఇచ్చాస్తు కోటి వస్తూని న బాధో గ్రంథిభేదతః 112621 

262. చిదాత్మను అహంకారము నుండి వేరుపరబి తెలినికొనిన పిదప 
కోటి వస్తువులందు కోరికలున్సును బాధ లేదు, అజ్ఞాన (గ్రంథి చిజ్జడగ్రంథి 
భేదింపబడినది గనుక. 

వ్యాఖ్య: అహంకారమునకు ఆత్మకు గల తాదాత్యాధ్యాస మూడు విధములు, 
సహసము, కర్మజము, భ్రమజము అని. చిదాభాసుడు అహంకారము ఒకటియే 
అనునది సహజము. అంతఃకరణము నందు ఆత్మ ప్రతిఫలనమే చిదాభాసుడు. 
అహంకారమునకు స్టూలశరీరమునకు గల తాదాత్యాధ్యాస కర్శ్మజము, ప్రారబ్ద 
వశమున ఇది ఏర్పడును. అహంకారమే ఆత్మ అనే తాదాత్యాధ్యాస భ్రమజము. 
అజ్ఞాన మూలకమగు భ్రమ వలన ఇది ఏర్పడును. జ్ఞానియందు అజ్ఞానము 
నశించుటచే భ్రమజమగు అధ్యాస నశించును మరి ఎన్నటికిని అది తిరిగిరాదు. 
కాని మిగిలిన రెందు అధ్యాసలు రావచ్చును. 


(గ్రంథిభేదేపి సంభావ్యా ఇచ్చాః ప్రారబ్ధదోషతః I 
బుద్ద్వాపి పాపబాహుల్యా దసంతోషో యథా తవ ॥1263॥ 


షష్టము : చిత్రదీప ప్రకరణము 151 


263. (ప్రారబ్దవశమున జ్ఞానియందు కోరికలు ఉదయింపవచ్చు, 
పరోక్షముగ అద్వైత నత్యమును తెలినికొనినను పాపబాహుళ్ళము వలన 
అసంతోషము ఉనట్లే. 

అహంజ్కా గతేచ్చాద్యైర్దేహ వ్యాధ్యాదిభిస్తథా । 

వృక్షాదిజన్మనాశైర్వా చిద్రూపాత్మని కిం భవేత్‌ 112641 

264. తాను చిత్తురూపమైన ఆత్మయని తెలినికొనిన జ్ఞానిని, 
అహంకారవళములైన కోరికలు శరీరవ్వాధులు మొదలైనవి బాధింపవు, 
అరణ్యములోని వృక్షముల పెరుగుటలు విరుగుటలు బాధింపనబ్లై, 


గ్రంధిభేదా త్పురాప్యేవమితి చేత్తన్న విస్మర ॥ 

అయమేవ గ్రంథిభేదస్తవ తేన కృతీ భవాన్‌ 126511 

265. (గ్రంథిభేదమునకు పూర్వము కూడా ఆత్మను ఏదీ బాధింపదు 
కదా అనినబో ఆ సత్యమును మరువకు. ఆ జ్ఞానమే(గ్రంథిభేదము దాని వలననే 
కృతార్థత,. 

నైవం జానంతి మూఢాశ్చేత్సో9ల యం గ్రంధిర్న చాపరః । 

గ్రంథి తద్భేదమాత్రేణ వైషమ్యం మూఢబద్ధయోః 112661 

266. మూఢులకు ఈ విషయము తెలియదనినబో అదే అజ్ఞాన (గ్రంధి. 
ఈ (గ్రంథి ఉండుట తెగుటలోనే మూఢులకు జ్ఞానులకు గల భేదము. 


ప్రవృతౌ వా నివృత్తౌ వా దేహేంద్రియ మనోధియామ్‌ । 

న కిజ్బిదపి వైషమ్య మస్త్యజ్ఞాని విబుద్ధయోః 126711 

267. శరీరము ఇంద్రియములు మనస్సు బుద్దుల దృష్ట్యా కర్ణులు 
నిర్హహించుటయందును విరమించుట యందును అజ్ఞానులకు జ్ఞానులకు 
లేశమాత్రమైనను భేదము కన్సింపదు. 

వ్యాఖ్య: కాని అజ్ఞాని దేహాది సంబంధములగు సుఖదుఃఖములు తనవే అని 
భావించుకొనగా జ్ఞాని ఆత్మానందమునందే స్థితుడై ఉండును. 

వ్రాత్యశ్రోత్రియయోర్వేదపాఠాపాఠకృతా భిదా | 

నాహారాదావస్తి భేదః సోత౭ యం న్యాయో౭_త్ర యోజ్యతామ్‌ 112681 

268. ఉపనయనము కాని వానికిని అయిన్వానికిని గల భేదము 


152 వేదాంత్‌ పంచదశి 


వేదాధ్యయనము చేయకపోవుట చేయుటలోనే. కాని ఆహారనిద్రాదులన్భీ వారికి 
నమానములే. ఆ న్యాయమునే జ్ఞానికిని అజ్ఞానికిని అన్వయింపుము. 


నద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాజక్షతి । 

ఉదాసీనవదాసీన ఇతి (గంధథిభిదోచ్యతే 1126911 

269. (భగవద్గీత యందు 14.22-23) జ్ఞాని ఉన దుఃఖములను 
ద్వేషింపడు లేని నుఖములను ఆశింపడు. నిర్హిప్తముగ ఊరకుండును అని 
చెప్పబడినది. అదే (గ్రంథి భేదము. 


జెదాసీన్యం విధేయం చేద్వత్‌ శబ్దవ్యర్థతా తదా। 

న శక్తా అస్య దేహాద్యా ఇతి చేద్రోగ ఏవ సః ॥1270॥ 

270. ఈ శ్లోకము. జౌదాసీన్యమును విధించును గదా గ్రంధిభేదము 
ఎట్లగును అనినబో విధియే ఉద్దేశమైనబో వతో శబ్దము, వలె అనే అర్థము 
గలది, వ్యర్థమగును. జ్ఞాని ఉదానీనుడగనుండడు ఉదానీనుని వలె ఉండును. 
అట్టుండుట దేహేంద్రియములందు శక్తి లేకపోవుటచే అనినబో అట్టి అశక్తత 
రోగము కాని, జ్ఞానము కాదు. 


తత్త్వబోధం క్షయం వ్యాధిం మన్యన్తే యే మహాధియః । 

తేషాం ప్రజ్ఞాతివిశదా కిం తేషాం దుశ్ళకం వద ॥1271॥ 

271. క్షయవ్యాధియే ఆత్మబోధమని భావించే ఈ మహా బుద్రిశాలుర 
ఘనత ఎంతయు విన్దుష్టము. వీరికి అసాధ్యమగునది ఎది గలదు? 


భరతాదేరప్రవృత్తిః పురాణోక్తేతి చేత్తదా । 

జక్షన్‌ క్రీడన్‌ రతిం వినన్నిత్యశ్రౌషీర్న కిం శుతమ్‌ 112721 

272. భరతుడు మొదలగు వారు జడునివలె ఉండిరని పురాణములు 
చెప్పునుగదా అనినబో భక్టించుచు క్రీడించుచు నుఖించుచు ఉండిన ఇతర 
జ్ఞానులను గూర్చి చెప్పుట వినలేదా? ఛాందోగ్య ఉప.8.12.3. 

నహ్వాహారాది సంత్యజ్య భరతాద్యాః స్థితాః క్వచిత్‌ । 

కాష్టపాషాణవత్మిన్తు సబ్గభీతా ఉదాసతే 112731 

273. జడభరతుడు మొదలగు వారు ఆహారము నిద్ర వదలి గాని రాళ్ళు 
క(ర్రలవలె గాని వడియుండలేదు. సంగమేర్హుడునను భీతిచే మాత్రమే 
ఉదానీనముగ ఉండిరి. చూ. భాగవతము 5.9-10. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 153 


సజ్లీ హి బాధ్యతే లోకే నిఃసబ్గః సుఖమశ్చుతే । 

తేన సజ్ఞః పరిత్యాజ్యః సర్వదా సుఖమిచ్చతా 127411 

274. విషయములందాస్తక్తి గల పురుషుడు లోకమున బాధలను 
అనుభవించును.  నిన్ఫుంగుడైన పురుషుడు సుఖము నొందును. కనుక 
నుఖమును కొరేవారు నర్షుదా నంగమును విడనాడవలెను. 

అజ్ఞాత్వా శాస్త్రహృదయం మూఢో వక్ష్యన్యథాన్యథా । 

మూర్చాణాం నిర్ణయస్వాస్తామస్మత్సిద్దాన్త ఉచ్యతే 1127511 

275. శాస్త్రసారము తెలియని మూర్చులు అనేక విధములుగ చెప్పుదురు. 
వారి న్నిర్ణయములట్టుంచి వేదాంత నీద్దాంతమును చెప్పెదము. 


వైరాగ్యబోధోపరమాః సహాయాన్తే పరస్పరమ్‌ । 

ప్రాయేణ సహవర్తన్తే వియుజ్యన్తే క్వచిత్‌క్వచిత్‌ 2761 

276. వైరాగ్యము తత్తబోధ ఉపరతి, కోరికలు లేకుండుట ఆత్మజ్ఞానము 
కర్మ నుండి విరమించుట, అనే మూడూ పరస్తరము నహకరించును. 
సాధారణముగ మూడూ కలసే ఉండును. ఒక్కొక్కప్పుడు మూడవది లేకయు 
నుండును. 

హేతుస్వరూపకార్యాణి భిన్నాన్యేషామసజ్మరః ॥ 

యథావదవగన్తవ్యః శాస్త్రార్ధం ప్రవివిచ్యతా 1127711 

277. ఈ గుణముల హేతువులు స్వరూపములు ఫలితములు వేరు 
వేరుగ ఉండును. వీనిలో భేదము చక్కగా శాస్తార్థము ఎరిగిన బోధపడును. 

దోషదృష్టిర్ణిహాసా చ పునర్భోగేష్వదీనతా I 

అసాధారణ హేత్వాద్యా వైరాగ్యస్య త్రయోప్యమీ 11278॥ 

278. విషయ నుఖములు తాత్కాలికములను దృష్టియు, ఆ నుఖములను 
అనుభవించుట యందు అరుచియు, వాని ఆకర్షణ నుండి స్వేచ్చ - ఈ 
మూడూ వైరాగ్యమునకు విశిష్టమైన కారణములు. 


వ్యాఖ్య: తత్వమును తెలియవలెననే కోరికచే కలుగునదీ, ప్రపంచమునందలి 
దుఃఖములను చూచుటచే కలుగునదీ అని వైరాగ్యము రెండు విధములుగ 
చెప్పబడినది. మొదటిది జిజ్ఞాస రెండువది జిహాస. పతంజలి వశీకార లేదా అపరా 
వైరాగ్యము పరావైరాగ్యములను గూర్చి చెప్పును. జిహాస వశీకార వైరాగ్యమును 


154 వేదాంత్‌ పంచదశి 


పోలినను జిజ్ఞాస పరావైరాగ్యముతో పోల్చబడదు. జీవన్ముక్తి వివేకమున మంద 
మధ్యమ తీవ్ర వైరాగ్యములు చెప్పబడినవి. అన్నీ వశీకార వైరాగ్యమున చేర్చబడినవి. 


శ్రవణాదిత్రయం తద్వత్తత్వమిథ్యావివేచనమ్‌ । 

పునర్ధస్టేరనుదయో బోధస్యైతే త్రయోమతాః 1127911 

279. (శ్రవణ మనన నిదిధ్వానలనే మూడూ నదనద్వివేకము అజ్ఞాన గ్రంధి 
మరల ఏర్పుడకుండుట అనే మూడూ తత్తబోధకు వఏిళిష్టకారణములు. 


వ్యాఖ్య: (శ్రవణ మనన నిదిధ్యాసల వలన జ్ఞానము కలుగును (బృహదారణ్యక 
ఉప.2.4.5, 4.5.6). దాని వలన సద్వస్తువగు ఆత్మకూటస్థ బ్రహ్మముతో 
అసద్వస్తువగు అహంకారము యొక్క తాదాత్యధ్యాస తొలగును. వాని వేరు వేరు 
స్వరూపముల వివేచన కలుగును. తత్భలముగ అజ్ఞానగ్రంథి ఇకమీద ఏర్పడదు. 
అజ్ఞాననాశము వలన జనన మరణ చక్రము ఆగిపోవును. జ్ఞానము వలన 
అజ్ఞానము నశించును. తత్ఫలితంగా మన మోక్షము సిద్ధించును. 


యమాదిర్ధినిరోధశ్చ వ్యవహారస్య సంక్షయః | 

స్యుః హేత్వాద్యా ఉపరతేరిత్యసజ్కర ఈరితః 1128011 

250. యమ నియమాదుల వలన ఆత నిగ్రహము, మనూనంయమము, 
వ్యవహార కర p తగిపోవుట ఉపరతికి కారణములుగ చెప్పబడినవి. 


వ్యాఖ్య: ఉపరతి యొక్క సారమేమనగా అంతఃకరణ వృత్తులు ఆగిపోవుట. 
ఇది పతంజలి యొక్క అష్టాంగయోగము వలన సిద్ధించును. సమాధిలో పంచవిధ 
వృత్తులు నిరోధింపబడును. యమము నియమము ఆసనము ప్రాణాయామము 
(ప్రత్యాహారము ధారణధ్యానము సమాధి అనేవి యోగమున ఎనిమిది అంగములు. 
ప్రమాణము వికల్పము విపర్యయము నిద్ర స్కృతి అనే అయిదు మనోవృత్తులు. 
మనోవృత్తులాగుటచే సంకల్పము కలుగనందున కర్మవిరమణము సహజమైన 
ఫలితము. 


తత్వబోధః ప్రధానం స్యాత్సాక్షాన్నోక్షప్రదత్వతః । 

బోధోపకారిణావేతౌ వైరాగ్యోపరమావుభౌ 1128111 

281. నేరుగా మోక్షము ఒనగునది అగుటచే వీనియందు తత్త బోధ 
ప్రధానము. వైరాగ్యము ఉపరతి అనేవి దానికి నహాయకములు. శ్లేతాళ్లతర 
ఉప, 3.8, 6.15.3; ముండక ఉప.1.2.12 బృహదారణ్యక ఉప.4.4.23. 


షష్టము : చిత్రదీప ప్రకరణము 155 


త్రయో9_ ప్యత్యన్తపక్వాశ్చేన్నహత స్తపసః ఫలమ్‌ | 

దురితేన క్వచిత్కిజ్బు తృదాచిత్పతిబధ్యతే 1128211 

282. మూడూ అత్యంత పక్షమైనబో అది గొప్పు తపః ఫలము. 
పూర్షునంచిత పాపముండినబో ఎక్కడో ఎప్పుడో ఎంతయో కొంత 
ఆటంకములు అవరోధములు కలుగును. 

వైరాగ్యోపరతీ పూర్ణే బోధస్తు ప్రతిబధ్యతే 

యస్య తస్య న మోక్షోస్తి పుణ్యలోకస్తపోబలాత్‌ 11283811 

283. తత్తబోధలేనిబో పూర్ణవైరాగ్యము ఉపరతి కూడా మోక్షమును 
ఈయజాలనవు. అట్టు మోక్షము పొందని వారు తమ తపోబలమున పుణ్య 
లోకములందు జన్మింతురు. భగవద్గీత. 6.41. 


పూర్ణే బోధే తదన్యా ద్వౌ ప్రతిబదడ్దా యదా తదా । 

మోక్షో వినిశ్చితః కిన్తు దృష్టదుఃఖం న నశ్యతి 112841 

284. మిగిలిన రెండు కొరవడినను తళత్తజ్ఞానము పూర్తిగ కలిగినబో 
మోక్షము నిళ్లయమే. కాని ప్రారబ్రము వలన దృళ్ళములగు దుఃఖములు 
అతనికి తప్పవు. 


వ్యాఖ్య: అనగా జీవన్ముక్తి ఉండదు. కాని విదేహముక్తి కలుగును. 


బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధిర్మతః । 

దేహాత్మవత్సరాత్మత్వదార్ద్యే బోధః సమాప్యతే 1128511 

285. (బహ్మలోకమును కూడా తృణీకరింపగలుగుట వైరాగ్యమునకు 
పరాకాష్ట అని చెప్పబడును. దేహమే ఆత్మ అనే బోధ ఎంత దృఢముగ ఉన్దుదో 
అంత దృఢముగ పరమాత్మ బోధకలుగుట జ్ఞానమునకు పరాకాష్ట 

సుప్తివద్విస్మృతిః సీమా భవేదుపరమస్య హి | 

దిశానయా వినిశ్చేయం తారతమ్యమవాన్తరమ్‌ 112861 

286. సుషుప్తి యందువలె విస్మరణము ఉపరమమునకు పరాకాష్ట 
వీనియందలి తారతమ్యములు తరగతులు పరిశీలన ద్యారా తెలియనగును. 


ఆరబ్ధకర్మ నానాత్వా ద్భుద్దానామన్యథా9_ న్యథా 
వర్తనం తేన శాస్త్రార్థే భ్రమితవ్యం న పన్దితైః 12871 


156 వేదాంత్‌ పంచదశి 


287. వారివారి ప్రారబ్రమును అనుసరించి జ్ఞాని పురుషుల ప్రవర్తన 
భిన్టువిభిన్టములుగ ఉండవచ్చును. అంతమాత్రము చేత విద్యాంసనులకు, 
జ్ఞానము చేతనే మోక్షము లభించుననుటయందు (బ్రమ కలుగరాదు. 


వ్యాఖ్య: కృష్ణుడు భోగమయ జీవితము గడపెను. శుకుడు ఉపనయనమునకు 
మునుపే సన్వ్యసించెను. శ్రీరాముడు జనకుడు రాజ్యములనేలిరి. వశిష్టుడు గొప్ప 
కర్మానుష్టానపరుడు. అయినను అందరును జ్ఞానిపురుషులే. 


స్వస్వకర్మానుసారేణ వర్తన్లా తే యథా తథా। 

అవిశిష్టః సర్వబోధః సమా ముక్తిరితి స్థితి : 112881 

285. తమతమ పూర్లకర్మను అనునరించి జ్ఞాని పురుషులెట్టు 
ప్రవర్తించినను వారి తత్తజ్ఞానమునందు. భేదము లేదు. మోక్షము కూడా 
సమానమే. ఇదే వస్తున్టీతి. 


జగచ్చిత్రం స్వవైతన్యే పటే చిత్రమివార్చితమ్‌ | 

మాయయా తదుపేక్షైవ చైతన్యం పరిశేష్యతామ్‌ | 28911 

289. కూటస్ట చైతన్యముపై జగత్తు, వస్రముపై తైల చిత్రము వలె 
రచింపబడినది. వైతన్యముపై మాయారోపమిట్టు జరుగును. ఈ మాయను 
ఉపేక్షించి చైతన్యమును (గ్రహింపవలెను. 

చిత్రదీపమిమం నిత్యం యేం నుసందధతే బుధాః । 

పశ్యంతోల పి జగచ్చిత్రం తే ముహ్యంతి న పూర్వవత్‌ 1॥1290॥ 

290. ఈ చిత్రదీప ప్రకరణమును నిత్యము అనుసంధానము చేయు 
విద్యాంనులు ఈ (ప్రపంచమనెడి చిత్రమును చూచుచున్లును పూర్తము వలె 
మోహము నొందరు. 


ఆరవ ప్రకరణము : సమాప్తము. 


ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరుషః । 

కిమిచ్చన్‌ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్‌ nln 

1. పురుషుడు తన ఆత్మను పరమాత్మయే కదా అని తెలినీకొనినబో ఇక 
దేనిని కోరి ఎవని కోరిక కొరకు శరీరతాపములను అనునరించి తపించును?' 
బృహదారణ్యక ఉప.4.4.12. ప్ర. 14. 5. 


అస్యాః శ్రుతేరభిప్రాయః సమ్యగత్ర విచార్యతే । 

జీవన్ముక్తస్య యా తృప్తిః సా తేన విశదాయతే 11211 

2. పైన చెప్పిన (వ్రతివాక్తపు అభిప్రాయము ఈ ప్రకరణమున చక్కగా 
విచారింపబడును. దాని వలన జీవన్ముక్తుని తృప్తి, ఆనందము, విశదమగును. 


మాయాభాసేన జీవేశౌ కరోతీతి శుతత్వతః । 

కల్పితావేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితమ్‌ 131 

3. (బ్రహ్మమును ప్రతిఫలించుచు మాయ జీవుని ఈళ్ళురుని కల్పించును. 
బీవేళ్లరులు సమగ్ర ప్రపంచమును నృష్టింతురు అని (శ్రుతి చెప్పును. న్ధానింహ 
ఉత్తర తాపనీయ ఉప.9. 

వ్యాఖ్య: పురుష శబ్దమునకు అర్ధము చెప్పబోవుచు ఉపోద్దాతముగ జగదుత్పత్తి 
చెప్పబడినది. పురమునందు, శరీరమునందు, ఉండునది పురుషుడు. వ్యష్టిశరీర 
మైన జీవుడు సమష్టిశరీరమైన ఈశ్వరుడు అని పురుష శబ్దమునకు అర్థము. చూ. 
ప్ర.1.15. -17. 

ఈక్షణాది ప్రవేశాన్లా సృష్టిరీశేన కల్పితా । 

జాగ్రదాది విమోక్షాన్తః సంసారః జీవకల్పితః 141 

1577 


158 వేదాంత్‌ పంచదశి 


4. సంకల్పము మొదలు ప్రవేశము వరకు గల నృష్టిని ఈళ్ళరుడు 
కల్తించెను. జాగ్రదవస్థ మొదలు మోక్షము వరకు గల నంసారమును బీవుడు 
కల్పించెను. చూ. (ప్ర.6.213. వరాహ. ఉప. 2.54. 


బ్రమాధిష్టానభూతాత్మా కూటస్థాసబ్గచిద్వపుః । 

అన్యోన్యాధ్యాసతో9_ సజ్జీధీస్థ జీవోల_త్ర పూరుషః 1151 

5. (భ్రమకు ఆధారమైన కూటస్టమే నకల బీవులయందలి ఆత్మ, అది 
అనంగము _వైతన్యన్వడూపము అవికారి. అన్యోన్వాధ్వాన వలన బుద్దితో 
నంపర్కము కలిగినపుడు అది బీవుడు పురుషుడు అనబడును. 

వ్యాఖ్య: బృహదారణ్యక ఉప.2. 5.18. మాయాకార్యమగు బుద్ధి మాయ 
వలెనే మిథ్య. ఆ బుద్ధి యందలి ప్రతిఫలనము జీవుడు కనుక జీవుడు కూడా 
మిథ్యయే. బుద్ధితో కూటస్థమునకు కలిగే సంపర్మము కూడా మిథ్యయే. కాని 
బ్రహ్మమును గూర్చిన జ్ఞానము కలిగే వరకు జీవుడు, బుద్ది అన్నీ సత్యములుగనే 
ఉండును. రాత్రి, పగలును మిథ్యలే. భూమి పరిభ్రమణము వలన ఏర్పడునవి 
గనుక. ఈ భూమిని వదలి అంతరిక్షమున ప్రవేశించినచో రాత్రి లేదు పగలు లేదు. 
కాని భూమి పై ఉన్నంత కాలము రాత్రి, పగలు “సత్యము”లే. 


సాధిష్టానో విమోక్షాదౌ జీవో9_ధిక్రియతే న తు । 

కేవలో నిరధిష్టాన విభ్రాన్తేః క్వాప్యసిద్ధితః 1161 

6. అధిష్టానమగు కూటన్టముతో కూడిన జీవుడు కర్తయై మోక్షమును 
ఇహలోక పరలోకనుఖములను కోరును. ఆధారము లేకయే (భ్రమకలుగుట 
ఎచ్చటగాని నంభవింపదుగదా. అట్లే కేవలము చిదాభాసము మాత్రము 
ఉండజాలదని ఉద్దేశము. 


వ్యాఖ్య: సాధారణముగ చిదాభాసమే జీవుడుగ వ్యవహృతమైనను ఇచ్చట 
కొంత భేదము చూపబడినది. ఆధారమగు కూటస్థము, ప్రతిఫలనమగు 
చిదాభాసము, ప్రతిఫలించే అంతఃకరణము ఈ మూడూ కలసి జీవుడనబడును. 
వీనియందు అన్యోన్యాధ్యాసచే జీవునకు కర్భత్వబోధ కలిగి మోక్షాదులను 
అన్వేషించును. కేవలము చిదాభాసుడు అట్లు చేయలేడు (అంతః) కరణము 
లేకపోవుట చేత. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 159 


అధిష్టానాంశ సంయుక్తం భ్రమాంశ మవలమృతే । 

యదా తదా9_ హం సంసారీత్యేవం జీవో భిమన్యతే 117॥ 

7. అధిష్టానమగు కూటన్టముతో కూడిన బీవుడు (భ్రమాంళమగు అంతః 
కరణము నూక్ష్మస్థూలాది శరీరములతో తాదాత్మ్యమును భావించినపుడు ఈ 
శరీరముల నుఖదుఃఖములు తనవలీ, నేను" అనీ, నంసారిననీ బీవుడు 
అభిమానపడును. 


భ్రమాంశస్య తిరస్మారా దధిష్టాన ప్రధానతా | 

యదా తదా చిదాత్మాహ మసజ్లో9_స్మీతి బుద్ధతే 1181 

8. విచారణచే (భ్రమాంశమగు శరీరములను నిరాకరించుటబే 
అధిష్టానము, ఆధారము, అగు కూటస్ట్రబోధ (ప్రధానమగును. అపుడు జీవుడు 
తాను చిదాత్మ అనీ నంగరహితుడనీ తెలినీకొనును. 

నాసజ్లే9_హంకృతిర్యుక్తా కథమస్మీతి చేచ్చుణు I 

ఏకో ముఖ్యో ద్వావముఖ్యావిత్యర్థ స్త్రి విధోః_హమః ॥19॥ 

9. అసంగమగు కూటస్టమునందు అహంభావము ఎట్టు కలుగుననినబో 
వినుము. నేనునకు ఒక ముఖ్యార్థము రెండు గౌణార్థములు మొత్తము 
మూడర్ధములు గలవు. 


వ్యాఖ్య: కూటస్థబోధ కలిగినచో ఇక జీవునకు 'నేను అనే భావము కలుగుట 
సంభవమా అని సంశయము. సంగరహితమగు కూటస్థముతో సంగమేర్చరచనిచో 
నేను కూటస్థముననే భావము కలుగజాలదు కదా. ఈ సంశయమును 
వారించుటకు అహం శబ్దపుటర్థ భేదములు వివరింపబడు చున్నవి. 

అన్యోన్యాధ్యాసరూపేణ కూటస్థాభాసయోర్వపుః 

ఏకీభూయ భవేన్ముఖ్యః తత్ర మూథైః ప్రయుజ్యతే 11101 

10. అవికారియగు కూటస్ట్రమునకు (ప్రతిఫలనమగు చిదాభాసునకు 
అన్యోన్వాధ్వానచే వీకీభావము కల్పించుటచే నేర్పుడిన నేను” ముఖ్యము. దీనిని 
మందబుద్దులు ఉపయోగింతురు. 


వ్యాఖ్య: జ్ఞానము లేనివారు కూటస్థమునకు  చిదాభాసకు భేదమును 
ఎరుగలేరు కనుక రెండింటిని ఒకటిగనే భావించి నేనుగా వ్యవహరింతురు. 


160 వేదాంత్‌ పంచదశి 


పృథగాభాసకూటస్థావముఖ్యౌ తత్ర తత్త్వవిత్‌ । 

పర్యాయేణ ప్రయుంజ్లేం హం శబ్దం లోకే చ వైదికే 111 

11. వేరువేరుగా చిదాభానను కూటస్ట్రమును నేనుగా భావించుట గౌణ 
మైన అర్థము. తత్తమునెరిగినవారు ఈ అర్హములలో యథావళ్ళకముగ నేను” 
అనే శబ్దమును ఉపయోగింతురు. అనగా తత్త విచారమున నేనుబే కూటస్ట 
మును లోక వ్యవహారమున నేను” చే చిదాభానను ఉద్దేశింతురని భావము. 


లౌకిక వ్యవహారే£_హం గచ్చామీ త్యాదికే బుధః । 

వివిచ్యైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి 11121 

12. లౌకిక వ్యవహారములగు నేను పోవుచున్భాను మొదలగు ప్రయోగము 
లందు జ్ఞాని పురుషుడు కూటన్టము నుండి చిదాభానను వివ్తోంచియే నేనును 
ఉపయోగించును. 

అసజ్లో9_హం చిదాత్మా౭_హమితి శాగస్త్రీయదృష్టితః । 

అహంశబ్దం ప్రయుజ్లేల యం కూటస్టే కేవలే బుధః 11181 

13. నేను అనంగుడన్తు, నేను చిదాత్మను అని శా(స్త్రీయదృష్టితో 
కూటస్టమును ఉద్దేశించియే జ్ఞాని వురుషుడు నేను” అనే శబ్దమును 
ఉపయోగించును. 

జ్ఞానితాజ్ఞానితే త్వాత్మాభాస స్యైవ న చాత్మనః | 

తథా చ కథమాభాసః కూటస్లో౭_స్మీతి బుద్ధ్యతామ్‌ 11141 

14. (అక్షపము) జ్ఞానిత్యము అజ్ఞానిత్యము చిదాభానను గూర్చియే 
చెప్పవలెను గాని కూటస్టమగు ఆత్మను గూర్చి కాదు. అట్టుండగా 
బిదాభానుడు నేను కూటస్ట్రమునని ఎట్టు తెలియగలడు? 


నాయం దోషశ్చిదాభాసః కూటస్టైక స్వభావవాన్‌ । 

ఆభాసత్వస్య మిథ్యాత్వాత్కూటస్థత్వావ శేషణాత్‌ 111511 

15. (సమాధానము అందు దోషము లేదు. చిదాభానుడు వాన్తవముగ 
కూటస్థమే. అభాసత్తము మిథ్య అగుటచే మిగులునది కూటస్టమే. 

వ్యాఖ్య: వాస్తవమగు కూటస్థము మిథ్యయగు అంతఃకరణమున 
ప్రతిఫలింపగా చిదాభాస ఏర్పడును. జ్ఞానము వలన అభాసత్వము తేలిపోవుటచే 
చిదాభాసయందు చిత్‌ మాత్రమే కూటస్థము మాత్రమే మిగులును. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 161 


కూటస్లో౭ స్మీతి బోధో9_పి మిథ్యాచేన్నెతి కో వదేత్‌ 

నహి సత్యతయాభీష్టం రజ్ఞుసర్ప విసర్పణమ్‌ 1116 

16. (ఆక్షేపము) చిదాభానుని నేను కూటస్టమును” అను బోధ కూడా 
మిథ్యయే గదా? (సమాధానము. మిథ్యయే. కాదని ఎవరందురు? త్రాటిపై 
ఆరోపింపబడిన పాము కదలికలు నత్యమని ఎవరు న్వీకరింతురు? 


వ్యాఖ్య: అద్వైతముపై ఇది సాధారణమగు విమర్శ. అంతఃకరణము మిథ్య 
ఐనచో అది కల్పించిన వేదాంత సిద్ధాంతము కూడా మిథ్యయే అని. కాని ఏ 
మిథ్యకైనా ఆధారమగు సత్యమొకటి ఉండవలెను గదా. కనుక వేదాంత 
సిద్ధాంతము మిథ్యయైనా దానికి ఆధారమగు బ్రహ్మము సత్యముగనే మిగులును. 
ఇక స్వప్నములోని ఆకలి స్వప్పములోని భోజనము వలననే తీరునట్లు మిథ్యయగు 
అజ్ఞానము మిథ్యయగు వేదాంత జ్ఞానము వలననే తొలగును. 


తాదృశేనాపి బోధేన సంసారో హి నివర్తతే 

యక్షానురూపో హి బలిరిత్యాహు ర్లౌకికా జనాః 171 

17. మిథ్యయైినను అట్టి బోధచే మిథ్యయగు నంసారదుఖము 
నశించును గదా. ఏ దేవుడికి ఆ బలియని లౌకిక జనులందురు. చూ. 
(బ్రహ్మనూత్రములు (భామతి) 4.1.16. 

తస్మాదాభాసపురుషః స కూటస్టో వివిచ్య తమ్‌ । 

కూటస్టోం_సీతి విజ్ఞాతు మర్చతీత్యభ్యధా చ్ర్యుతిః 111811 

18 కూటస్ట్రమును ఆధారముగ గలిగి వురుషుడనబడుచున్లు 
చిదాభానుడు మిథ్య నుండి కూటస్టమును వివేచింపవలెను. అప్పుడు 
చిదాభానుడు నేను కూటస్టమును. బ్రహ్మమును.” అనుట తగియున్లుది. ఇట్టు 
(కుతి చెప్పును. బృహదారణ్యక ఉప. 4.4.12, 

అసందిగ్ధావిపర్యస్తబోధో దేహాత్మనీక్షతే । 

తద్వదత్రేతి నిర్దేతు మయమిత్యభిధీయతే 11191 

19. సామాన్యమానవుడు దేహమే తాను అనే బోధను ఎంతమాతముగాని 
నంశయము విభ్రమము లేక కలిగియుండును. అట్టి నిన్సుంశయము (భ్రమ 
రహితము అగు బోధయే జ్ఞానికి తాను (బ్రహ్మమే అని కలుగునని 
నూచించుటకు ఇది” అని వప్రయోగింపబడినది. 


162 వేదాంత్‌ పంచదశి 


దేహాత్మజ్ఞానవత్‌ జ్ఞానం దేహాత్మజ్ఞానబాధకమ్‌ I 

ఆత్మన్యేవ భవేద్యస్య స నేచ్చన్నపి ముచ్యతే 11201 

20. దేహమే ఆత్మ అనే జ్ఞానము వలె దృఢమగు జ్ఞానము 
(బ్రహ్మమునందు కలిగినబో అది దేహాత్మ జ్ఞానమును నశింపజేయును. అట్టి 
పురుషుడు తనకు ఇష్టము లేకున్సును ముక్తుడగును. ఉపదేశసాహన్రీ 4.5 


అయమిత్యపరోక్షత్వముచ్యతే చేత్తదుచ్యతామ్‌ । 

స్వయంప్రకాశచైతన్యమపరోక్షం సదా యతః 11214 

21. ఇదియే నేను” అనే వాక్యములో ఇది” జ్లేయమగు విషయమును 
నూచించును. (బ్రహ్మము జ్ఞేయవిషయము కాదు గనుక ఆ పదము 
(బ్రహ్మమును నూచింపజాలదు. అనినబో నిజమే కాని ఆ (బ్రహ్మము 
ప్రత్యగాత్మగా న్వయంట్రకాశమే కనుక నర్హదా అపరోక్షముగనే తెలియ 
బడుచుశ్భది. 

పరోక్ష మపరోక్షం చ జ్ఞానమజ్ఞాన మిత్యదః । 

నిత్యాపరోక్షరూపే9_పి ద్వయం స్యాద్దశమే యథా 122 

22. ఆత్మ నిత్యము అపరోక్షముగ సాక్షాత్తుగ తెలియబడుచునే ఉన్లుది. 
అయినా జ్ఞానము అజ్ఞానము పరోక్షము అపరోక్షము అని రెండును దానికి 
అన్యయింపబడుచున్రవి. కథయందలి పదవ వాని యందు వలెనే. 


కథ: పదిమంది మూర్భులు ప్రయాణము చేయుచు ఒక నదిని దాటారు. 
అందరూ దాటారో లేదో అని లెక్క చూచుకొనగ (ప్రతివాడూ తొమ్మిదిమందినే 
లెక్కింపగలిగెను, తనను లెక్కించుకొనకపోవుటచే. దానితో వారు పదవవాడు 
నదిలో మునిగి పోయెనని ఏడ్చుచుండగా బాటసారి ఒకడు వారిలో ఒకనిచే 
తొమ్మిదిమందిని లెక్కింపజేసి లెక్కించిన వాని తలపై గట్టిగా మొట్టి ఇడుగో 
పదవవాడు అని చూపెను. 


నవసంఖ్యా హృతజ్ఞానో దశమో విభ్రమాత్తదా । 

న వేత్తి దశమోం9_స్మీతి వీక్ష్యమాణో9_పి తాన్నవ 11281 

23. లెక్కించిన తొమి శ్రదియను నంఖ్యిచే జ్ఞానమును పోగొట్టుకొని 
పరిభ్రాంతుడైన పదవవాడు, తాను తమ్మిదిమందిని చూచుచునను తానే 
పదవవాడని తెలియజాలడు. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 163 


న భాతి నాస్తి దశమ ఇతి స్వం దశమం తదా । 

మత్వా వక్తి తదజ్ఞానకృతమావరణం విదుః | 7241 

24. పదవాడు తానే అగుటచేత తనకెదురుగా ఆ పదవవానిని 
చూడలేడు. అందుచేత పదవాడు కన్తించుటలేదే, లేడే” అని అనును. దీనినే 
అజ్ఞానకృతమైన ఆవరణమందురు. 


నద్యాం మమార దశమ ఇతి శోచన్సరోదితి । 

అజ్ఞాన కృతవిక్షేపం రోదనాదిం విదుర్భుదాః 12511 

25. పదవవాడు నదిలో మరణించెనని దుఃఖించుచు పెద్దగా ఏడ్భుదురు. 
ఈ ఏడుపులు పెడబొబ్బులనే విద్యాంనులు అజ్జానక్పుతమైన విక్షపము అందురు. 

న మృతో దశమో౭ స్తీతి శ్రుత్వాప్తవచనం తదా । 

పరోక్షత్వేన దశమం వేత్తి స్వర్గాదిలోకవత్‌ 12611 

26. చావలేదు, పదవవాడు (బ్రతికే ఉనాడు అని ఆప్తుల నుండి విని, 
స్వర్గాది లోకముల ఉనికిని గూర్చి (వతివాక్తముల ద్యారా తెలినికొనినట్లే 
పదవవానిని గూర్చి పరోక్షముగ తెలినికొనును. 


త్వమేవ దశమో౭ సీతి గణయిత్వా ప్రదర్శితః । 

అపరోక్షతయా జ్ఞాత్వా హృష్యత్యేవ న రోదితి 2711 

27. పదవవాడవు నీవే అని వానిచే లెక్కింపజేసి చూపగా అవరోక్షముగ 
సాక్షాత్తుగ తెలినికొని హర్షమునొందును. ఇక ఏడువడు. 

అజ్ఞానావృతి విక్షేప ద్వివిధజ్ఞాన తృప్తయః ॥ 

శోకాపగమ ఇత్యేతే యోజనీయాళశ్చిదాత్మని 11281 

28. చిదాత్మను గూర్చి నప్తదశలను చూడవచ్చును. అజ్ఞానము, 
ఆవరణము, విక్లేపము, పరోక్షము అపరోక్షము అనే రెండు విధములైన 
జ్ఞానములు, త్సప్తి, దుఃఖనాశము అనేవి ఆ ఏడు దశలు. 

సంసారసక్త చిత్తః సంశ్చిదాభాసః కదాచన । 

స్వయంప్రకాశ కూటస్థం స్వతత్త్వం నైవ వేత్యయమ్‌ 12911 

29. నంసారమునందే లగ్గమైన మనను) గల చిదాభానుడు తన 
నిజన్వురూపము స్వప్రకాళము అయిన కూటస్టమును తెలియనే తెలియడు. 
ఇది అజ్ఞాన దళ 


164 వేదాంత్‌ పంచదశి 


న భాతి నాస్తి కూటస్థ ఇతి వక్తి ప్రసజ్ఞతః । 

కర్తా భోక్తాహమస్మీతి విక్షేపం ప్రతిపద్యతే 118011 

30. ప్రనంగవళమున కూటస్ట్రము కన్చింపదు, అది లేదు” అనును. ఇది 
అజ్ఞానము వలన కలుగు ఆవరణ దళ మీదు మిక్కిలి నేనే కర్తను భోక్తను” అని 
కూడా భావించును. ఇదే విక్షేప దళ 


అస్తి కూటస్థ ఇత్యాదౌ పరోక్షం వేత్తి వార్తయా । 

పశ్చాత్మూటస్థ ఏవాస్మీత్యేవం వేత్తి విచారతః 1311 

31. గురూపదేశాదుల వలన పరోక్షముగ కూటన్టము కలదు అని 
తెలినికొనును. _ విపద  విచారణవూర్చుకముగ స్వానుభవముననే నను 
కూటస్ట్రమును” అని తెలియును. (ఇది అపరోక్షజ్ఞానము). 


కర్తా భోక్తేత్యేవమాది శోకజాతం ప్రముబ్బతి | 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తుష్యతి 1821 

32. ఆపై పుణ్యాపుణ్య కర్మలకు నేను కర్తను, నుఖదుఃఖములను 
అనుభవించు భోక్తను నేనే” మొదలగు దుఖనమూహమును వదలివేయును. 
చేయవలనీనది చేయబడినది, లభింప తగినది లభ్యమైనది అని భావించి 
సంపూర్ణమైన తృప్తిని పొందును. 

అజ్ఞాన మావృత్తి స్తద్వద్విక్షేపశ్చ పరోక్షధీః । 

అపరోక్షమతిః శోక మోక్ష సృప్పిర్నిరబ్కుశా ॥ 881 

33. అజ్ఞానము, ఆవరణము, విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము, 
దుఃఖనివృత్తి. నిరతిళయమైన తృప్తి. 

సప్తావస్థా ఇమాః సన్తి చిదాభాసస్య తాస్విమౌ । 

బన్గమోక్షౌ స్థితౌ తత్ర తిస్రో బంధ కృతః స్మృతాః 11341 

34. చిదాభానుడగు బీవుడు ఈ నప్రదళలనుగడచును. ఇవే బంధమును 
మోక్షమును కూడ కల్తించును. అందు మొదటి మూడూ బంధకారణములని 
చెవ్రుబడినవి. 


న జానామీత్యుదాసీన వ్యవహారస్య కారణమ్‌ । 
విచార ప్రాగభావేన యుక్తమజ్ఞానమీరితమ్‌ 113511 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 165 


35. నాకు తెలియదు అనుభావము, నత్యమును గూర్చి నిర్హక్ర్యము, 
వివేకము లేకపోవుట అనేవి అజ్ఞానమని చెప్పుబడినవి. 


ఆమార్గేణ విచార్యాథ నాస్తి నో భాతి చేత్యసౌ | 

విపరీత వ్యవహృతి రావృతేః కార్యమిప్యతే 118611 

36. అళాస్తీయమగు తర్కము ద్వారా కూటస్ట్రము కన్పింపదు అది లేదు 
అనే విపరీత వ్యవహారము ఆవరణము యొక్క ఫలము. 


దేహద్వయ చిదాభాసరూపో విక్షేప ఈరితః । 

కర్ళత్వా ద్యభీలః శోకః సంసారాభ్యో9_స్య బంధక ॥87॥ 

37. చిదాభానుడు నూూక్ష్మన్థూల శరీరములతో తాదాత్మము నొందుట 
విక్లేపమనబడినది. దీని వలన కర్ఫుత్తభావనతో ప్రారంభమగు నకల దుఃఖము 
లకు లోనగును. ఈ దుఃఖజాతమే నంసారము. అదే బంధము. 


అజ్ఞాన మావృతిశ్రైతే విక్షేపాత్‌ ప్రాక్‌ ప్రసిద్ధతః । 

యద్యప్యథా ప్యవస్థే తే విక్షేపస్యైవ నాత్మనః 118811 

38. అజ్ఞానము ఆవరణము అనే దశలు రెండూ విక్షేపదళకు పూర్వము 
కలుగునవే. చిదాభానుడు అనగా జీవుడు ఏర్పుడునది మూడవ దశయగు 
విక్లేపము వలననే. అయినను ఆ మొదటి రెండు దశలు జీవునకే గాని ఆత్మకు 
(బ్రహ్మమునకు కావు. 


వ్యాఖ్య: జీవుడు ఏర్పడుటకు మునుపటివైన అజ్ఞానము ఆవరణము ఎవరికి 
చెందగలవని ప్రశ్న ఇవి దశలు, వికారములు, అగుటచే అవికార్యమైన 
(బ్రహ్మమునకు చెందవు. జీవుడు ఇంకా ఏర్పడక పోవుటచే జీవునకు చెందజాలవు. 
మరి ఎవరికి చెందునట్లు? 

విక్షేపసహితముగ మొదటి మూడుదశలును ఏకకాలమున సంభవించును 
అనుట కుదురదు. అట్లయిన మూడు దశలనుట ఏల? ఒకే దశ అనరాదా? 

జీవునవే అని పరిష్మారము. విక్షేపదశయందు జీవుడు స్పష్టముగ నేర్పడినను 
దానికి పూర్వము కూడా సూక్ష్మ సంస్మారముల రూపమున ఉందనే ఉన్నాడు. 
అజ్ఞానము ఆవరణము అనే దశలు సూక్ష్మరూపముననున్న ఆ జీవునకే చెందును. 
ఇంకను జన్మింపకున్నను, మాతృగర్భమునందున్న శిశువునకు అనేక సంస్కార 
ములు చేయబడుచున్నట్లే. 


166 వేదాంత్‌ పంచదశి 


తార్మికముగ కూడా అజ్ఞానము ఆవరణము లేకుండ విక్షేపము సంభవింప 
జాలదు. దశముడు తన సంగతి విస్మరించును. దశముని ఉనికి తోచకపోవును. 
అప్పుడు మాత్రమే దశముడు నదిలో మునిగిపోయెననే విక్షేపము సంభవమగును. 
కనుక విక్షేపమునకు కారణములగు అజ్ఞాన ఆవరణములు విక్షేపకార్యమగు 
జీవునకు చెందుట న్యాయమే. 


విక్షేపోత్పత్తితః పూర్వమపి విక్షేప సంస్కృతిః । 

అస్యేవ తదవస్థాత్వ మవిరుద్ధం తతస్తయోః ॥ 3911 

39. విక్లేపము ఉత్తుత్తి అగుటకు పూర్తము కూడా విక్షేప నంస్కారములు 
ఉండనే ఉన్దువి. కనుక మొదటి రెండు దశలును విక్లేపము యొక్క దోలే 
అనుట విరుద్దము కాదు. 

బ్రహ్మణ్యారోపితత్వేన బ్రహ్మావస్థే ఇమే ఇతి | 

న శజ్మనీయం సర్వాసాం బ్రహ్మణ్యేవాధిరోపణాత్‌ 114011 

40. (బ్రహ్మముపై ఆరోపింపబడుట చేత మొదటి రెండూ (బ్రహ్మము 
యొక్క దశలని శంకింపరాదు. ఏలన మాయమొదలు అని ఆరోపములకూ 
అధిష్టానము (బ్రహ్మమే. 

సంసార్యహం విబుద్దో9_ హం నిఃశోకస్తుష్ట ఇత్యపి | 

జీవగా ఉత్తరావస్థా భాన్తి న బ్రహ్మగా యది 1141 

41. (ఆక్షేపము) నేను నంసారిని నేను జ్ఞానిని శోకరహితుడను సంతుష్టు 
డను అనే తరువాతి అవస్థలు జీవునకు గదా (బ్రహ్మమునకు చెందవు గదా. 

తర్హ్యజ్ఞోత_ హం బ్రహ్మ సత్త్వభానే మద్దృష్టితో నహి। 

ఇతి పూర్వే అవస్టే చ భాసేతే జీవగే ఖలు 11421 

42. (సమాధానము) అనినబో నేను అజ్ఞానిని నాకు (బ్రహ్మము భానీం 
చుట లేదు అనే మొదటి రెండు దశలు కూడ బీవునకే చెందవలయును కదా. 

అజ్ఞాన స్యాశ్రయో బ్రహ్మేత్యధిష్టానతయా జగుః | 

జీవావస్థాత్వమజ్ఞానాభి మానిత్వాదవాదిషమ్‌ 114311 

43. అధివ్రానముగ (బహ ము అజ్ఞానమునకు ఆశ్రయమని 
పూర్యాచార్యులు చెప్పుదురు. కాని బీవుడు అజ్ఞానమునందు అభిమానముంచి 
నేను అజ్ఞానిని అని భావించును కనుక అజ్ఞానము బీవునదే అని చెప్పవచ్చు. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 167 

జ్ఞానద్వయేన నష్టే _స్మిన్నజ్ఞానే తత్కతావృతిః । 

న భాతి నాస్తి చేత్యేషా ద్వివిధాపి వినశ్యతి ॥ 441 

44. పరోక్ష అపరోక్ష జ్ఞానములచే ఈ అజ్ఞానము దాని వలన ఏర్పడే 
ఆవరణము నళింపగా వాని కార్ఫములగు కన్పించుటలేదు, అనలు లేదు అనే 
భావములు కూడా నశించును. 

పరోక్షజ్ఞానతో నశ్యేదసత్వావృతి హేతుతా | 

అపరోక్షజ్ఞాన నాశ్యా హ్యభానావృతిహేతుతా 11451 

45. పరోక్షజ్ఞానము వలన (బ్రహ్మము లేదు అనే భావమునకు కారణమగు 
అజ్ఞానము నశించును. (బ్రహ్మము అనుభవమున భానించుట లేదు అనే 
భావమునకు కారణమగు ఆవరణము అపరోక్షజ్ఞానము వలన నళించును. 


వ్యాఖ్య: శాస్త్ర వాక్యముల నుండీ గురూపదేశము వలనను బ్రహ్మము కలదని 
తెలిసికొనును. స్వానుభవమున తానే బ్రహ్మమని తెలిసికొనును. 


అభానావరణే నష్టే జీవత్వారోప సంక్షయాత్‌ । 

కర్భత్వాద్యఖిలః శోకః సంసారాఖ్యో నివర్తతే 14611 

46. (బ్రహ్మము భానించుట లేదను ఆవరణము నళింపగా జీవత్తమనే 
విక్లేపము కూడా క్షయించిపోవును. దానితోపాటుగ కళ్ళత్యము భోక్రుత్తము 
మొదలుగా గల శోకసముదాయము, నంసారమనే పేరు గలది, నివర్తించును. 


నివృత్త సర్వసంసారే నిత్యముక్తత్వ భాసనాత్‌ । 

నిరజ్ముశా భవేతృప్ర్తిః పునః శోకాసముద్భవాత్‌ 114711 

47. నకలనంసార దుఃఖములు అంతము కాగా తాను నిత్యముక్తుడననే 
బోధ కలుగుటచే నిరతిశయమైన తృప్తి జనించును. ఇక మరల శోకము 
కలుగదు. 


అపరోక్షజ్ఞాన శోకనివృత్యాఖ్యే ఉభే ఇమే । 

అవస్టే జీవగే బ్రూత ఆత్మానం చే దితి (శ్రుతిః 1481 

48. ఈ ప్రకరణ (ప్రారంభమున చెప్పబడిన (శుతివాక్తము ఆత్మానంచేత్‌ 
అనేది జీవుడనుభవించే ఈ రెండు దశలను, అపరోక్షజ్ఞానము శోకనివృత్తి అనే 
వానిని గూర్చి చెప్పును. 


168 వేదాంత్‌ పంచదశి 


అయమిత్యపరోక్షత్వ ముక్తం తద్దివిధం భవేత్‌ । 

విషయ స్వప్రకా శత్వాద్ధియా ప్యేవం తదీక్షణాత్‌ 114911 

49. అయమ్‌' ఇది అనే శబ్రముబే అపరోక్షత్యము సూచింపబడినది. ఇదే 
నేను, అనే వాక్షమున ఇది” అనే శబ్దము ఆత్మన్లాయం ప్రకాశమనీ, ఆన్వయం 
ప్రకాశమైన ఆత్మను విషయరూపముగ బుద్ది చూచుననీ రెండు విధములైన 
అపరోక్షత్తము నూచింపబడినది. 

పరోక్షజ్ఞాన కాలేపి విషయస్వప్రకాశతా । 

సమా బ్రహ్మ స్వప్రకాశమస్తీ త్యేవం విబోధనాత్‌ 15011 

50. పరోక్షజ్ఞాన కాలమునందును ఆత్మన ప్రకాశమే. ఆత్మ న్వప్రకాళము 
అది కలదు అని బుద్ది సృృష్ట్రముగ గ్రహించును. దీని వలన పరోక్షజ్ఞానకాలమున 
(బ్రహ్మము యొక్క న్వయంప్రకాశత్యమునకు ఏమీ బాధ కలుగదు. 


అహం బ్రహ్మేత్యనుల్లిఖ్య బ్రమ్మాస్తీ త్యేవ ముల్లిఖేత్‌ | 

పరోక్షజ్ఞానమేతన్న భ్రాన్తం బాధా నిరూపణాత్‌ 5111 

51. నేను బ్రహ్మమును” అనక (బ్రహ్మము కలదు” అనుట పరోక్ష 
జ్ఞానము. ఈ పరోక్షజ్ఞానము (భ్రాంతి కాజాలదు, దీనిని నిరాకరించు నిరూపణ 
లేకపోవుట చేత. 


వ్యాఖ్య: బ్రహ్మము లేని వస్తువేదీ లేకున్నను, (బ్రహ్మము పరోక్షజ్ఞానమునకు 
విషయమగుచున్నది. “బ్రహ్మము కలదు మొదలగు వాక్యములు పరోక్షజ్ఞానమును 
కలిగించును. ఇది భ్రాంతియా అనినచో కాదు. (భ్రాంతిని నాలుగు విధములుగ 
నిరూపింపవచ్చును. వానిలో ఏదీ (బ్రహ్మము పట్ల వర్తింపదు. అవే క్రమముగ 
చెప్పబడుచున్నవి. 

(బ్రహ్మ నాస్తీతి మానం చేత్వాద్భాధ్యేత తదా ధృవమ్‌ I 

న చైవం ప్రబలం మానం పశ్యామో౭_తో న బాధ్యతే 115211 

52. (బ్రహ్మము లేదు” అని నిరూపింవ గలిగినబో అపుడు (బ్రహ్మము 
కలదు" అనే జ్ఞానము (భ్రాంతి అనవచ్చును. కాని బ్రహ్మము లేదనుటకు 
ప్రబలమైన ప్రమాణమేమీ లేదు. కనుక (బ్రహ్మము కలదనుట భ్రాంతి కాదు. 


వ్యాఖ్య: మొదటిది విరుద్ధమైన ప్రతిపాదనము సత్యమని నిరూపించుట. ఇది 
బ్రహ్మము పట్ల నిరూపింపబడలేదు. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 169 


వ్యక్ష్యనుల్లేఖమాత్రేణ (భ్రమత్వే స్వర్గధీరపి I 

భ్రాన్తిః స్యాద్‌వ్యక్యనుల్లేఖా త్సామాన్యోల్లేఖ దర్శనాత్‌ 15381 

53. (బ్రహ్మమును గూర్చి నృష్టముగ చెప్పునందున అది (బ్రాంతియనినబో 
స్వర్గాదుల గూర్చి కూడ (వతి నష్టముగ చెప్పుడు గనుక అవీ భ్రాంతి కావలెను. 
(అది ఇష్టము కాదు. కనుక న్వుర్ధాదుల గురించిన పరోక్షజ్ఞానము వలె 
(బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము కూడా (భ్రాంతి కాదు.) 


వ్యాఖ్య: రెండవది స్వరూపము స్పష్టముగ చెప్పబడలేదనుట. ఇది కూడా 
నిరాకరింపబడినది. 

అపరోక్షత్వ యోగ్యస్య న పరోక్షమతిర్భమః 1 

పరోక్షమిత్యనుల్లేఖాదర్థాత్సారోక్ష్య సంభవాత్‌ 1541 

54. అపరోక్షముగ తెలియదగిన దానిని పరోక్షముగ (గ్రహించుట (భ్రమ 
కాదు, ఇది పరోక్షము మాత్రమేయని చెప్పబడకపోవుట చేత. అపరోక్షముగ 
చెప్పబడకపోవుటచే పరోక్షత్తము సిద్రించుచునది. 


వ్యాఖ్య: మూడవది పరోక్షజ్ఞానము అపరోక్షము కాజాలదనినచో భ్రమ 
అగును. (బ్రహ్మము గూర్చి అట్లు చెప్పుటలేదు. “బ్రహ్మము కలదు” అనే పరోక్ష 
జ్ఞానము “ఇది బ్రహ్మము” అనే అపరోక్షజ్ఞానము అసంభవమనుట లేదు. మరి దాని 
పరోక్షత్వమెట్లు? “ఇదే బ్రహ్మము అని అపరోక్షముగ చెప్పబడకపోవుట చేత. అట్లు 
అపరోక్షమగు జ్ఞానము కలిగే వరకు బ్రహ్మము గూర్చిన జ్ఞానము పరోక్షముగనే 
ఉండును. 

అనగా పరోక్షజ్ఞానము వలన బ్రహ్మము యొక్క వస్తుత్వమును గూర్చిన 
సంశయములు తొలగి అపరోక్షజ్ఞానము సంభవమని నిశ్చయము కలుగును. కాని 
బ్రహ్మము మనస్సునకు వాక్కునకు అతీతమగుటచే ఇతర విషయజ్ఞానము వలె 
పరోక్షముగనే పూర్తిగ తెలియబడదు. అపరోక్షముగనే అనుభవముననే 
తెలియబడును. 


అంశాగృహీతే ర్రాన్తి శ్చేద్దట జ్ఞానం (భ్రమో భవేత్‌ । 

నిరంశస్యాపి సాంశత్వం వ్యావర్యాంశ విభేదతః 115511 

55. (బ్రహ్మమును గూర్చి ఒక భాగమును గూర్చి మాత్రమే తెలువుటచే ఆ 
పరోక్షజ్ఞానము (భ్రమ అనినబో కుండ మొదలగు వానిని గూర్చిన జ్ఞానము 


170 వేదాంత్‌ పంచదశి 


కూడ బ్రమయే అగును. నిరవయవమగు (బ్రహ్మము సావయవమని చెప్పుట 
ఉపాధులను బట్టి. ఈ ఉపాధులనే పరోక్షజ్ఞానము తెలుపును. 


వ్యాఖ్య: (బ్రహ్మమును మాత్రమే సూచించి ప్రత్యగాత్మను వదలెనని ఉద్దేశము. 
కుండను గూర్చిన జ్ఞానము కలిగినను, కుండయందేమి ఉన్నదో తెలియక 
పోవుటచే ఘటజ్ఞానము భ్రమకానట్లే, ఇంకను ప్రత్యగాత్మ గురించి చెప్పకున్నను 
బ్రహ్మమును గూర్చిన జ్ఞానము భ్రమ కాదు. ఇది నాలుగవది. 


అసత్వాంశో నివర్తేత పరోక్షజ్ఞానతస్తథా । 

అభానాంశ నివృత్తిః స్యాదపరోక్షధియా కృతా 11561 

56. (బ్రహ్మము లేకపోవచ్భును అనే నంశయమును పరోక్షజ్ఞానము 
తీర్చును. (బ్రహ్మము ్రకాళింపదు అనుభవగతము కాదు అనుభావమును 
అపరోక్షజ్ఞానము నశింపజేయును. 


దశమోల స్తీతి విభ్రాన్తం పరోక్షజ్ఞాన మీక్ష్యతే । 

బ్రహ్మోస్తీత్యపి తద్వత్స్యాదజ్ఞానవారణం సమమ్‌ 11571 

57. పదవవాడు కలడు మునిగిపోలేదు' అనుట పరోక్షజ్ఞానము. అది 
(బ్రమ కాజాలదు. అట్లే బ్రహ్మము కలదు అనే పరోక్షజ్ఞానము భ్రమ కాదు. 
రెండింటియందు నత్యమునావరించే అజ్ఞానము తొలగుట నమమే. 


వ్యాఖ్య: పరోక్షజ్ఞానము పరోక్షమైనంత మాత్రమున భ్రమ కాజాలదు. 
సోపపత్తికముగ కలిగినపుడు అది అపరోక్షజ్ఞానమునకు దారి తీయును. పదవ 
వాడు కలడని ఒక విశ్వసనీయుని ద్వారా వినుటవలన శోకము తగ్గును గదా. 
పిదప వాదెక్కడ కలడని పరీక్ష జరిగి వాడు ప్రత్యక్షమగును. 


ఆత్మా బ్రహ్మేతి వాక్యార్థే నిఃశేషేణ విచారితే । 

వ్యక్తి రుల్లిఖ్యతే యద్వద్దశమస్వమసీత్యతః 11581 

౨8. ఈ ఆత్మయే (బ్రహ్మము అనే (శ్రుతి వాక్యమును చక్కగా విచారించు 
టచే నేను” బ్రహ్మమును అనే అపరోక్షజ్ఞానము కలుగును. నీవే దళముడవు” 
అని చెప్పుబడిన వ్యక్తి ఆలోచించి అదియట్లే అని గ్రహించును గదా. 


వ్యాఖ్య: అపరోక్షజ్ఞానమునకు విచారణ ప్రధానమా శ్రుతిలోని మహావాక్యము 
ప్రధానమా అనుటలో భేదాభిప్రాయములు గలవు. సామాన్యముగ మహావాక్యమే 
ప్రధానమని స్వీకరింపబడినది. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 171 


దశమః క ఇతిప్రశ్నే త్వమేవేతి నిరాకృతే I 

గణయిత్వా స్వేన సహ స్వమేవ దశమం స్మరేత్‌ 115911 

59. పదవవాడెవడు అని ్రళ్చించినబో అది అతడే అని ఉత్తమరము. 
వరునగా లెక్కించుచు తనను కూడా లెక్కించుకొని తానే వదవవాడని 
గుర్తించును. (ఇదే అపరోక్షజ్ఞానము). 

దశమో౭ _స్మీతి వాక్యోత్తా న ధీరస్య విహన్యతే I 

ఆది మధ్యావసానేషు న నవత్వస్య సంశయః 11601 

60. నీవే పదవవాడవు” అనే వాక్ళముచే జనించిన నేనే గదా దళముడను” 
అనే జ్ఞానము వివిధముగనైనా నష్టపడదు. తనను మొదటనే లెక్కించినా 
మధ్యలో లెక్కించినా చివర లెక్కించినా తాను దశముడనని దృఢముగ 
తెలియునే గాని తొమ్మిదవవాడనేమో ఆ తొమ్మిదిలో నొకడనేమో మొదలైన 
నంళయములు కలుగనే కలుగవు. 


వ్యాఖ్య: అపరోక్షమైన జ్ఞానము అంత దృఢముగ ఉండును. 


సదేవేత్యాదివాక్యేన బ్రహ్మసత్వం పరోక్షతః । 

గృహీత్వా తత్త్వమస్యాది వాక్యాద్వక్తిం సముల్లిఖేత్‌ 1161॥ 

61. సృష్టికి పూర్వము (బ్రహ్మము ఉండెను” మొదలగు (శ్రుతి వాక్యములు 
(బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము నొసగును. తత్త్యమని” అది నీవే” మొ॥ 
వాక్యములు అపరోక్ష జ్ఞానమునిచ్చును. ఛాందోగ్య ఉప: 6.2.1; 6.8.7 


ఆదిమధ్యావ సానేషు స్వస్య బ్రహ్మత్వధీరియమ్‌ I 

నైవ వ్యభిచరేత్తస్మాదాపరోక్ష్యం ప్రతిష్టితమ్‌ 11621 

62. తానే (బ్రహ్మమని తెలినిన పిదప ఈ జ్ఞానము, పంచకోశములలో 
దేనితో కూడి వ్యవహరించినా ఇక చలింపదు. ఈ విధముగ అపరోక్షత్తము 
నసుప్రతిష్టితమగుచున్లుది. 

జన్మాదికారణత్వాఖ్య లక్షణేన భృగుః పురా। 

పారోక్ష్యేణ గృహీత్వాథ విచారాద్యుక్తిమైక్షత 1 6381 

63. (ప్రాబీనకాలమున భృగుమహర్షి జగత్తు యొక్క నృష్టి స్థితి లయము 
లకు (బ్రహ్మమే కారణమని విచారించి పరోక్షముగ తెలినికొనెను. _ పిదప 
పంచకోళములను వివేచన చేని అపరోక్ష జ్ఞానము పొందెను. తైత్తిరీయ ఉప.3.1.1 


172 వేదాంత్‌ పంచదశి 


వ్యాఖ్య: అనగా జగత్మారణము బ్రహ్మమని తెలియుట పరోక్షజ్ఞానము 
పంచకోశములందలి ప్రత్యగాత్మయే (బ్రహ్మమని తెలియుట అపరోక్షజ్ఞానము. 


యద్యపి త్వమసీత్యత్ర వాక్యం నోచే భృగోః పితా । 

తథాప్యన్నం ప్రాణమితి విచార్య స్థలముక్తవాన్‌ 11641 

64. భృగువు యొక్క తండ్రి తత్త్యమనీ అనే వాక్తముచే బోధింపకున్లును, 
అన్ధ్రము ప్రాణము అని విచారింపదగిన పంచకోశములను చూపెను. తైత్తిరీయ 
ఉప.3.6.1. 


అన్న ప్రాణాది కోశేషు సువిచార్య పునః పునః | 

ఆనందవ్యక్తిమీక్షిత్వా బ్రహ్మలక్ష్మాప్యయూయుజత్‌ 1651 

65. అనమయాది కోళములను మరల మరల విచారించి ఆనందమయ 
కోశమునందు (బ్రహ్మము యొక్క లక్షణములను గమనించి నేనే 
(బహ్మమును' అని నిళ్లేయింబెను. 

సత్యం జ్ఞానమనన్తం చేత్యేవం బ్రహ్మస్వలక్షణమ్‌ । 

ఉక్వా గుహాహితత్వేన కోశేప్వేత త్రదర్శితమ్‌ 1 6611 

66. (బ్రహ్మము యొక్క న్వురూపము నత్యము జ్ఞానము అనంతము అని 
(వతి మొదట వివరించును, పిదప పంచకోళములందు దాగి ఉన్దు 
ప్రత్యగాత్మను వర్ణించును. 

వ్యాఖ్య: తైత్తిరీయ ఉప. 2.1.5 సత్యం జ్ఞానమనంతం అనేవి బ్రహ్మము 
యొక్క స్వరూపలక్షణములు. సృష్టిస్థితిలయ కారణత్వాదులు తటస్థలక్షణములు. 
స్వరూప లక్షణములకు మార్పు ఉండదు. తటస్థ లక్షణములు ఒకప్పుడుండవచ్చు, 
ఒకప్పుడు లేకపోవచ్చు. కాకి వ్రాలియుండుట ఒకానొక ఇంటికి తటస్థ లక్షణము. 
ఇనుప ద్వారము కలిగి ఉండుట స్వరూపలక్షణము. 

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని బ్రహ్మము యొక్క స్వరూప లక్షణములను 
చెప్పిన (శ్రుతి 'యోవేద నిహితం గుహాయాం వరమే వ్యోమన్‌' అని పంచకోశ 
గుహాంతస్థృమైన ఆ బ్రహ్మము యొక్క ప్రత్యగాత్మత్వమును కూడా చెప్పుచున్నది. 

పారోక్ష్యేణ విబుద్ధ్యేన్లో య ఆత్మేత్యాదిలక్షణాత్‌ I 

అపరోక్షీకర్తు మిచ్చంశ్చతుర్వారం గురుం యయో 116711 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 173 


67. ఇంద్రుడు లక్షణముల ద్యారా బ్రహ్మమును గూర్చిన పరోక్షజ్ఞానము 
సంపాదించెను. ఆపై దానిని అవరోక్షము చేనికొనగోరి నాలుగు పర్యాయములు 
గురువు చెంతకు పోయెను. భాందోగ్య ఉప: 8.7.1-3. 

ఆత్మా వా ఇదమిత్యాదౌ పరోక్షం బ్రహ్మ లక్షితమ్‌ । 

అధ్యారోపాపవాదాభ్యాం ప్రజ్ఞానం బ్రహ్మదర్శితమ్‌ 1681 

68. ఐతరేయోపనిషత్తునందు (1.11-3.13) నృష్టికి పూర్ణము ఆత్మ 
మాత్రమే ఉండెను మొదలగు వాక్ళముల వలన (బ్రహ్మము పరోక్షముగ 
చెప్పబడినది. పిమ్మట అధ్యారోప అపవాదములచే ప్రజ్ఞానం (బ్రహ్మయని 
అపరోక్షముగ చెప్పబడినది. 

అవాన్తరేణ వాక్యేన పరోక్షా బ్రహ్మధీర్భవేత్‌ । 

సర్వతైవ మహావాక్య విచారాదపరోక్షధీః 116911 

69. ఇతర (శ్రుతివాక్షముల నుండి బ్రహ్మము గూర్చిన పరోక్షజ్ఞానము 
పొందవచ్చును. మహావాక్ష్యములను విచారించుట వలననే నర్హదా అపరోక్షో 
జ్ఞానము కలుగును. 


బ్రహ్మాపరోక్ష్యసిద్ధర్థం మహావాక్య మితీరితమ్‌ । 

వాక్యవృత్తావతో బ్రవ్మాపరోక్ష్యే విమతిర్నహి 11701 

70. వాక్ళవృత్రియందు (బ్రహ్మమును అపరోక్ల్షము చేసికొనుటకు 
మహావాక్యము ఉద్దేశింపబడినదని చెప్పబడినది. కనుక ఆ విషయమునందు 
సంశయము లేదు. 


వ్యాఖ్య: మహావాక్యములు _అపరోక్షజ్ఞానము _కొరకనుటకు ఏమి 
ప్రమాణమనిన శంకర భగవత్పాదుల వాక్యవృత్తియే ప్రమాణమని చెప్పుచున్నాడు. 
అందలి 44, 45, 46, 48, 38-41 శ్లోకములే ఇప్పుడు 71 నుండి 78 వరకు 
ఉధృతములగుచున్నవి. 


ఆలంబనతయా భాతి యో౭_స్మత్‌ ప్రత్యయ శబ్దయోః । 

అన్తకరణ సంభిన్నబోధః స త్వం పదాభిధః || 711 

71. “త్వం' నీవు అనే పదముచే నూచింపబడునది అంతఃకరణము 
ఉపాధిగా గల చైతన్యము, బిదాత్మ. అదే నేను” అనే జ్ఞానమునకు నేను” అనే 
పదమునకు విషయమగుచునది. 


174 వేదాంత్‌ పంచదశి 


మాయోపాధిర్ణగద్యోనిః సర్వజ్ఞత్వాది లక్షణః | 

పారోక్ష్యశబలః సత్యాద్యాత్మక స్తత్సదాభిధః || 721 

72. మాయ ఉపాధిగా గలది, జగత్కారణమైనది, సర్హజ్ఞత్తము 
నర్చ్వేళ్ళరత్తము మొదలైన లక్షణములు గలది, పరోక్షముగ తెలియబడునది, 
స్వరూపమున నతృము జ్ఞానము మొదలైనది అగునది, తత్‌ అనే పదముచే 
నూబింపబడుచున్లుది. 


వ్యాఖ్య: త్వం, తత్‌ అనే పదములకు వాచ్యార్థము, అనగా పైకి తోచుచున్న 
అర్థము, చెప్పబడినది. ఇట్టి లక్షణములుగల తత్‌, త్వం అనేవి ఒకటే అగుట, 
తత్త్వమసి అనుట, అసంగతము కదా. కనుక వాచ్యార్థమునందు ఐక్యత ఉద్దేశింప 
బడలేదు. ఉద్దేశింపబడిన అర్థమే లక్షణార్థము. అది ఇపుడు వివరింపబడుచున్నది. 

ఈ శ్లోకములో ఈశ్వర బ్రహ్మములకు అభేదము కూడా ప్రతిస్టింపబడినది. 

ప్రత్యక్పరోక్షతైకస్య సద్వితీయత్వ పూర్ణతా । 

విరుధ్యేతే యతస్తస్మాల్లక్షణా సంప్రవర్తతే ॥178॥ 

73. వాచ్యార్థము ననునరించి నేరుగా తెలియబడునది అనేకములలో 
ఒక్షటైనది అయినవిషయమే పరోక్షముగ తెలియబడుచునది అద్దితీయము 
సంపూర్ణము అయినది కూడా. ఇట్లు చెప్పుట విరుద్రము కనుక లక్షణార్థమును 
అనునరింపవలను. 


వ్యాఖ్య: తత్త్వమసి అనే వాక్యముచే జీవ ఈశ్వరులకు అభేదము చెప్పబడినది. 
అనేక జీవులలో ఒకడు నేరుగా తెలియబడువాడు అగు జీవుడే సంపూర్ణుడు 
అద్వితీయుడు శ్రుతివాక్యములచే తెలియబడువాడు అగు ఈశ్వరుడగుట 
అసంగతము. కనుక జీవ ఈశ్వరులందు ఇరువురియందూ గల లక్షణములను 
స్వీకరించి విరోధించు లక్షణములను ఉపేక్షించినచో ఐక్యత సిద్ధించును. ఇట్లు 
కొన్ని లక్షణములను స్వీకరించి కొన్ని లక్షణములను వదలి అర్థము చెప్పుటను 
భాగత్యాగ లక్షణార్థమందురు. దీనికే జహదజహల్లక్షణార్థ మనీ పేరు. 

“దేవదత్తుడు సింహము” అనినచో దేవదత్తునకు జూలును కోరలును తోక 
ఉనున్నవని అర్థము కాక దేవదత్తుడు సింహమునకు గల ధైర్యము బలము 
పరాక్రమము మొదలగు గుణములు కలవాడని అర్థము. దేవదత్తుడు వాచ్యార్థమున 
సింహమగుట అసంభవము కనుక గుణములే ఉద్దేశింపబడినవని గ్రహింతుము. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 175 


అట్లే జీవేశ్వరులు వారి వారి ఉపాధులతో కూడి ఒకటియగుట అసంభవము గనుక 
వారి స్వరూపమును, ఉపాధిరహితమైన దానిని, గ్రహింపవలెను. 


తత్త్వమస్యాదివాక్యేషు లక్షణా భాగలక్షణా । 

సో౭_య మిత్యాదివాక్ష స్థపదయోరివ నాపరా ॥| 741 

74. తత్తమనీ మొదలగు వాక్ళములందు, అతడే ఇతడు” మొదలగు 
వాక్యములందలి పదములందు వలా, అనుయింపవలనిన లక్షణార్థము భాగల 
క్ష్రణార్హము (భాగత్యాగలోణార్థము). ఇతరము కాదు. 


వ్యాఖ్య: లక్షణ మూడు విధములు 1. జహల్లక్షణ 2. అజహల్లక్షణ 3. 
జహదజహల్లక్షణ లేక భాగత్యాగ లక్షణయని. 

జహల్లక్షణయందు పదము యొక్క వాచ్యార్థము పూర్తిగ వదలి మరొక అర్థము 
స్వీకరింపవలెను. “గంగయందలి పల్ల అనగా నిజముగా గంగానది లోనే పల్లె ఉన్న 
దని గాక గంగానది ఒడ్డున పల్లెయని గ్రహింతుము. గంగయందలి అనే పదము 
నకు బదులు ఒడ్డున అనే పదము గ్రహింపబడినది గనుక ఇది జహల్లక్షణము. 

అజహల్లక్షణమనగా పదమునకున్న అర్థము వదలక విశేషమైన అర్థమును 
గ్రహించుట. విందు జరుగునపుడు “అన్నము రావలెను” అనినచో అన్నమే ఎగిరి 
రావలెనని కాక అన్నముతో గూడ వడ్డించువాడు రావలెనని అర్ధము. ఇచ్చట 
“అన్నమును” వదలక వడ్డించువానిని కూడ చేర్చుటచే ఇది అజహల్లక్షణము. 

జహదజహల్లక్షణమనగా పదములందలి కొన్ని అంశములను వదలి కొన్ని 
అంశములను మాత్రము స్వీకరించుట. “ఆ దేవదత్తుడే ఇతడు” అనునపుడు కొన్ని 
సంవత్సరముల క్రిందట చిన్ని బాలుడై చీమిడి ముక్కుతో మూడవ తరగతి 
యందుండిన ఆ దేవదత్తుడే దృఢగాత్రుడు ఆజానుబాహువు శాస్త్రపారంగతుడైన 
ఇతడు అని అర్థము తెలియును. ఈ దేవదత్తులను వివిధ సమయములందు 
మాత్రమే చూచినవారికి గుర్తు తెలియదు. కాని సోమదత్తుని పుత్రుడను సామాన్య 
లక్షణము వలన, దేవదత్తులయందలి విరుద్ధాంశములను లక్షణములను వదలి 
ఓహో ఈ దేవదత్తులు ఒక వ్యక్తియే కదా అని బోధపడును. అట్లే ఉపాధిగతములైన 
అల్పజ్ఞత్వము అంతఃకరణవర్తిత్వము సర్వజ్ఞత్వము మాయాధీశ్వరత్వము అనే విరుద్ద 
లక్షణములను వదలి చైతన్య స్వరూపమను సామాన్య లక్షణమును గ్రహించినచో 
జీవేశ్వరుల అభేదము సిద్ధించును. ఈ లక్షణయే (గహింపవలెను. మొదటి రెండు 
లక్షణలను కాదు అని శ్లోకార్థము. 


176 వేదాంత్‌ పంచదశి 


సంసర్లో వా విశిష్టో వా వాక్యార్లో నాత్ర సమ్మతః । 
౧ ఇ 

అఖండైకరసత్వేన వాక్యార్థో విదుషాం మతః ॥175॥ 

75. తత్త్య్వమని అనే వాక్ట్యమునందు సంనర్గము వలన గాని విశేషణయుత 
మగుట వలన గాని వాక్వాళ్టమును అంగీకరింపలేము. న్వుగతాది భేదములు లేని 
అఖండము ఏకరనము అగు వస్తున్తరూపముగ విద్యాంనులు వాక్యార్థమును 
స్వేకరింతురు. 


వ్యాఖ్య: వాక్యమునకు అర్థము దానియందలి పదముల అన్వయముచే 
గలుగును. ఈ అన్వయమునే సంసర్గమందురు. సంసర్గారము తెలియవలెనన్న 
నాలుగు లక్షణములుండవలెను. 1. ఆకాంక్ష అనగా వాక్యములోని ఏ పదమైనను 
లేనిచో వాక్యము యొక్క పూర్తియర్థమునకు లోపము కలుగును. 2. యోగ్యత. 
పదముల మధ్య పరస్పర సంబంధము 8. తాత్పర్యము అనగా ఆ పదముల 
ప్రయోగమునకు తగిన సందర్భముండుట. 4. సన్నిధి అనగా వాక్యమునందలి 
పదములన్నీ సమముగా తగిన క్రమమున తగిన వేగమున ఉచ్చరింపబడుట. 
“ఆవును కొని రమ్ము” అనే వాక్యమును క్రయవిక్రయ సందర్భమున ఉచ్చరించినచో 
దానియందు ఈ లక్షణములన్నియు ఉండి ఆ వాక్యమునకు సంసర్గార్థమున 
వాక్యార్థము సిద్ధించును. 

విశిష్టార్థమనగా పదములలో ఒకటి మరొక దానిని గాని అన్యోన్యముగగాని 
విశేషణ రూపమున చెప్పును. దండి దేవదత్తుడు అనినచో దండము గల దేవ 
దత్తుడని అర్ధము. దండము దేవదత్తుని విశేషించి చెప్పుచున్నది. దీనిని విశిష్ట 
సంబంధమందురు. నీలకమలము అనినచో నీలమైన మరేదియుగాక కమలము 
మాత్రమే అనీ, ఏ వర్ణమైనను కమలము గాక నీలవర్ణముగల కమలము మాత్రమే 
అనీ అన్యోన్యము విశేషించి చెప్పుచున్నవి. దీనిని సంసృష్ట సంబంధమందురు. 

తత్వమసి మొదలగు వాక్యములందు ఈ సంసర్గ విశిష్టార్థములన్వయింపవు. 
అఖండమైన ఏకత్వమే చెప్పబడినది అని విద్వాంసుల మతము. 

ప్రత్యగ్బోధో య ఆభాతి సో౭_ ద్వయానంద లక్షణః | 

అద్వయానంద రూపశ్చ ప్రత్యగ్బ్పోధైక లక్షణః 1 7611 

76. ప్రత్యగాత్మగా పంచకోశములందు ప్రకాళించునదే అద్దయానంద 
మగు (బ్రహ్మము. అదయానందమైన (బ్రహ్మమే నర్యాంతరమై హృద్గుహ 
యందు (ప్రకాళించు (ప్రత్యగాత్మ. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 177 


వ్యాఖ్య: అదే ఇది, ఇదే అది అనే వ్యతిహారము వలన ఏకత్వము 
స్థాపింపబడినది. 

ఇత్థమన్యోన్య తాదాత్య ప్రతిపత్తిర్యదా భవేత్‌ | 

అ బ్రహ్మత్వం త్వమర్థస్య వ్యావర్తేత తదైవ హి 117711 

77. ఈ విధముగ అన్యోన్యముగ బీవేళ్ళరులకు తాదాత్యుబోధ 
కలిగినవుడు త్తం పదముచే నూచింపబడు జీవుడు (బ్రహ్మము కంటె భిన్ఫుడు 
అనే బోధ నివారింపబడును. 


వ్యాఖ్య: రెండు విధములైన అపోహలు గలవు. ఒకటి జీవుడు అనేకులలో 
ఒకడు (బ్రహ్మము కంటే భిన్నుడు అనేది. రెండవది బ్రహ్మము జీవుని కంటే 
భిన్నమైనది ఎచ్చటనో ఉన్నది అనేది. ప్రత్యగాత్మయే (బ్రహ్మము అనే అపరోక్ష 
జ్ఞానము వలన రెండు అపోహలును తొలగుచున్నవి. 


తదర్ధస్య చ పారోక్ష్యం యద్యేవం కిం తతః శృణు | 

పూర్ణానందైకరూ పేణ ప్రత్యగ్సోధోల_ వతిష్టతే 11 7811 

78. తల్‌ అనే పదముల వలన నూచింపబడే బ్రహ్మము యొక్క 
పరోక్షత్తము పోయినచో ఏమగును అనినబో వ్యూర్ణమగు ఆనందరూపమున 
ప్రతృగ్వోధయే మిగులును. 

ఏవం సతి మహావాక్యా త్సరోక్షజ్ఞాన మీర్యతే । 

యెస్తేషాం శాస్త్రసిద్ధాంత విజ్ఞానం శోభతేతరామ్‌ 1 7911 

79. ఇట్లుండగా మహావాక్తముల వలన (బ్రహ్మము గూర్చిన పరోక్ష 
జ్ఞానమే లభించునను వారు తమ అద్భుతమైన శాస్ర్రనిద్ధాంత వి(అుజ్ఞానమును 
(పకటింతురు. 

ఆస్తాం శాస్త్రస్య సిద్ధాన్తో యుక్తా వాక్యాత్సరోక్షధీ ః | 

స్వర్గాది వాక్యవన్నైవం దశమే వ్యభిచారతః 11801 

80. యుక్తితో తార్కికముగ సాధించిన శాస్తి నిద్దాంతములు 
అట్టుండనిమ్ము. శాస్త్రవాకముల వలన కలుగునది న్వర్గాదుల వలే (బ్రహ్మము 
గూర్చి పరోక్షజ్ఞానమే కదా అనినబో నర్హదా అట్టు కాదు. నీవే దళముడవు” అనే 
వాక్యము వలన అపరోక్ష జ్ఞానము, పదవ వాని గూర్చి, కలిగినట్టు మహా 
వాక్యముల వలన (బ్రహ్మము గూర్చిన అపరోక్షజ్ఞానము కలుగును. 


178 వేదాంత్‌ పంచదశి 


వ్యాఖ్య: ఇతర (శ్రుతి వాక్యముల వలన (బ్రహ్మమును గూర్చిన పరోక్ష 
జ్ఞానమును, మహావాక్యముల వలన అపరోక్షజ్ఞానమును బుద్ధియందు కలుగును. 
రెండూ ప్రతిబంధకములు తొలగినపుడే కలుగును. 


స్వతో౭_ పరోక్ష జీవస్య బ్రహ్మత్వ మభివాజ్భతః । 

నశ్యే త్సిద్ధాపరోక్షత్వమితి యుక్తిర్మహత్యహో 181 

81. బీవుడు స్వాయముగనే ఎల్లరకును అపరోక్షముగ తెలియును. ఆ 
బీవుడే బ్రహ్మము అని మహావాక్యములు చెప్పగా, ఉన్ల అపరోక్షత్తము నశించి 
పరోక్షమగుననుట ఏమి అద్భుతమైన యుక్తి! బొత్తిగా అసంగతమైన విషయ 
మని భావము. 

వృద్ధిమిష్టవతో మూలమపి నష్టమితీదృశమ్‌ । 

లౌకికం వచనం సార్ధం సంపన్నం త్వత్రసాదతః 118211 

82. వడ్డీ వచ్చునని ఆళింపగా అసలుకే ముప్పువచ్చ్భెననే సామెత మీ 
(ప్రతివాదుల) అనుగ్రహము వలన మాయందు సార్టకమైనది. 


వ్యాఖ్య: తత్త్వమసి మొదలగు మహావాక్యములందు త్వం పదమునకర్థమైన 
జీవునందు అపరోక్షత్వము ఉండనే ఉన్నది. ఆ అపరోక్షత్వమే తత్‌ పదమైన 
బ్రహ్మమునకును సిద్ధించునని వేదాంతులు, చెప్పుచుండగా బ్రహ్మమునకు 
ప్రస్తుతమున్న పరోక్షత్వమే మహావాక్యములవలన జీవునకు కలిగి అతని 
అపరోక్షత్వమే నశించునని ప్రతివాదులనుట హాస్యాస్పదము గదా! 


అంన్తఃకరణ సంభిన్న బోధో జీవో౭_పరోక్షతామ్‌ । 

అర్హత్యుపాధి సద్భావాన్న తు బ్రహ్మానుపాధితః 1188311 

ఈ3.(ఆక్షేపము) జీవుడు అంతఃకరణమనే ఉపాధి గలవాడగుటచే అపరోక్ష 
జ్ఞానమునకు విషయము కాగలడు. (బ్రహ్మమునకు అట్టి ఉపాధి ఏమీ లేదు. 
కనుక నిరుపాధికమైన (బ్రహ్మము అపరోక్షజ్ఞానమునకు విషయము కాజాలదు. 

నైవం బ్రహ్మత్వ బోధస్య సోపాధి విషయత్వతః । 

యావద్విదేహ కైవల్య ముపాధేరనివారణాత్‌ ॥1 841 

84. (సమాధానము) విదేహముక్తి కలిగే వరకు ఉపాధి పూర్తిగా 
నివారింపబడదు. అందుచేత (బ్రహ్మత్సబోధ కూడా సోపాధికమే అగును. 
జ్ఞానము సోపాధికమైనపుడు జ్ఞ్లేయము సోపాధికము కాక తప్పుదు కదా. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 179 


వ్యాఖ్య: అపరోక్ష జ్ఞానము కలిగిన పిమ్మట ప్రారబ్దము ఏమగుననుటలో 
భేదాభిప్రాయములున్నవి. ఆ ప్రారబ్ధము వలన, అపరోక్షమైన బ్రహ్మజ్ఞానము, 
బ్రహ్మము కూడా సోపాధికములని ప్రస్తుత ప్రతిపాదనము. మరి ఆ బ్రహ్మమునకు 
గల ఉపాధి ఏది? చెప్పబడుచున్నది. 


అంన్తఃకరణ సాహిత్య రాహిత్యాభ్యాం విశిష్యతే ॥ 

ఉపాధిర్జ్దీవభావస్య బ్రహ్మతాయాశ్చ నాన్యథా 11851 

85. అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి. అంతఃకరణము లేక 
పోవుట (బ్రహ్మమునకు ఉపాధి. బీవబ్రహ్మములకు ఇదే భేదము. వేరు భేదము 
లేదు. 


వ్యాఖ్య: అద్దము ఉండిననే (ప్రతిబింబము అందు కన్పించును. అద్దము 
పోయిన, ప్రతిబింబము కూడ పోవును. బింబము మాత్రము ఎప్పుడును ఉండునదే 
కదా! అట్టి అద్దమే అంతఃకరణము, అజ్ఞానవికారము. 


యథా విధిరుపాధిః స్యాత్పతిషేధస్తథా న కిమ్‌ | 

సువర్ణ లోహభేదేన శృంఖలాత్వం న భిద్యతే 11861 

86. విధియుపాధిిడైైనట్టు (ప్రతిషేథము మాత్రము వల ఉపాధి 
కాజాలదు? బంగారువైనను ఇనువవైనను నంకెలలు నంకెలలే గదా! 
బంధించుటకు సమర్ధములో గదా! 


వ్యాఖ్య: ఉపాధి యొక్క ఉద్దేశము, కార్యము, ఏమి? భేదము కల్పించుట 
మాత్రమే. ఉపాధిరూపమేమి అది వేరుగ ఉన్నదా లేదా అనే ప్రశ్నలు అనావశ్యం 
“ములు. అంతఃకరణము ఉండుట జీవునకు ఉపాధి. అది లేకపోవుటయే బ్రహ్మము 
నకు ఉపాధి. కుండకు పటమునకు భేదముగలదు. అయినచో కుండకు ఈ 
భేదమునకు భేదము గలదా? మరల ఈ రెండు భేదములకు భేదము గలదా అని 
తర్శింపము. భేదము తెలియుటతో ఆ భేదము పని తీరినది. అట్లే ఉపాధి యొక్క 
పని కూడా జీవునకు (బ్రహ్మమునకు భేదము కల్పించుట. ఆ పని ఉండుటయు 
చేయవచ్చును. లేకపోవుటయు చేయవచ్చును. 


అతద్‌వ్యావృత్తిరూ పేణ సాక్షాద్విధిముఖేన చ। 
వేదాన్లానాం ప్రవృత్తిః స్యాద్‌ ద్విధేత్యాచార్య భాషితమ్‌ 118711 


180 వేదాంత్‌ పంచదశి 


87. బ్రహ్మము కాని దానిని, దృళ్ళమాన ప్రపంచమును, నిరాకరించే నేతి 
నేతి (ఇదికాదు ఇదికాదు) అనే నిషేధరూపమునను, (బ్రహ్మమును ప్రతి 
పాదించు నత్యం జ్ఞానమనంతం (బ్రహ్మ అను విధిరూపమునను వేదాంతములు 
అనగా ఉపనిషత్తులు బోధించుచున్లువి అని శ్రీ శంకరభిగవత్సాదులు చెప్పిరి. 
కనుక అంతఃకరణమును నిషేధించుచు (బ్రహ్మమున కుపాధి చెప్పుటలో 
అసంగతమేమీ లేదు అని దృఢపరచుచున్భాడు. 


అహమర్థపరిత్యాగాదహం బ్రహ్మేతి ధీః కుతః | 

నైవమంశస్య హి త్యాగో భాగలక్షణయోదితః 1881 

88. 'అవాం” అనే భావమును వదలినబో ఇక అహం (బ్రవ్మాన్మి” అనే 
బోధ కలుగుటెట్టు? అనినబో 'అవాం” భావమును పూర్తిగా వదలుట గాక 
అందలి విరుద్ధాంశమును మా(త్రమే వదలుట భాగలక్షణచే జరిగినది. 


వ్యాఖ్య: తత్‌ రూపమగు చైతన్యము అతత్‌ రూపమగు అంతఃకరణము కలసి 
“అహంి “నేను” ఏర్పడినది. భాగత్యాగ లక్షణ వలన అంతఃకరణము కలసి “అహం” 
నేను ఏర్పడినది. భాగత్యాగ లక్షణవలన అంతఃకరణమును వదలుట వలన 
చైతన్య స్వరూపమగు బ్రహ్మముతో ఐక్యము బోధపడుచున్నది. 


అంతఃకరణ సంత్యాగాదవశిష్టే చిదాత్మని । 

అహం బ్రహ్మేతి వాక్యేన బ్రహ్మత్వం సాక్షిణీక్ష్యృతే 118911 

89. అంతఃకరణమును పరిత్వజింపగా మిగిలిన సాక్షియగు చిదాత్మ 
యందు అహం (బ్రహ్మాన్మి అనే వాక్తముచే (బ్రహ్మత్యము గుర్తింపబడుచున్లది. 

స్వప్రకాశో9 పి సాక్ష్యేవ ధీవృత్యా వ్యాష్యతే౭_న్యవత్‌ | 

ఫలవ్యాష్యత్వమేవాస్య శాస్త్రకృద్భిర్నివారితమ్‌ 119011 

90. సాక్షియగు చిదాత్మ న్వుప్రకాళమేర్రైనను. బుర్రివృత్తిచే ఇతర 
విషయముల వలెనే వ్యాప్యమగుచునది. శాస్త్రకారులు ఫలవ్వాప్తిని మాత్రమే 
ఇచ్చుట నిషేధించిరి. 

వ్యాఖ్య: దేనినైను గుర్తించునది తెలియునది అంతఃకరణమే గదా, అది 
లేనపుడు బ్రహ్మత్వము మాత్రమే ఎట్లు గుర్తింపబడును? అని సంశయము. 
విషయములను గూర్చిన గుర్తింపు ఎట్లు కలుగునో మొదట విచారింతము. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 181 


గుర్తింపునందు రెండు దశలున్నవి. ఒకటి జ్లేయవిషయమును గూర్చిన 
అజ్ఞానము తొలగుట. ఇది అంతఃకరణ వికారముచే ఏర్పడును. దీనిని వృత్తివ్యాప్తి 
అందురు. రెండవది జ్లేయవిషయమును గూర్చిన జ్ఞానము అంతఃకరణమునందు 
ప్రతిఫలించిన చిదాభాసయందు కలుగుట. ఈ వికారము చిదాభాసయందు 
కలిగినను చిదాభాస అంతఃకరణమునందే ఉన్నది కనుక ఈ రెండూ సామాన్య 
విషయములందు ఒకటిగనే ఫలించును. చిదాభాసయందు కలిగే వికారమునకు 
ఫలవ్యాప్తి అని పేరు. 

బ్రహ్మము గూర్చిన బోధ కలిగితే, దానిని గూర్చిన అజ్ఞానము తొలగును. 
అనగా అంతఃకరణమునందు కలిగిన ఈ వికారముచే అంతఃకరణమే నశించును. 
అజ్ఞానకార్యము గనుక. అనగా బ్రహ్మమును గూర్చిన వృత్తివ్యాప్తి సిద్ధించును. ఇక 
చిదాభాసుడు గూడ అంతఃకరణముతో నశించుటచే ఫలవ్వాప్తి సిద్ధింపదు. కాని 
సాక్షియగు చిదాత్మ స్వప్రకాశమగుటచే తానే బ్రహ్మము అని గుర్తించును. 

నేను ఉన్నాను” అనే బోధ కుండ ఉన్నది” అనే బోధ వలెనే స్పష్టముగ అంతః 
కరణము నందేర్పడును. కాని జ్లేయవిషయమగుటచే కుండను అంతఃకరణము, 
చిదాభాస సహితమైనది, గ్రహింపగలదు. కుండవలె జేయవిషయము కాకపోవుటచే 
చిదాభాస సహితమైన అంతఃకరణము బ్రహ్మమును గ్రహింపలేదు. చిదాత్మ, అనగా 
ప్రత్యగాత్మ, బ్రహ్మము వలెనే స్వప్రకాశము గనుక వాని ఐక్యత, నేను ఉన్నాను అనే 
బోధ వలెనే, సిద్ధించును. 


బుద్ధి తత్‌స్థచిదాభాసౌ ద్వావపి వ్యాప్పుతో ఘటమ్‌ । 

తత్రాజ్ఞానం ధియా నశ్యేదాభాసేన ఘటః స్ఫురేత్‌ n91n 

91. ఘటమును తెలియుట యందు బుద్రియు దానియందలి 
బిదాభానము రెండును వికారము నొందును. ఘటమును గూర్చిన అజ్ఞానము 
బుద్రివికారము ద్యారా నళింపగా జడఢడమగు ఘటము సయం ప్రకాళము 
కాకపోవుటచే చిదాభాన వికారము ద్వారా స్ఫురించును. 

బ్రహ్మణ్యజ్ఞాన నాశాయ వృత్తివ్యాప్తిర పేక్షితా | 

స్వయం స్ఫురణరూపత్వాన్నాభాస ఉపయుజ్యతే 11921 

92. బ్రహ్మమును తెలియుటయందు అజ్ఞాన నివృత్తికె వృత్తివ్వాప్తి అనగా 
బుద్దివికారము, ఆవళ్ళకమగును. కాని బ్రహ్మము న్యయముగనే న్ఫురించునది 
గనుక చిదాభాన వికారమగు ఫలవ్వాప్తి అనావళ్ళకము. 


182 వేదాంత్‌ పంచదశి 


చక్షుర్జీపావ పేక్ష్యేతే ఘటాదేర్దర్శనే యథా । 

న దీపదర్శనే కింతు చక్షురేకమ పేక్ష్యతే 119311 

93. ఘటము మొదలగు అ(ప్రకాళవస్తువులను చూచుటకు కన్ను దీపము 
రెండును ఆవళ్ళకములు. కాని ప్రకాళరూపమగు దీపమును చూచుటకు కన్ను 
మతమే చాలును. 

స్థితో౭_ప్యసౌ చిదాభాసో బ్రహ్మణ్యేకీభవేత్సరమ్‌ I 

నతు బ్రహ్మణ్యతిశయం ఫలం కుర్యాద్ధటాదివత్‌ 1194 

94. చిదాభాన ఉన్గా అది (బ్రహ్మమునందే లీనమగును. ఘటాదుల 
విషయములో వలె విశేష ఫలమును ఈయజాలదు, అది బ్రహ్మము యొక్క 
ఛాయయే గనుక. ఘటాదుల కంటె భిన్టముగ భానించినట్టు (బ్రహ్మము కంటె 
భిన్ఫముగ భానింపజాలదని భావము. 


అప్రమేయ మనాదించేత్యత్ర (శుత్వేదమీరితమ్‌ । 

మనసై వేదమాప్తవ్యమితి ధీవ్యాప్తతా (శతా ॥95॥ 

95. (బ్రహ్మము చిదాభానచే తెలియబడదనుట 'అప్రమేయమనాదించో 
అనే (శ్రుతివాక్యము ప్రమాణీకరించుచున్లుది. మనసై వేదమాప్తవ్యం' అనే (శ్రుతి 
బుద్దిచే తెలియబడుటను (అజ్ఞాన నివృత్తి వరకు) ప్రమాణీకరించుచున్లుది. 
అమృత. ఉప. 9; కఠ ఉప.4.11; ముండక ఉప. 3.1.7-9; బృహ.ఉప. 4.4.19. 


ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి వాక్యతః 1 

బ్రహ్మాత్మ వ్యక్తి ముల్లిఖ్య యోబోధః సో౭_భిధీయతే 11961 

96. పురుషుడు తన ఆత్మను పరమాత్మయే గదా అని తెలిసికొనినబో” 
అనే (శ్రుతి వాక్యము, (బ్రహ్మము ఆత్మల ఐకత్యను గూర్చి కలుగు బోధనే 
తెలుపుచునది. అదే (48వ శ్లోకమున చెప్పబడిన) అపరోక్షజ్ఞానము. 

అస్తు బోధో9_ పరోక్షం (త్ర మహావాక్యాత్తథాప్యసౌ । 

న దృఢః శ్రవణాదీనామాచార్యైః పునరీరణాత్‌ 119711 

97. మహావాక్ళములచే అపరోక్షమగు (బ్రహ్మబోధ కలిగినా అది దృఢ 
ముగ వర్పుడదు. కనుకనే శ్రీ శంకరభగవత్సాదులు (శ్రవణాదులను విధించిరి. 


అహం బ్రహ్మేతి వాక్యార్థబోధో యావద్ధృఢీభవేత్‌ | 
శమాది సహితస్తావదభ్యసే చ్రవణాదికమ్‌ 119811 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 183 


98. అహం (బ్రహ్మోస్మి” అనే వాక్తము యొక్క బోధ దృఢముగ కలుగు 
వరకు శమాది గుణములతో కూడా (శ్రవణాదులను అభ్యసింపవలెను. వాక్య 
వృత్తి 49. చూ. బ్రహ్మనూతములు 4.1.1 బృహదారణ్యక ఉప. 2.4.5, 4.5.6; 


బాఢం సంతి హ్యదార్ధ్యస్య హేతవః శ్రుత్యనేకతా I 

అసంభావ్యత్వ మర్థస్య విపరీతా చ భావనా 19911 

99. బోధ అదృఢమగుటకు కారణములు గలవు. వరుద్రములుగ 
కన్ఫించు (వుతి వాక్యములు, (బ్రహ్మోత్మెకము అనంభవమను సంళయము, 
విపరీతములగు ఆలోచనలు (కళ్ళత్య బోధను కల్పించునమి. 


శాఖాభేదా త్మామభేదాచ్చుతం కర్మాన్యథాన్యథా । 

ఏవమత్రాపి మా శంకీత్యతః శ్రవణమాచరేత్‌ 111004 

100. అనేకములగు శాఖలుండుట చేతను, కోరికలు కూడా అనేకములు 
ఉండుట చేతను కర్మ అనేక విధములుగ (శ్రతియందు చెప్పబడినది. కాని 
ఉపనిషత్తులందు బోధింపబడిన (బ్రహ్మజ్ఞానమునందు అట్టి భేదము లేదు. 
కావున (శ్రవణమును అభ్యసింపవలెను. జ్ఞానదార్భ్యార్థము. 


వ్యాఖ్య: ముక్తికోపనిషత్తునందు వేదశాఖలు 1180 ఉండెనని చెప్పబడినది. 
ప్రతిశాఖయందును ఒక్కొక్క ఉపనిషత్తుగ 1180 ఉపనిషత్తులును. అందు 840 
ఉపనిషత్తులు కర్మకాండను గూర్చియు 232 ఉపాసనాకాండను గూర్చియు 108 
ఉపనిషత్తులు బ్రహ్మమును గూర్చియు అనగా జ్ఞానకాండను గూర్చియు చెప్పును. 


వేదాంతానా మశేషాణా మాదిమధ్యావసానతః । 

బ్రవ్మాత్మన్యేవ తాత్సర్యమితి ధీః శ్రవణం భవేత్‌ 1011 

101. ఉపనిషత్తులు (ప్రారంభమునకు మధ్యను అంతమునందు గూడా 
(బ్రహ్మము ప్రత్యగాత్మల వఐక్యమునే బోధించుచున్లువను నిళ్లయమునకు 
వచ్చుటయే (శ్రవణము. 

సమన్వయాధ్యాయ ఏతత్నూక్తం ధీస్వాస్థ్యకారిభిః ॥ 

తర్మెః సంభావనార్థస్య ద్వితీయాధ్యాయ ఈరితా 11102 

102. వేదవ్వానులు శ్రీ ళంకరభగవత్తాదులు బ్రహ్మనూతములండదు, 
మొదటిదగు నమన్షయాధ్వాయమున  ఉపనిషద్దాకము  లన్గింటికి 


184 వేదాంత్‌ పంచదశి 


(బ్రవ్మాత్మైక్కము నందే తాత్సర్భమనీ రెండవదగు అవిరోధాధ్యాయమున ఆ 
విషయము నంభవమే అనీ యుక్తియుక్తముగ నిరూపించిరి. 


బహుజన్మదృఢా భ్యాసాద్దేహాదిష్వాత్మధీః క్షణాత్‌ । 

పునః పునరుదేత్యేవం జగత్సత్యత్వధీరపి 1110811 

103. అనేక జన ల నుండి దృఢముగ అభ్యనసీంపబడుట చేత దేహమే 
ఆత్మయనే బుద్ది క్షణములో కలుగును. అల్లో ఈ దృళ్ళమాన జగత్తు నత్యమనే 
బోధ కూడా మరల మరల కలుగును. 


విపరీతా భావనేయమైకాగ్రాత్సా నివర్తతే । 

తత్తోపదేశా త్రాగేవ భవత్యేతదుపాసనాత్‌ 111041 

104. ఇవే విపరీతపు టాలోచనలు. ఇవి చిత్రెకాగ్రము వలన నశించును. 
తత్తోపదేశమునకు పూర్తమే ఇది ఉపాసన వలన, -ఈళ్ళరారాధన వలన 
కలుగును. 


ఉపాస్తయో9_త ఏవాత్ర బ్రహ్మశాస్తే_పి చిన్తితాః । 

ప్రాగనభ్యాసినః పశ్చాద్రహ్మాభ్యాసేన తద్భవేత్‌ 1110511 

105. కనుకనే వేదాంత (గంథములందు అనేక విధములగు ఉపాననలు 
కూడా వివరింపబడినవి. (బ్రహ్మమును గూర్చిన ఉపదేశమునకు పూర్వము 
ఉపాసన అభ్యనింపని వారు పిదపనైన (బ్రహ్మాభ్యానమునే చిత్రెకాగ్రమును 
సాధింపవలెను. 

తచ్చింతనం తత్మథనం అన్యోన్యం తత్పబోధనమ్‌ I 

ఏతదేకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్చుధాః ॥106॥ 

106. (బహ్మాభ్యాసమనగా (బ్రహ్మమును గూర్చి మననము చేయుట 
దానిని గూర్చి మాటలాడుట పరస్తరము తర్కాదుల ద్యారా బ్రహ్మమును 
బోధపరచుకొనుట ఇట్లు (బ్రహ్మమునందే తత్త్సరులై ఉండుట అని బుధజనులు 
చెప్పుదురు. వానిష్ట రామాయణము ఉత్తుత్తి ప్రకరణము 22.24. ఈ శ్లోకమే 
13వ ప్రకరణమున 83గ మరల చెప్పబడినది. 


తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణః | 
నానుధ్యాయాన్సహూన్‌ శబ్దాన్‌ వాచో విగ్గాపనం హి తత్‌ 111071 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 185 


107. బుద్దిమంతుడు (బ్రహ్మమును గూర్చి నిన్సుంళశయముగ తెలిసికొని 
దానియందే తైలధార వంటి (ప్రజ్ఞనుంచవలెను. అనేకములగు మాటలను 
కల్ప్సింపరాదు. దాని వలన నోటికి శ్రమయే గాని వేరు ఫలితముండదు. 
బృహదారణ్యక ఉప. 4.4.21; చూ. ముండక ఉప.3.1.4; 2.2.5. 


అనన్యాశ్చింతయంతోమాం యే జనాః పర్యుపాసతే I 

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్‌ 111081 

108. వేరేమీ చింతింపక నన్ను మాత్రమే ఎవరు ఉపానింతురో అట్టు 
నిత్యము నాయందే నంలగ్భులైయుండు వారి యోగక్షేమముల భారము నేనే 
స్వేకరింతును. భగవద్గీత. 9.22. ఎల్లరకూ ఉత్సాహము శక్తులను, జ్ఞానులకు 
ఆవళ్ళకములగు వానిని భగవంతుడిచ్చునని మధునూదన సరస్వతి అనును. 


ఇతిశ్రుతిస్కృతీ నిత్యమాత్మన్యేకాగ్రతాం ధియః । 

విధతో విపరీతాయా భావనాయాః క్షయాయ హి 1109 

109. ఇట్లు (వుతిన్మ్రతులు నిరంతరము ఆత్మయందే బిత్తెకాగ్రమును 
విధించుచున్లువి. ఇది విపరీత భావన నశించుట కొరకే. 


యద్యథా వర్తతే తస్య తత్త్వం హిత్వాన్యథాత్వధీః ॥ 

విపరీతా భావనా స్యాత్పిత్రాదావరిధీర్యథా 111011 

110. ఒక విషయమును ఉన్టుది ఉన్టుట్టుగ గాక దానికి విరుద్రముగ 
(గ్రహించుట విపరీత భావన. పొతకాంక్షియగు తండ్రిని వుతుడు శత్రువని 
భావించుట వలా 


ఆత్మా దేహాదిభిన్నోలి యం మిథ్యా చేదం జగత్తయోః । 

దేహాద్యాత్మత్వ సత్యత్వధీర్విపర్యయ భావనా 11111 

111. ఆత్మ దేహేంద్రియాదుల కంటె భినము. ఈ జగత్తు మిథ్యా 
అట్టుండగా దేవోదులే ఆత్మయని భావించుట జగత్తు సత్వమని భావించుట 
విపరీత భావనయగును. 


తత్వ్వభావనయా నశ్యేత్సాల_తో దేహాతిరిక్తతామ్‌ | 
ఆత్మనో భావయేత్తద్వన్మిథ్యాత్వం జగతో౭ నిశమ్‌ 11121 
112. తత్త్వమును గూర్చి విచారించుట వలన ఆ విపరీత భావన 


186 వేదాంత్‌ పంచదశి 


నళించును. కనుక ముముక్షువు నర్షుదా ఆత్మ యొక్క దేహభినత్యమును 
గూర్చియు జగన్మిథ్వాత్తమును గూర్చియు చింతింపవలెను. 


కిం మంత్రజపవన్మూర్తిధ్యాన వద్వాత్మభేదధీః ॥ 

జగన్మిథ్యాత్వధీశ్చాత్ర వ్యావర్యా స్యాదుతాన్యథా 11381 

113. (సంశయము) ఆత్మ యొక్క -ఈ దేహాతిరిక్తత జగన్మిథ్యాత్యము 
లను మం(త్రజపము మూర్తి ధ్యానముల వలె ఆవర్తించి చెప్పుదుండవలెనా? లేక 
మరొక విధముననా? నియమములేవైన గలవా అని ప్రళ్ల. 


అన్యభథేతి విజానీహి దృష్టార్థత్వేన భుక్తివత్‌ । 

బుభుక్షుర్ణపవద్భుంజ్సేన కశ్చిన్నియతః క్వచిత్‌ 11114 

114. మరొక విధమున అని తెలిసికొనుము. అనగా జపాదులకు వలె 
నియమములేవీ లేవని ఉద్దేశము. అన్ఫము తినుటయందు వలె విచారణనందు 
కూడా ఫలము నేరుగనే కనబడును. ఆకలిగొనిన వ్యక్తి భుజించునపుడు 
ఒక్కొక్క ముద్దతో ఆకలి అంతంతగా తగ్గిపోవుట తెలియుచునే ఉండును. 
ఇచ్చుట జపము వలె భుజించుటగాని నియమములతో భుజించుటగాని 
జరుగదు. అట్లే బిజ్ఞానువు తత్తచింతన చేయునపుడు ఫలము నేరుగనే 
తెలియుచుండును. ఆవర్తించుటలు నియమములు ఆనావళ్ళకములు. 

అశ్నాతివా న వాశ్నాతి భుంజ్ల్మేవా స్వేచ్చయాన్యథా I 

యేన కేన ప్రకారేణ క్షుధా మపనినీషతి 1111511 

115. క్షుధార్తుడు అన్దుమున్దుబో తినును. లేనిబో తినడు జూదము 
మొదలగు వానితో ఆకలిని మరచిపో యత్సించును. లేదా ఇష్టానుసారము 
చేయును. నడచుచు పవళించియు కూర్చుండియు అతడు తినవచ్చును. 
ఏదోక విధముగ ఆకలి తీర్చుకొనును. అనగా ఇప్పుటి ఆకలి తీరుటకు 
భోజనము చేయవలనినట్లే ఇహ జీవితపు దుఃఖములు తీరుటకు తత్తవిచారణే 
కర్తవ్యమని భావము. నియమాదులు పరలోకము కొరకు. 


నియమేన జపం కుర్యాదకృతౌ ప్రత్యవాయతః । 

అన్యథాకరణే£_ నర్థః స్వరవర్ణ విపర్యయాత్‌ 111161 

116. జపం చేనినబో నియమవూర్షుకముగ చేయాలి. లేనిచో పాపం కలు 
గును. విపర్టాయముగ న్వరము వర్ణము చెరచి చేనినబో అనర్థమే నిద్రించును. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 187 


వ్యాఖ్య: _కామ్యసిద్ధికై చేయు జపమున నిట్టి (ప్రమాదములుండును. 
భగవక్రీతికై చేయు జపమునందు దోషములంటవు. 


క్షుధేవ దృష్టభాధాకృద్విపరీతా చ భావనా । 

జేయా కేనాప్యుపాయేన నాస్య్యత్రానుప్టితే క్రమః 1111711 

117. ఆకలి వలె విపరీతభావనయు దుఃఖమును కలిగించును. ఏ 
ఉపాయము చేతనైననా దానిని జయింపవలెను. అందు నియమములు 
(క్రమములు లేవు. 


ఉపాయః పూర్వమేవోక్తస్తచ్చింతాకథనాదికః 

ఏత దేకపరత్వే9_పి నిర్బంధో ధ్యానవన్న హి 111181 

118. ఆ ఉపాయము మునుపే చెప్పబడినది, (బ్రహ్మచింతనము 
కథనము మొదలైనవి. (చూ.106). తత్సరతయందు కూడా మూర్తిధ్యానము 
నందువలె నిర్భందమేమీ లేదు. 


మూర్తిప్రత్యయసాన్తత్యమన్యానన్తరితం ధియః । 

ధ్యానం తత్రాతి నిర్బంధో మనసశ్చంచలాత్మనః 111911 

119. ఇతర ప్రత్వయములు లేక మూర్తి ప్రత్యయము మాత్రమే తైలధార 
వలె నంతతముగా ఉండుట ధ్వానమనబడును. మనస్సు నహజముగానే 
చంచలము కనుక ఇట్టి ధ్వానమునందు నిర్భంధథము చాలా ఎక్కువ. 


చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢమ్‌ I 

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్మరమ్‌ 1112011 

120. భగవద్గీతలో (6.34) అర్జునుడిట్లనును: కృష్ణా, మనన్సు న్యభావము 
చేతనే చంచలమైనది, వ్యాకులపరచునది, బలవంతమైనది (సులభముగా 
లొంగనిదనుట్సు, ఒక విషయమునందు లగ్గమైనబో ఇక అందుండి వేరు 
పరచుటకు దుష్కరమైనది, అట్టి మనస్సును నిగ్రహించుట వాయువును 
పిడికిట బట్టుట వలె అసాధ్యమైనదని భావించుచున్భాను. 

అప్యబ్ధిపానాన్మహతః సుమేరూన్మూలనాదపి I 

అపి వహ్వశనాత్సాధో విషమశ్చిత్త నిగ్రహః 111214 

121. యోగావానిష్టమునందిట్టు చెప్పబడినది. చిత్తనిగ్రహము నముద్రము 
(త్రాగివేయుట కంటెను, మేరు పర్వతమును పెల్లగించుట కంటెను, అగ్బిని 


188 వేదాంత్‌ పంచదశి 


(మింగుటకంటెను కఠోరమైన కార్యము. (పురాణములలో ఈ ఘనకార్యము 
లను క్రమముగా అగస్త్యుడు (బ్రహ్మ శ్రీకృష్ణుడు చేసిరని చెప్పబడినది.) 


కథనాదౌ న నిర్బన్థః శృంఖలాబద్ధదేహవత్‌ । 

కింత్వనన్తేతి హాసాద్యైర్వినోదో నాట్యవద్ధియః 11221 

122. తత్త్యమును గూర్చి మాటలాడుట చింతించుట మొదలగు వాని 
యందు నంకెలలు వేసిన దేహమునందున్దుట్టు నిర్భంధముండదు. కాగా, తత్త 
చింతనకు నహకరించు ఇతిహాన పురాణాదులు అనంతములుగ ఉండి 
చిత్తమునకు నాట్యుదర్భనాదుల వలె వినోదమును కూడా కల్పించును. తత్త 
సంబంధమైన విషయములందే మనస్సునకు వ్యాపకము కల్పించుట ఉద్దేశము. 


చిదేవాత్మా జగన్మిధ్యే త్యత్ర పర్యవసానతః । 

నిదిధ్యాసనవిక్షేపోనే తిహాసాదిభిర్భవేత్‌ 1 1281 

123. ఇతివోసాదుల ఉద్దేశము, ఆత్మచిత్సరూపము జగత్తు మిథ్యయని 
బోధించుటయే గనుక వాని వలన నిదిధ్వాననకు విక్లేపము కలుగదు. 

కృషి వాణిజ్యసేవాదౌ కావ్యతర్మాదికేషు చ। 

విక్షిష్యతే ప్రవృత్యా ధీ స్తెస్తత్వస్థృత్యసంభవాత్‌ 111241 

124. వ్యవసాయము వాణిజ్యము సేవ మొదలగు వానియందూూ 
కావ్యములు తర్కము మొదలగు వానియందూ తత్తము జ్ఞప్రియందుండుట 
అనంభవమగుటచే మనస్సు విక్షిప్తమగును. 


అనుసందధతైవాత్ర భోజనాదౌ ప్రవర్తితుమ్‌ । 

శక్యతే£ త్యంతవిక్షేపాభావాదాశు పునః స్పృతేః 1112511 

125. తత్త్యమునందే మనస్సును ఉంచగోరే జిజ్ఞానువు భుజించుట 
మొదలగు పనుల వలన విక్షేపషము నొందడు. అథవా కలిగిననూ అల్పమే కనుక 
త్వరలో తత్తస్మృతిని కొనిరాగలడు. 

తత్త విసృతి మాత్రాన్నానర్థః కింతు విపర్యయాత్‌ । 

విపర్యేతుం న కాలో౭_స్పి ర్సుటితి స్మరతః క్వచిత్‌ 111261 

126. తత్త్వమును మరచుట వలన అంత అనర్థము లేదు, క్షణములో 
స్మరణకు తెచ్చుకొనగలము గనుక. అందు విపరీత భావన దృఢపడుటకు 
అవకాశము లేదు. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 189 


తత్వస్కృతేరవసరో నా స్యన్యాభ్యాసశాలినః । 

ప్రత్యుతాభ్యాస ఘాతిత్వాద్బలా త్తత్వ ముపేక్ష్యతే 112711 

127. వేదాంత భినములగు విషయములను ఎక్కువగా అభ్యసించే 
వారికి తత్తచింతనకు సమయము మిగులదు. కాగా అట్టి విషయములు తత్త 
చింతనను ఉ పేక్షించేట్టు కూడా చేయును. అభ్వానభంగము మహా హోనికరము, 


తమేవైకం విజానీథ హ్యన్యా వాచో విముంచథ । 

ఇతి (శ్రుతం తథాన్యత్ర వాచో విగ్గాపనం త్వితి 11281 

128. ఆ ఏకమును మాత్రము తెలినీకొనుము. ఇతర వాక్కులను 
పరిత్యజింపుము' అనీ 'అనేకములగు మాటలను పలుకుట వాక్కునకు 
పరిశ్రమ మాత్రమే.” అనీ (శుతియందు చెప్పబడినది. ముండక ఉప 2.2.5; 
బృహదారణ్యక ఉప: 44.21. 


ఆహారాది త్యజన్నైవ జీవేచ్చ్భాస్తాన్తరం త్యజన్‌ । 

కిం న జీవసి యేనైవం కరోప్యత్ర దురాగ్రహమ్‌ 1112911 

129. ఆహారాదులను త్యబించినబో జీవింపజాలవు. ఇతర శాస్త్రములను 
పరిత్యజించినబో బీవింపజాలవా? మరి ఈ వ్యర్థళాస్తములందు అంత 
అభినివేశమేల? 


జనకాదేః కథం రాజ్యమితి చేద్దఢ బోధతః । 

తథా తవాపి చేత్తర్మం పఠ యద్వా కృషిం కురు ॥1130॥ 

130. జనకాదులు రాజ్యము లేలిరి కదా అనినబో వారికి తత్త్యబోధ అంత 
దృఢముగా ఉండెను కనుక పాలింపగలిగిరి. అంతద్భృఢమైన తత్త గ్రహణము 
నీకును ఉన్గబో తర్కమును అభ్యనింవుము, వ్యవసాయము చేయుము మరి 
ఏదైనను చేయుము. 


మిథ్యాత్వ వాసనాదార్థ్వే ప్రారబ్దక్షయకాంక్షయా | 

అక్షిశ్యంతః ప్రవర్తంతే స్వస్వకర్మానుసారతః 11 131 

131. ఈ ప్రపంచము మిథ్యయనే నంస్కారము దృఢముగ వీర్చుడిన 
పిదప అందలి నుఖదుఃఖములబే క్లేశము నొందక జ్ఞాని పురుషులు ప్రారబ్ద కర్మ 
తీరుటకై తదనుగుణముగ (ప్రవర్తింతురు. 


190 వేదాంత్‌ పంచదశి 


అతి ప్రసంగోమా శక్యః స్వకర్మవశవర్తినామ్‌ | 

అస్తు వా కో త్ర శక్యేత కర్మ వారయితుం వద 11324 

132. అనాచారము కూడా ప్రారబ్దవశమే కదా అనినబో అవును. 
(ప్రారబ్దమును వారింప నెవరి తరము? 


జ్ఞానినో౭_జ్ఞానినశ్చాత్ర సమే ప్రారబ్దకర్మణీ । 
ఇ ఇ ణి 

న క్లేశో జ్ఞానినో ధైర్యాన్మూఢః క్లిశ్యత్యధైర్యతః 1118311 

133. జ్ఞానికి అజ్ఞానికి ప్రారబ్దమును అనునరించి ప్రవర్తించుట నమమే. 
కాని మిథ్వాత్త జ్ఞానము వలన కలిగిన దైర్భముచే జ్ఞాని వగపు నొందడు. ఆ 
ధైర్యము లేకపోవుటచే అజ్ఞాని మిగుల దుఃఖించును. 


మార్గే గంనోర్ట్యయోః శ్రాన్తా సమాయా మప్యదూరతామ్‌ । 

జానన్‌ ధైర్యాద్ధతం గచ్చేదన్యస్తిష్టతి దీనధీః ॥ 1841 

134. సమముగ అలనిపోయిన బాటసారులలో ఒకడు గమ్యము 
నమీపముననే ఉన్రదని తెలిని త్తరితముగ నడచును. అది తెలియని రెండవ 
బాటసారి దైన్ఫముతో మార్గమున ఆలనీంచును. 


సాక్షాతృతాత్మధీః సమ్యగవిపర్యయ బాధితః । 

కిమిచ్చన్మస్యకామాయ శరీరమనుసంజ్వరేత్‌ 1 18511 

135. చక్కగా ఆత్మసాక్షాత్మా రము నొందిన జ్ఞానిని విపరీత భావనలు 
బాధింపవు. అతడిక దేనిని కోరి దేని కోరికను అనునరించి శరీరతాపములతో 
కూడి పరితపించును? 


జగన్మిథ్యాత్వధీభావాదాక్షిప్తా కామ్యకాముకౌ । 

తయోరభావే సంతాపః శామ్యేన్నిఃస్నేహదీపవత్‌ 11136॥ 

136. జగత్తు మిథ్యయనే బోధ కలిగినంతనే జగత్తునందలి కామ్య 
విషయములు, వానిని కామించు పురుషుడు రెండూ మిథ్యయే అగును. అవి 
రెండును లేనపుడు దుఃఖము నూనె లేని దీపము వలె అంతరించును. 


గంధర్వ పత్తనే కించిన్నైంద్రజాలిక నిర్మితే I 
జానన్మామయతే కిన్తు జిహాసతి హసన్నిదమ్‌ 11371 
137. ఇంద్రజాలికుడు నిర్మించిన గంధర్లునగరమున తెలిసి. తెలిని 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 191 


ఎవడును దేనిని గాని వాంఛింపడు. ఈ (భ్రమ ఎంత అద్భుతము అని దానిని 
జూచి నవ్వాను. 


పాతరమణీయేషు భోగేష్వేవం విచారవాన్‌ | 

నానురజ్యతి కిన్వేతాన్లోషదృష్టా జిహాసతి 111881 

138. పై చూపులకు మాత్రమే రమణీయములైన భోగములను గూర్చి ఈ 
విధముగ చింతించు జ్ఞాన వానియందు (ప్రీతినొందడు. కాగా వానియందలి 
దుఖ యోనిత్యాది దోషములను గమనించి వానిని వదలిపెట్టును. 


అర్థానా మార్దనే క్లేశః తథైవ పరిపాలనే । 

నాశే దుఃఖం వ్యయే దుఃఖం ధిగరాన్సే శకారిణః 111391 

139. సంపదలను ఆర్టించుటయందు దుఃఖము దానిని రక్షించుట 
యందు దుఃఖము. అవి నళించినా దుఃఖమే ఖర్ధయినను దుఃఖమే. దుఃఖము 
లకు కారణమగు ఈ నంపదలకు ధిక్కారము. 

మాంసపాజ్బాలికాయాస్తు యన్రలోలేజ్గపజ్ఞురే । 

స్నాయ్వస్థి గ్రన్ధిశాలిన్యాః స్రియాః కిమివ శోభనమ్‌ 11140 

140. నరములు ఎముకలు (గ్రంథులు గలిగిన మాంసపు బొమ్మలవంటి 
వారు స్త్రీలు. అంగముచే పంజరము. యంత్రము వలె కదలుచుందురు. అట్టి 
ప్రీలయందు శోభినమైనది ఏమి కలదు? వానిష్టరామాయణము వైరాగ్య 
(ప్రకరణము 21.1 

ఏవమాదిషు శాగస్రేషు దోషాః సమ్యక్‌ ప్రపజ్బితాః | 

విమృశన్ననిశం తాని కథం దుఃఖేషు మజ్జితి 114111 

141. ఇట్టి శాస్ర్రములందు విషయభోగమునందలి దోషములు చక్కగా 
వివరింపబడినవి. నిరంతరము వానిని పర్వాలోచించుచుండగా దుఃఖము 
లందెట్టు మునుగగలడు? మునుగడని భావము. 


క్షుధథయాపీడ్యమానో9_పి న విషం హ్యత్తుమిచ్చతి । 

మిష్టాన్నధ్వస్తతృడ్‌ జానన్నామూధస్తజ్జిఘత్సతి 1 14211 

142. ఆకలిచే బాధపడుచున్చును తెలిని తెలిని ఎవడును విషమును 
తినగోరడు. అట్టుండ తీయని పదార్థములచే ఆకలి తీరిన బుద్ధిశాలి విషమును 


192 వేదాంత్‌ పంచదశి 


తిన నిచ్చించునా? ఎంత మాత్రము ఇచ్చగించడు. అట్లే భోగవిషయములందలి 
దుఃఖ జనకత్తమును ఎరిగిన (ప్రాజ్ఞుడు వానిని కోరడని భావము. 


ప్రారబ్ధకర్మప్రాబల్యాద్భోగేప్విచ్చా భవేద్యది | 

క్రిశ్యన్నేవ తదాప్యేష భుజ్మే విష్టిగృహీతవత్‌ 1114811 

143. (ప్రారబ్రవళమున జ్ఞానిపురుషునకు భోగముల యందు ఇచ్చ 
కలిగినబో బలవంతముగ  కూలిపనియందు  నియోగింపబడినట్టు 
అయిష్టముగనే వానిని అనుభవించును. 


భుజ్టూనా వా అపిబుధాః (శ్రద్ధావన్తః కుటుంబినః । 

నాద్యాపి కర్మ నచ్చిన్నమితి క్తిశ్యన్తి సన్తతమ్‌ 11144 

144. జ్ఞానులు, ప్రారబ్దవళమున కుటుంబజీవనము గడపవలని 
వచ్చినచో అయ్యా మా కర్మబంధము ఇంకను తెగలేదు కదా” అని నంతతము 
విచారింతురు. 


నాయం క్లేశోల_ (త్ర సంసారతాపః కిన్తు విరక్తతా | 

భ్రాన్తిజ్లాన నిదానో హి తాపః సాంసారికస్స్యుతః ॥ 1451 

145. వీరి ఈ దుఃఖము నంసారము వలని దుఃఖము కాదు. అది 
వైరాగ్యము. జగత్తును గూర్చిన (భ్రాంతి జ్ఞానము వలన కలిగిన దుఃఖమే 
సాంసారిక దుఃఖమనబడినది. 


వివేకేన పరిక్షిశ్యన్నల్పభోగేన తృష్యతి । 

అన్యథానన్తభోగే9_పి నైవ తృష్యతి కర్టిచిత్‌ 1114611 

146. వివేకి భోగములందలి దోషములను జూచుచు అల్పభోగము చేతనే 
తృస్తినొందును. అవివేకి అనంతములైన భోగములచే కూడా ఏనాటికిని సంతుష్టి 
నొందడు. 


న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి । 

హవిషా కృష్ణ వర్మేవ భూయ ఏవాభివర్ధతే 1114711 

147. కోరికలు వానిని అనుభవించుట చేత ఏనాటికిని తీరవు. హవిస్సు 
ఆహుతులిచ్చిన కొలది అగ్గి ప్రజ్యారిల్లినట్టు కోరికలు _ తీర్భేకొలది 
విజృంభించును. మనునంపొత 2.94 ఈ యయాతి మహారాజు కథ భాగవత 
పురాణమునందు వచ్చును. నారద పరివ్రాజక ఉప. 3-37. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 193 


పరిజ్ఞాయోపభుక్తో హి భోగో భవతి తుష్టయే | 

విజ్ఞాయ సేవితశ్చోరో మైత్రీమేతి న చోరతామ్‌ 11148 

148. భోగములు, వాని అనిత్వత్తాది దోషములు తెలినీ అనుభవింపబడి 
నపుడు తృప్తినీయవచ్చు. బోరుడని తెలినియు వానిని ఆదరించిన అతడు 
బోరుని వలె (ప్రవర్తింపడు మి(త్రుని వలె (ప్రవర్తించును. 


మనసో నిగ్భహీతస్య లీలాభోగో9_ల్పకో9_పి యః । 

తమేవాలబ్ధ విస్తారం క్షిష్టత్వాద్బహు మన్యతే 1114911 

149. మనోజయమునొందిన పురుషుడు భోగములు అనితృ్యములు దుఃఖ 
జనకములు అని తెలినీకొనుటచే లభించినదే ఎక్కువయని భావించును. 


బద్ధముక్తో మహీపాలో గ్రామమాత్రేణ తుష్యతి । 

పరేనబద్దా నాక్రానో న రాష్ట్రం బహుమన్యతే 115011 

150. ఇతరునిచే జయింవబడి బంధింపబడిన రాజు బంధమోచనము 
కలిగి ఒక (గ్రామానికి ఆధిపత్యము చేకూరినా తుష్టినొందును. అట్టు జయింప 
బడని కాలమున దేశపు (ప్రభుత్తమును కూడా అతడు గొప్పగా భావింపడు 
గదా. 


వివేకే జాగ్రతి సతి దోష దర్శన లక్షణే । 

కథమాబ్ధ కర్మాపి భోగేచ్చాం జనయిప్యతి 111511 

151. (నంశయము) భోగవిషయములందలి దోషములను జూచు 
వివేకము నిరంతరము జాగృతమై ఉండగా ప్రారబ్దకర్మయిను భోగేచ్చు ఎట్టు 
కలిగించును? 


నైష దోషో యతో9_నేకవిధం ప్రారబ్ధమీక్ష్యతే | 

ఇచ్చ్భా9_నిచ్భా పరేచ్చ్భా చ ప్రారబ్ధం త్రివిధం సృతమ్‌ 111521 

152. (సమాధానము) అందు దోషము లేదు. ఏలన ప్రారబ్దము అనేక 
విధములై కన్చించుచున్లుది. తన ఇచ్చచే కలుగునది, ఇచ్చు లేకపోవుటచే 
కలుగునది, ఇతరుల ఇచ్భ్రచే కలుగునది అని ప్రారబ్దము మూడు విధములు. 


అపథ్య సేవినశ్చోరా రాజదారరతా అపి | 
జానన్త ఏవస్వానర్థమిచ్చన్యారబ్ధకర్మతః 1115311 


194 వేదాంత్‌ పంచదశి 


153. అపథ్యమును తినగోరు రోగులూ, రాజు భార్భను రమించగోరు 
వారూ, దొంగలూ తమకు కలుగబోవు అనర్ధమును న్పృష్ట్రముగనే ఎరుగుదురు. 
అయినా ప్రారబ్దవళమున వారు అట్టి కోరికలను ఇచ్చింతురు. 


న చాతైతద్వారయితు మీ శ్వరేణాపి శక్యతే 1 

యత ఈశ్వర ఏవాహ గీతాయామర్జునం ప్రతి 1154 

154. దీనిని వారించుటకు ఈళ్ళరుడు కూడా అళక్తుడే. ఈళ్ళురుడే గీత 
యందర్హునునితో నిట్లనును. 

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్‌ జ్ఞానవానపి । 

ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి 111551 

155. జ్ఞానులైనను తమతమ ప్రక్షతి కనురూపముగ (ప్రవర్తింతురు. నకల 
బీవులును ప్రకృతినే అనునరించును. నిగ్రహమేమి చేయగలదు? గీత : 3.33. 


అవశ్యంభావిభావానాం ప్రతీకారో భవేద్యది । 

తదా దుఃఖైర్న లిప్యేరన్నల రామ యుధిష్టిరాః 111561 

156. జరుగక తప్పనిదగు ప్రారబ్దమునకు ప్రతీకారముండినబో నలుడు, 
శ్రీరాముడు, యుధిష్టురుడు కష్టముల పాలుగాకుండెడి వారు. 


న చేశ్వరత్వమీశస్య హీయతే తావతా యతః । 

అవశ్యం భావితాప్యేషా మీశ్వరేణైవ నిర్మితా 11571 

157. అంత మాత్రముచే ఈళ్లరుని ఈళ్ళరత్తము కొరవడదు. ఏలన 
ఇట్టి ప్రారబ్దము వీరికి కలిగించినది కూడ ఈళ్లరుడే. 

ప్రశ్నోత్తరాభ్యామేవైతద్గమ్యతే9_ర్జున కృష్ణయోః । 

అనిచ్చ్భాపూర్వకం చాస్తి ప్రారబ్ధమితి తచ్చృణు 1115811 

158. అనిచ్చాపూర్తకమైన ప్రారబ్దము కూడా కలదని శ్రీకృష్ణార్ణునుల 
సంవాదము చేతనే తెలియుచునది. దానిని వినుము. 

అథ కేన ప్రయుకోయం పాపం చరతి పూరుషః । 

అనిచ్చన్నపి వార్న్మేయ బలాదివ నియోజితః 11159॥ 

159. క్రుష్ణా, ఇచ్చు లేకున్సును దేనిచే (పేరితుడై మానవుడు బలవంతముగ 
నియోగింపబడినట్టు పాపమాచరించును? భగవద్గీత 3.36 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 195 


కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః । 

మహాశనో మహాపాష్మా విద్ధేన మిహ వైరిణమ్‌ 111601 

160. రజోగుణము వలన జనించిన కామము దాని వికారమగు (క్రోధము 
సకల పాపకర్మకు కారణములు. వానికి తృప్తి అనేది లేదు. అవే శత్రువులని 
తెలిసికొనుము. భగవద్గీత : 3-37. 


స్వభావజేన కౌన్తేయ నిబద్ధః స్వేన కర్మణా | 

కర్తుం నేచ్చసి యన్మోహాత్మరిష్యస్యవశో9_పి తత్‌ 11611 

161. సభావ జనితమైన నీ ప్రారబ్దముచే బంధింపబడిన వాడవై, ఏది 
(భ్రాంతిచే చేయనిచ్చుగింపవో దానినే అవతుడవై చేసేదవు. గీత: 18.60 


వ్యాఖ్య: తమ అనుభూతి ప్రకాశికయందు శ్రీవిద్యారణ్యులు జ్ఞానులకు గల 
ప్రారబ్ధమునకు సుప్త, మంద, మధ్యమ, తీవ్రములని నాలుగు రకముల తీవ్రతలను 
వర్ణింతురు. 


నానిచ్చన్లో న చేచ్చన్తః పరదాక్షిణ్య సంయుతాః | 

సుఖదుఃఖే భజన్త్యేతత్సరేచ్చాపూర్వకర్మ హి ॥162॥ 

162. తనకు కోరిక ఉన్హా లేకున్టా, ఇతరుల కొరకై కర్మ నిర్హర్తించి 
సుఖదుఃఖములనుభివించుట పరేచ్చాప్రారబ్దము. 

కథం తర్శి కిమిచ్ళన్ని త్యేవమిచ్చా నిషిధ్యతే ॥ 

నేచ్చా నిషేధః కిన్విచ్భాబాధో భర్ణిత బీజవత్‌ 111631 

163. ఇట్లు మూడు విధములైన కోరికలు జ్ఞానికున్సుబో దేనిని కోరి” అని 
(శతి జ్ఞానిలో కోరికలను నిషేధించుట ఏల? (సమాధానము) అది నిషేధము 
కాదు. బాధ. వేపిన గింజలయందు వలె అట్టి కోరికలలో శక్తి ఉండదు. 


భర్జితాని తు బీజాని సన్యకార్యకరాణి చ । 

విద్వదిచ్చా తథైష్టవ్యాల_ సత్వబోధన్నా కార్యకృత్‌ 11641 

164. వేపిన గింజలు కూడ గింజలే. అయినా అవి నిప్పలములు, 
అంకురింపవు. జ్ఞానుల కోరికలును అట్టివే. వారు కోరు విషయములు మిథ్యలే 
అన్జు జ్ఞానముండుటచే ఆ కోరికలు పుణ్యపాపములను కలిగింపజాలవు. 


దగ్ధబీజమరోహే౭_పి భక్షణాయోపయుజ్యతే । 
విద్వదిచ్భాప్యల్పభోగం కుర్యాన్న వ్యసనం బహు 111651 


196 వేదాంత్‌ పంచదశి 


165. అంకురింపకపోయినా తినుటకు వేసిన గింజలుపయోగపడును. 
అట్లే జ్ఞానుల కోరికలు అల్పభోగము నిచ్చును. గొప్పు దుఃఖమును అవి 
కల్పింపలేవు. 


భోగేన చరితార్థత్వాత్సారబ్ధం కర్మహీయతే 

భోక్తవ్యసత్యతా (భ్రాంత్యా వ్యసనం తత్ర జాయతే 111661 

166. అనుభవమే _ ఉద్దేశమగుటచే, అనుభవింపబడిన  (ప్రారబ్దము 
తీరిపోవును. ఆ అనుభవములు సత్యములను భ్రాంతి వలన వానిచే దుఃఖము 
కలుగును. 


మా వినశ్యత్వయం భోగో వర్ధతా ముత్తరోత్తరమ్‌ । 

మా విఘ్నాః ప్రతిబధ్నన్తు ధన్యోం_స్యస్మాదితి (భ్రమః 1116711 

167. ఈ భోగము నళింపకుండుగాకు ఇక మీద కూడా అది వరిల్లుగాక. 
దానికి విషములు లేకుండుగాకు దీనిచే నేను ధన్యుడనగుదును ఇట్టిదే భ్రమ. 


వ్యాఖ్య: బ్రమ వలననే దుఃఖము, లోలుపత, దర్పము మొదలగునవి కలిగి 
ఇతరులకు దుఃఖము కలిగించును. 


యదభావి న తద్భావి భావి చేన్న తదన్యథా | 

ఇతి చిన్తావిషఘ్నోలి యం బోధో భ్రమ నివర్తకః 11681 

168. కానిది కానేకాదు. కానున్సుబో అది గాక పోనేపోదు. అనే బోధ 
(బ్రమను పోగొట్టును, దుఃఖమను విషమును హరించును. 

సమే9 పి భోగే వ్యసనం భ్రానో గచ్చేన్న బుద్ధవాన్‌ । 

అశక్యార్థస్య సంకల్పా ద్భాంతస్య వ్యసనం బహు 111691 

169. భోగము, అనుభవము, జ్ఞానులకు (భ్రాంతులకు నమమ్షేయైనను, 
సాధ్యముకాని విషయములను నంకల్పించుట చేత భ్రాంతులకు వ్యననము 
మెండు. 


మాయామయత్వం భోగస్య బుద్ద్వా౭_ 9_స్థాముపసంహరన్‌ I 

భుంజ్ఞానో౭_పి న సంకల్పం కురుతే వ్యసనం కుతః 111701 

170. విషయభోగములు మిథ్యయని జ్ఞానికి తెలియును. కనుక అతడు 
వానిని గూర్చిన కోరికలను తలలెత్తనీయడు. వానిని అనుభవించుచున్చును అవి 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 197 


కావలెనని, చిరకాలము కొనసాగవలెనని నంకల్పింపడు. ఇక అతనికి దుఃఖ 
మెక్కడిది? లేదని భావము. 

స్వప్పేన్ధజాల సదృశ్య మచిన్యరచనాత్మకమ్‌ । 

దృష్టనష్టం జగత్పశ్యన్మథం తత్రానురజ్యతి 11171 

171. ఈ జగత్తు, అందలి భోగములు, కలల వంటివి ఇంద్రజాలము 
వంటివి. అవి ఊహకతీతమైన కల్పనలు, చూచుచుండగనే నళించునవి. ఇట్టు 
తెలినికొనిన జ్ఞానికి వానియందు ఆస్ట, కోరిక, ఎట్టు జనించును? జనింపదు. 

స్వ స్వప్నమాపరోక్ష్యేణ దృష్ట్యా పశ్యన్స్వజాగరమ్‌ । 

చిన్రయేదప్రమత్తః సన్నుభావనుదినం ముహుః 117211 

172. తన కలను తాను నేరుగా చూచి, తన జాగ్రదవస్థను చూచుచు 
(ప్రమాదము లేక ఈ రెండింటిని గూర్చి అనుదినము చింతింపవలెను. కళ ఉప. 
2.1.4. 


చిరం తయోః సర్వసామ్యమనుసన్ధాయ జాగరే । 

సత్యత్వ బుద్ధిం సంత్యజ్య నానురజ్యతి పూర్వవత్‌ 111783॥ 

173. చిరకాలము వానిని పరిశీలించి అవి రెండూ అన్ది విధములుగా 
సమానములే అని గుర్తించినబో ఇక జాగ్రదవస్థ నత్యమను (భ్రాంతిని వదలి 
పూర్వము వలె దానియందు అనుకర్తకుడు కాడు. చూ, ఉపదేశసహనీ. 17-61. 


ఇంద్రజాలమిదం ద్వైత మచింత్యరచనాత్వతః । 

ఇత్యవిస్మరతో హానిః కా వా ప్రారబ్ధ భోగతః 11174 

174. ఈ ద్రైతజాతము ఇంద్రజాలము వంటిది. దీనికి కారణము 
ఊహాతీతము అని విన్మరింపని జ్ఞానికి ప్రారబ్దమును అనుభవించుట వలన 
ఏమి హాని? ఏమీ లేదు. 

నిర్చన్థస్తత్వ విద్యాయా ఇన్టజాలత్వ సంస్కృతౌ 1 

ప్రారబ్ధస్యాగ్రహో భోగే జీవస్య సుఖదుఃఖయోః 11751 

175. జ్ఞానము దృళ్ళమాన జగత్తంతా ఇంద్రజాలము వల మిథ్యయని 
తెలుపును. (అందరి అనుభవములను అది తొలగింపదు.) ప్రారబ్దము బీవునిచే 
నుఖదుఃఖము అననుభవింపదేయును. (ఆ అనుభవములను నత్వములుగ 
జేయజాలదు.) 


198 వేదాంత్‌ పంచదశి 


విద్యారబ్దే విరుధ్యేతే న భిన్నవిషయత్వతః । 

జానద్భిర ప్యైన్టజాల వినోదో దృశ్యతే ఖలు 11176 

176. జ్ఞానమునకు ప్రారబ్దమునకు విషయములు భినములగుటచే ఆ 
రెండింటికి విరోధము లేదు. ఇంద్రజాలము నత్యముకాదని తెలినియు దానిని 
జూచి ఆనందింతుము కదా. 


జగత్సత్యత్వమాపాద్య ప్రారబ్ధం భోజయేద్యది | 

తదా విరోధి విద్యాయా భోగమాత్రాన్న సత్యతా 111771 

177. ప్రారజ్రము జగత్తునకు నత్వత్తము ఆపాదించి అనుభవింప 
జేసీనబో అపుడు జ్ఞానమునకు విరోధియగును. (జ్ఞానముతో ఏకకాలమున 
ఉండజాలదు.) కేవలము అనుభవించుటచే నత్యత్తము నీద్రింపదు. 


అనూనో జాయతేభోగః కల్పితైః స్వప్నవస్తుఖిః । 

జాగ్రద్వస్తుఖిర ప్యేవ మసత్యైర్భోగ ఇప్యతామ్‌ 111781 

178. అసత్యములైన స్వ్యష్టవిషయములబచే అనల్హమైన ఆనందానుభవము 
కలుగుచున్లుది. జాగ్రద్దిషయములు కూడా అట్లే అనతృ్వములైనను భోగమును 
నుఖదుఃఖానుభవమును కల్పించునని తెలియుము. 

యది విద్యాపహ్నువీత జాగ్రత్రారబ్ధ ఘాతినీ | 

తదా స్యాన్న తు మాయాత్వబోధేన తదపహ్నవః 117911 

179. జ్ఞానము జాగ్రవస్థనే తొలగింపగలిగినబో అపుడు (ప్రారబ్దమును 
నళింపజేయగలుగును. జగత్తు మాయయని తెలినినంత మాత్రమున ఆ జగత్తు 
తొలగింపబడదు. 

అనపహ్నుత్య లోకాస్తదినజాలమిదం త్వితి । 

జానన్యేవానపహ్నత్య భోగం మాయాత్వధీస్తథా 1118011 

180. ఇం(ద్రజాలము కల్పితమను జ్ఞానము జనులకున్చును ఆ జ్ఞానము 
ఇంద్రజాల ప్రదర్భనమును తొలగింవదు. అల్లో జగన్మిథ్వాత్తుజ్ఞానము ఉనను 
అది ఆ మిధ్యావిషయముల అనుభవమును తొలగింపదు. 

యత్ర త్వస్య జగత్‌ స్వాత్మా పశ్యేత్మస్తత్ర కేన కమ్‌ | 

కిం జిఘేత్మిం వదేద్వేతి శ్రుతౌతు బహు ఘోషితమ్‌ 111814 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 199 


181. (సంశయము) ఈ జగత్తంతా ఆత్మన్వరూపమే అని దర్భించిన 
జ్ఞాని ఇక దేనిని దేనిచే చూడగలడు ఘ్రాణింపగలడు వలుకగలడు అని (శ్రుతి 
బహుధాహోషించినది కదా. బృహ. ఉప. 2.4.14 ఈళ ఉప.7; ఛాందోగ్య 
ఉప.7.24.1 (ఆత్మ సాక్షాత్మారమునందు (దష్టదృష్టి దృళ్ళము ఏవీ మిగులవు.) 

తేన ద్వైత మపహ్నత్య విద్యోదేతి న చాన్యథా | 

తథా చ విదుషో భోగః కథం స్యాదితి చేచ్చణు 111824 

182. కనుక ద్రైతమును తొలగించే జ్ఞానము కలుగును. మరొక విధమున 
కాదు. అట్టుండగ జ్ఞానికి విషయానుభవమెట్టు కలుగును? అంటే విను. 


సుషుప్తి విషయా ముక్తివిషయా వా (శ్రుతిస్పితి | 
ఉక్తం స్వాప్యయ సంపతోర్యితి సూత్రే హ్యతిస్ఫుటమ్‌ 1 18311 
183. (సమాధానము) ఆ (వతి సుషుప్తి అవస్థను గూర్చియు ముక్తి న్టీతిని 
గూర్చియు. చెప్పుచున్సుదని (బబ్రహ్మనూతములలో (4.4.16) _ నృష్ట్రముగ 
వివరింపబడినది. జీవన్ముక్తి దశను గూర్చి చెప్పుట లేదని భావము. 


అన్యథా యాజ్ఞవల్యాదేరాచార్యత్వం న సమృభ్ళవేత్‌ I 

ద్వైతదృష్టావవిద్వత్తా ద్వైతాదృష్టా న వాగ్వదేత్‌ 111841 

184. అట్టు కానిచో యాజ్ఞవల్క్య బుషి మొదలగువారి ఆచార్చత్తము 
నంభవింపదు. వారు ద్లైతమును చూచినబో అజ్ఞానులగుదురు. చూడనిబో 
మాటలాడక ఉండవలెను. 

నిర్వికల్ప సమాధౌ తు ద్వైతాదర్శన హేతుతః । 

సైవాపరోక్షవిద్యేతి చేత్సుషుప్తిస్తథా న కిం 118511 

185. నిర్చికల్పు సమాధియందు ద్రైతదర్భనము లేకపోవుటచే అదే 
అపరోక్షజ్ఞానమనినబో నుమప్తియందు కూడ ద్లైతభావము లేదు కనుక అది 
కూడా అపరోక్షజ్ఞానము కావలెను. 


ఆత్మతత్వం న జానాతి సుప్తో యది తదా త్వయా | 

ఆత్మధీరేవ విద్యేతి వాచ్యం న ద్వైతవిస్కృతిః 1118611 

186. నిద్రితుడు ఆత్మతత్తము నెరుగడనినబ్తో నీవు ఆత్మబోధయే 
జ్ఞానమని చెప్పవలెను కాని ద్రైతవిన్మరణము జ్ఞానమని కాదు కదా. 


200 వేదాంత్‌ పంచదశి 


ఉభయం మిలితం విద్యా యది తర్హి ఘటాదయః । 

అర్థ విద్యా భాజినః స్యుః సకలద్వైత విస్కృతేః 1118711 

187. ఆత్మబోధ, ద్రైతవిన్మృతి రెండూ కలిసియుననే జ్ఞానమనినబో 
కుండ వంటి జడపదార్థములకు ద్రైతభావము లేదు కనుక వానికి నగము 
జ్ఞానము కలిగినట్లో ! 


మశకధ్వని ముఖ్యానాం విక్షేపాణాం బహుత్వతః । 

తవ విద్యా తథా న స్యాద్దటాదీనాం యథా దృఢా 11188 

188. నీకు దోమల శబ్దము మొదలగు విక్లోపములు అనేకములుండుటచే 
నీ జ్ఞానము ఘటాదుల జ్ఞానము వలె దృఢమైనది కాదు. (అపహాన్యముగ 
చెప్పబడినది) 


ఆత్మధీరేవ విద్యేతి యది తర్షి సుఖీభవ | 

దుష్టచిత్తం నిరుంన్వాచ్చేన్నిరున్గి త్వం యథా సుఖమ్‌ || 1891 

189. కనుక ఆత్మ బోధయే జ్ఞానమందువేని (మా సిద్ధాంతమును 
అంగీకరించుచున్భావు.) నుఖముగ ఉండుము. ఆత్మబోధక్రై చిత్తమును 
నిరోధింప వలెనన్టుబో యథేచ్చముగ నిరోధింవుము. 

తదిష్ట మేష్టవ్య మాయామయత్వస్య సమీక్షణాత్‌ । 

ఇచ్చన్నప్యజ్ఞవన్నేచ్చే త్కి మిచ్చన్నితి హి శ్రుతమ్‌ 1119011 

190. అది మాకును ఇష్టమే, నిరోధించి చిత్తదోషములను తొలగించినబో 
జగన్మాయామయత్తము చక్కగా గోచరించును కనుక. కిమిచ్భ్రన్‌ ... అనే (వతి 
వాక్ళమునకు, జ్ఞాన ఇబ్బించినను అజ్ఞాని యొక్క ఇచ్భ్రల వలె బంధ 
కారణములగునట్టు ఇబ్బింపడని అర్థము. 


రాగో లింగమబోధస్య సంతు రాగాదయో బుధే । 

ఇతి శాస్త్రద్వయం సార్థమేవం సత్యవిరోధతః 111911 

191. రాగము అజ్ఞానలక్షణమనే శాస్త్రము (నైష్కర్మ్యనిద్ది 4.67) జ్ఞాని 
యందు రాగాదులుండిన ఉండనిమ్ము అనే శాస్త్రము (బృహదారణ్యక 
వార్తికము 1.4.15-39) రెండూ అర్థవంతములే. బంధకారణమణగు రాగము 
అజ్ఞానలక్షణము. జ్ఞాని యొక్క రాగము బంధించు శ్తిలేనిది. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 201 


జగన్మిథ్యాత్వవత్స్వాత్మాసబ్గిత్వస్య సమీక్షణాత్‌ । 

కస్య కామాయేతి వచో భోక్రభావవివక్షయా 119211 

192. జగత్తు మిథ్యయనీ ఆత్మ అనంగమనీ జ్ఞానికి నృష్ట్రముగ 
తెలియుటచే అతనిలో కర్భత్యాభిమానముగాని భోక్టృత్యాభిమానము గాని 
ఉండదు. కస్ట కామాయ (ఎవని కోరిక కొరకు) అనే (వతి ఈ భోక్త 
లేకుండుటనే నూచించుచున్దుది. 


పతిజాయాదికం సర్వం తత్తద్భోగాయ నేచ్చతి 1 

కిన్వాత్మభో గార్భమితి (శ్రుతావుద్దోషితం బహు 1 19811 

193. భర్త భార్యను, భార్భ భర్తను (ప్రేమించుట వారియందలి (ప్రేమచే 
గాక తమ (ఆత్మ) యందలి (పేమచేతనే అని (వతియందు బహుధా 
ఘోషింపబడినది. బృహదారణ్యక ఉప: 2.4.5; 4.5.6. 


కిం కూటస్థశ్చిదాభాసో9_థవా కిం వోభయాత్మకః ॥ 

భోక్తా తత్ర న కూటస్లో౭. సబ్గత్వాద్భోకృతాం వ్రజేత్‌ 194 

194. మరి అచట భోక్త ఎవరు? కూటస్టమా చిదాభాననమా రెండూ 
కలినియా అనినబో అనంగమగుటచే కూటస్టము భోక్త కాజాలదు. 


సుఖదుఃఖాభిమానాఖ్యో వికారో భోగ ఉచ్యతే ॥ 

కూటస్థశ్చ వికారీ చేత్యేతన్న వ్యాహతం కథమ్‌ 111951 

195. నుఖదుఃఖములయందు అభిమానముంచుటచే కలుగు వికారము 
భోగమనబడును. కూటస్టము వికారము నొందుననుట విరుద్రవచనము గదా. 
చూ. నైష్కర్మ్యసిద్ది 2.77 

వికారి బుద్ధ్యధీనత్వాదాభాసో వికృతావపి | 

నిరధిష్టాన విట్రాన్తిః కేవలా న హి తిష్టితి 196 

196. బుద్ది యొక్క ఎకారముల ననునరించి చిదాభానము 
విక్పుతినొందినను అది కేవలము (భాంతియగుటచే అధిష్టానము లేకయే 
తానుగ నిలువజాలదు. 


ఉభయాత్మక ఏవాతో లోకే భోక్తా నిగద్యతే ॥ 
తాదృగాత్మాన మారభ్య కూటస్థః శోషితః (శుతౌ 11971 


202 వేదాంత్‌ పంచదశి 


197. కనుక సామాన్యముగ లోకమునందు ఆ రెండింటి కలయికయే 
భోక్తగా చెప్పుబడుచున్లుది. (ఏరమార్ధమున అట్టి కలయికయే నంభవింపదని 
భావము.) (శ్రుతి కూడా బుద్ది ఉపాధిగా కలిగి భోక్రయగు ఆత్మలతో (ప్రారంభించి 
కేవలము కూటస్టముతో అంతమగుచున్దాది. 


ఆత్మా కతమ ఇత్యుక్తే యాజ్ఞవల్యో విబోధయన్‌ | 

విజ్ఞానమయమారభ్యాసజ్ఞం తం పర్యశేషయత్‌ 11981 

198. ఆత్మన్యరూపము గార్శి జనకుడు అడుగగా యాజ్ఞవల్క్యుడు 
విజ్ఞానమయ కోశముచే ప్రారంభించి అనంగము అధిష్టానము అయిన 
చిదాత్మతో నమాప్తి చేసెను. బృహదారణ్యక ఉప.4.1.4. 


కోల. య మాత్మేత్యేవమాదౌ సర్వత్రాత్మ విచారతః । 

ఉభయాత్మకమారభ్య కూటస్థః శేష్యతే శ్రుతా 11199॥ 

199. ఈ ఆత్మ ఎవరు? అని ఆత్మవిచారణ చేసే (వతులన్ది 
ఉభయాత్మకమగు ఆత్మతో (ప్రారంభించి కూటస్టముతో అంతమగును. 
ఐతరేయ ఉప: 3.1.1. 

కూటస్థ సత్యతాం స్వస్మిన్నధ్యస్యాత్మావివేకతః 

తాత్వికీం భోకృతాం మత్వా న కదాచిజ్ఞిహాసతి ॥1200॥ 

200. అజ్ఞానము వలన జీవుడు కూటస్ట్రము యొక్క నతృత్తమును 
తనపై ఆరోపించుకొని తత్సలముగ తన భోక్ళత్యమును కూడా నత్యమని 
భావించుచు ఎన్టుటికి దానిని విడువ నిచ్చింపడు. 


భోక్తా స్వస్యైవ భోగాయ పతిజాయాది మిచ్చతి | 

వష లౌకికవృత్తాన్తః శ్రుత్యా సమ్యగనూదితః 112011 

201. భోక్త తన భోగము కొరకే భర్తను భార్యను మొదలైన వానిని కోరును 
అనే లౌకిక వృత్తాంతము (త్రతియందు చక్కగ చెప్పబడినది. చూ.193. 

భోగ్యానాం భోకృశేషత్వాన్మా భోగ్యేష్వనురజ్యతామ్‌ I 

భోక్తర్యేవ ప్రధానే£_తో౭£ నురాగం తం విధిత్సతి 120211 

202. భోగ్యవిషయములన్లి భోక్రయనుభవము కొరకే కనుక 
భోగ్యవస్తువులందు ప్రీతిని ఉంచరాదు. భోక్తయే ప్రధానము కనుక అతనినే 
(ప్రేమింపవలెను. బృహదారణ్యక ఉప: 1.4.8; 2.4.5. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 203 


యా ప్రీతిరవివేకానాం విషయేష్వనపాయినీ I 

త్వా మనుస్మరతః సా మే హృదయాన్మాప సర్పతు 12081 

203. అవివేకులకు భోగ్యవిషయముల పట్ల ఉండే అంతులేని ప్రీతి నా 
హృదయములో తొలగక ఉండి నిన్లే అనవరతము న్మరించునట్టు చేయుగాక 


వ్యాఖ్య: విష్ణుపురాణము 1.20.19 నందు ప్రహ్లోదుని ప్రార్థన ఇది. 
అవివేకము వలన విషయములందు గాఢమగు ప్రీతి కలుగును. ఆ ప్రీతియే 
వివేకము వలన భగవంతుని యందు నిలచి ఉండును. 


ఇతి న్యాయేన సర్వస్మాద్భోగ్యజాతాద్విర క్తధీః ॥ 

ఉపసంహృత్య తాం ప్రీతిం భోక్త ర్యేవ బుభుత్సతే 12041 

204. ఈ న్యాయమును అనునరించి విరక్తుడగు సాధకుడు విషయ 
భోగములందలి (ప్రీతిని ఉపనంహరించి ఆ (ప్రీతిని భోక్రయందు అనగా 
ఆత యందు నలుపును. 

స్రకృన్ణన వధూవస్త్ర సువర్ణాదిషు పామరః । 

అప్రమతో యథా తద్వన్న ప్రమాద్యతి భోక్తరి 120511 

205. వామరజనులు పూలమాలలు, చందనము, యువతులు, 
వస్రములు, డబ్బు వీనియందు ఏమరుపాటు లేక ఉందురు. అట్లే సాధకుడు 
కూడా ఆత్మయందు జాగరూకుడై ఏమరుపాటు లేక ఉండును. 


కావ్యనాటకతర్మాది మభ్యస్యతి నింన్తరమ్‌ । 

విజిగీషుర్యథా తద్వన్ముముక్షుః స్వం విచారయేత్‌ 1 20611 

206. (ప్రతిస్తద్థులను జయింపగోరే పురుషుడు నిరంతరము కావ్యములు, 
నాటకములు, తర్కము మొదలగు శాస్త్రములను అభ్యనీంచునట్లై ముముక్షువు 
నర్హదా ఆత్మవిచారణను అభ్యనింపవలెను. 


జపయాగోపాసనాది కురుతే శ్రద్ధయా యథా | 

స్వర్గాది వాంఛయా తద్వత్‌ (శద్దధ్యాత్‌ స్వే ముముక్షయా ॥1207॥ 

207. స్వర్గాదులను కోరే పురుషుడు జపము, యజ్ఞము, ఉపాననలు 
మొదలగు వానిని శ్రద్దతో అభ్యనించునట్లే మోక్షమును కోరే సాధకుడు 
ఆత్మయందు ఢ్రద్దను ఉంచవలెను. 


204 వేదాంత్‌ పంచదశి 


చిత్తెకాగ్యం యథా యోగీమహాయాసేన సాధయేత్‌ । 

అణీమాదిప్రేప్పయైవం వివిచ్యాత్స్వం ముముక్షయా 11208॥ 

208. అణిమాది అష్టనిద్దులను సంపాదించుటకు యోగి మహా కష్టముతో 
ఈ బిత్తెక్నాగతను సాధించును. మోక్షమును సాధించే కోరికతో వివేచనను 
కూడా అంత పరిశ్రమతో చేయవలెను. 


కౌశలాని వివర్థన్తే తేషామభ్యాసపాటవాత్‌ | 

యథా తద్వద్వి వేకో£_ స్యాప్యభ్యాసాద్విశదాయతే 120911 

209. అభ్వానబలముచే వారివారి నైపణ్యములు పెంపొందునట్లో వివేకము 
కూడా అభ్వానపాటవముచే అంతంగా విశదమగుచు వచ్చును. అనగా ఆత్మ 
శరీరములకంటిె భిన్లమనే బోధ సృష్టతరమగుచు దృఢపడుచుండును. 


వివిజ్బ్చితా భోకృతత్వం జాగ్రదాదిష్వసబ్లతా । 

అన్వయ వ్యతిరేకాభ్యాం సాక్షిణ్యధ్యవసీయతే 1121011 

210. భోక్త యొక్క నిజరూపము అన్హయవ్యతిరేక న్వాయముచే 
తెలియనగును. దాని వలన భోక్త నిజముగా జాగ్రదా ద్యవస్థలయందు 
నంగరహితుడైన సాక్షియే అని తేటపడును. 

యత్ర యద్‌దృశ్యతే ద్రష్టా జాగ్రత్‌ స్వప్న సుషుప్తిషు | 

తత్రైవ తన్నేతరత్రే త్యనుభూతిర్జ్హి సంమతా 112111 

211. జాగ్రత్‌ న్వుష్టునుషుస్తి అవస్టలయందు (ద్రష్ట ఏయే ప్రపంచములను 
చూచుచున్భాడో అవియన్లీ ఆయా అవస్టలయందు మాత్రమే ఉండుచున్లువి. 
ఇతర అవస్థలయందు అవి అనుభవింపబడుట లేదు. కాని ఈ మూడు 
(ప్రపంచములను చూచుచున ద్రష్ట మూడు అవస్టలయందును ఒకడే. ఈ 
అనుభవము నర్వులును అంగీకరించునదే. 


సయత్తత్రేక్షతే కిజ్బ్చిత్తేనానన్వాగతో భవేత్‌ । 

దృష్ట్వైవ పుణ్యం పాపం చేత్యేవం (శుతిషు డిండిమః 1121211 

212. (కుతి కూడా ఈ విషయమునే ఘోషించుచున్భది: ఏ అవస్ట్రయందు 
ఏయే పుణ్యపాపములను, అనగా నుఖదుఃఖములను, ద్రష్ట చూచుచున్భాడో 
వానిని ఆ అవస్టయందే వదలి పోవుచున్భాడు. తనతో కూడా అవస్థాంతరము 
నకు కొనిపోవును. బృహదారణ్యక ఉప: 4.3.15-17 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 205 


జాగ్రత్‌ స్వప్న సుషువ్వాది ప్రపజ్బుం యత్ర్రకాశతే I 

తద్రృహ్మాహమితి జ్ఞాత్వా సర్వబన్తిః ప్రముచ్యతే 121381 

213. జాగ్రత్‌ స్వష్ట సుమప్తి ప్రపంచములను ప్రకాళింపజేసే ఆ (బ్రహ్మమే 
తాను అని తెలినికొని నర్దబంధముల నుండి ముక్తుడగును. కైవల్య ఉప: 1.17. 

ఏక ఏవాత్మా మన్తవ్యో జాగ్రత్‌ స్వప్న సుషుప్తిషు । 

స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే 11214 

214. జాగ్రత్‌ స్వష్ట నుషువ్రులయందున్లు ఆత్మ ఒకటియే అని భావింప 
వలెను. తాను ఈ మూడు స్థానములకును అతీతమని తెలిసికొనిన ఆత్మకు 
పునర్హన్మ లేదు. అమృతబిందు ఉప: 11. 

త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్‌ | 

తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోతల హం సదాశివః 12151 

215. మూడు ధామములందూ గల భోగ్యవిషయములు_ భోక్తలు 
అనుభవముల కంటె భిన్ఫడు, సాక్షిమాత్రుడు, సర్హదా ఆనంద స్వరూపుడు 
అయిన బైతన్య స్వరూపమే నేను. కైవల్య ఉప: 118. 

వ్యాఖ్య: విశ్వుడు తైజసుడు ప్రాజ్ఞుడు మూడు అవస్థలందలి భోక్తలు. 
సదాశివుడనగా చైతన్య స్వరూపమైన పరమాత్మ. 


ఏవం వివేచితే తత్వే విజ్ఞానమయశబ్దితః | 

చిదాభాసో వికారీ యో భోకృత్వం తస్య శిష్యతే 11216 

216. ఈ విధముగా ఆత్మను వివేచించినవుడు భోక్తగా మిగులునది 
బిదాభానయే. ఇదే బీవుడనీ విజ్ఞానమయుడనీ తెలియబడుచున్దది. వికారము 
నొందునది ఈ జీవుడే. 


మాయికోత_ యం చిదాభాసః శుతేరనుభవాదపి । 

ఇంద్రజాలం జగత్రోక్తం తదన్తుపాత్యయం యతః 1121711 

217. ఈ జగత్తు ఇంద్రజాలమని చెప్పబడినది. చిదాభానుడు ఈ 
జగత్తులోనివాడే కనుక చిదాభానుడు మాయాకల్పితుడు, మిథ్య. ఈ 
విషయమును (వతి, అనుభవము కూడా బలపరచుచున్దువి. 


వ్యాఖ్య: 'కస్యకామాయ” అనే శ్రుతి భోక్తలేకుండుటను సూచించుచున్నది 
అని 192వ శ్లోకమున చెప్పబడినది. ఇపుడు చిదాభాసుడే భోక్తయనుట 


206 వేదాంత్‌ పంచదశి 


స్వవచోవ్యాఘాతము కదా అనే సంశయము వారింపబడినది. పరమార్థమున భోక్త 
లేడనుట సత్యమే, భోక్తయనబడుచున్న చిదాభాస మిథ్య కనుక. చూ: నృసింహ 
ఉత్తర తాపనీయ ఉప: 9; శ్వేతాశ్వతర ఉప: 4.9-10; కైవల్య ఉప: 1. 12-14 


విలయో9_ప్యస్య సువ్వాదౌ సాక్షిణా హ్యనుభూయతే ॥ 

ఏతాదృశం స్వస్వభావం వివినక్తి పునః పునః 121811 

218. నిర్హొకారమగు స్తో సుషుప్తి మొదలగు అవస్టలయందు 
బిదాభానుడు లయమగుటను చూచున్దుది. మరల మరల వివేచించుచుండగా 
ఇట్టి స్వభావము గల చిదాభానుడు మిథ్యయనీ కూటస్టము కంటె భిన్చుడనీ 
తేటపడును. 


వివిచ్య నాశం నిశ్చిత్య పునర్భోగం న వాఖ్ళుతి . 
ముమూర్చుః శాయితో భూమౌ వివాహం కో భివాంఛతి ॥1219॥ 

219. ఇట్లు వివేచనచే తాను నళించునని నిళ్ళయించి చిదాభానుడు 
మరల విషయ భోగములను కోరడు. మరణమానన మగుటచే భూమిపై 
పరుండపెట్టబడిన పురుషుడు వివాహము చేనికొనటానికి అభిలషించునా? 
చూ: బృహదారణ్యక ఉప: 43.23; కఠ ఉప: 2.2.4, 8 


జిహేతి వ్యవహర్తుం చ భోక్తాహమితి పూర్వవత్‌ । 

ఛిన్ననాస ఇవ ప్రీతః క్షిశ్యన్నారబ్ధమశ్చుతే 112201 

220. పూర్వము వలె నేను భోక్తను అని వ్యవహరించుటకు చిదాభాసుడు 
అజ్జించును. ముక్కుకోని వేయబడిన వాని వలె లజ్ఞనొందుచు ప్రారబ్దమును 
అనుభవించుచుండును. 

యదా స్వస్యాపి భోకృత్వం మన్తుం జిహత్యయం తదా । 

సాక్షిణ్యారోపయేదేతదితి కైవ కథా వృథా 1॥1221॥ 

221. తనయందు భోక్టుత్తమును భావించుకొనుటకే చిదాభానుడు 
అజ్జించుచుండగా ఇక కూటస్ట్రమగు సాక్షిపై భోక్ళత్యమును ఎట్టా ఆరోపింప 
గలడు? ఇది అర్థము లేని మాట. 

ఇత్యభిప్రేత్య భోక్తార మాక్షిపత్యవిశజ్మయా । 

కస్య కామాయేతి తతః శరీరానుజ్వరో న హి ॥222॥ 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 207 


222. దీనిని ఉద్దేశించియే (వతి కన్యకామాయ' అని నిళ్ళంకముగ భోక్త 
లేకుండుటను_ నూబించుచున్భది (1వ శ్లోకమును. తత్పలముగ ముక్త 
పురుషుడు శరీరతాపములను అనునరించి పరితవీంపడు. 


స్థూలం సూక్ష్మం కారణం చ శరీరం త్రివిధం స్కృతమ్‌ । 

అవశ్యం త్రివిధో౭_ స్యేవ తత్ర తత్రోచితో జ్వరః 112231 

223. శరీరము న్థూలళరీరము నూక్ష్మళరీరము కారణశరీరము అని 
మూడు విధములు. ఆయా శరీరములకు తగినట్టు మూడువిధములైన 
నంతాపములు ఉండనే ఉండును. 


వాత పిత్తశ్రేష్మజన్యవ్యాధయః కోటిశస్తనౌ । 

దుర్గంధత్వ కురూపత్వదేహభజ్ఞాదయస్తథా 1122411 

224. అసంఖ్యాకములైన వ్యాధులు న్థూలళరీరమున వాతపిత్తశ్లేష్మముల 
వికారముల వలన కలుగుచుండును. అదిగాక అందు దుర్తానను కురూపము, 
విరుగుట (ఎముకలు మొదలైనవి) మొదలైన నంతాపములు కూడా 
కలుగుచుండును. 


కామక్రోధాదయః శాన్తిదాంతాన్యాద్యాః లిజ్ఞదేహగాః । 

జ్వరా ద్వయే9 పి బాధన్తేప్రాప్యాప్రాప్వా నరం క్రమాత్‌ 1122511 

225. కామక్రోధలోభమోహ మదమాత్సర్యములు, శమము దమము 
ఉపరతి తితిక్ష శ్రద్దా సమాధానము అనేవి కూడా నూక్ష్మళరీరమునకు చెందినవి. 
ఆదిషట్కము అవాంచఛనీయము ద్వితీయషట్కము వాంఛనీయము అయినను, 
ఉండుటచే మొదటిది లేకపోవుటచే రెండవది వురుషుని బాధించును. 


స్వం పరంచన వేత్యాత్మా వినష్ట ఇదకారణే । 

ఆగామిదుఃఖబీజం చేత్యేతదింన్దేణ దర్శితమ్‌ | 22611 

226. నుషుప్తియందు కారణశరీరమున మృతుని వలె తనను గాని 
ఇతరులనుగాని తెలియడు. రానుశ్చ్ర దుఃఖములకు బీజములు ఇందుండునని 
ఇంద్రుడు చూపెను. ఛాందోగ్య ఉప: 8.11.1. 


ఏతే జ్వరాః శరీరేషు త్రిషు స్వాభావికా మతాః । 
వియోగే తు స్వరైస్తాని శరీరాణ్యేవ నాసతే 112271 


208 వేదాంత్‌ పంచదశి 


227. ఈ నంతాపములు మూడు శరీరములకును స్యాభావికములని 
చెప్పుబడినవి. వీనిని తొలగించినబో శరీరములు కూడా నశించును. 


తనోర్వియుజ్యేన్న పటో వాలేభ్యః కంబలో యథా । 

మృదో ఘటస్తథా దేహో జ్వరేభ్యో9_ పీతి దృశ్యతామ్‌ 1122811 

228. వస్త్రము నుండి నూలుపోగులను, కంబలి నుండి రోమములను, 
కుండ నుండి మృత్తికను వేరు చేనినబో అవి నళించునట్లే, ఈ సంతాపములను 
వేరు చేనినబో ఆయా శరీరములు కూడా నశించును. 

చిదాభాసే స్వతః కో౭_పి జ్వరో నాస్తి యతశ్చితః । 

ప్రకాశైక స్వభావత్వమేవ దృష్టం న చేతరత్‌ 112294 

229. అయినా ఈ నంతాపములు చిదాభానునకు నవాజములు కావు. 
ఆయా ళరీరములతో తాదాత్మ్యమును భావించుట చేత అవి చిదాభానుని 
బాధించును. బిదాభానుడు వైతన్యము కంటె న్వరూపమున భిన్హుము కాడు 
కనుక అది కూడా చైతన్యము వలె (ప్రకాశమే స్వభావము కలిగియున్లుది. 


వ్యాఖ్య: ఆకాశమును ప్రతిఫలించుచున్న నూనెను కాచినచో ఆ వేడి 
ఆకాశమునకు గాని ఆకాశ ప్రతిఫలనమునకు గాని అంటదు. అట్లే శరీర 
తాపములు చిదాభాసను గాని చైతన్యమును గాని బాధింపవు. 


చిదాభాసేష్యసంభావ్యా జ్వరాః సాక్షిణి కా కథా | 

ఏవమప్యేకతాం మేనే చిదాభాసో హ్యవిద్యయా 11238011 

230. ఈ బాధలు చిదాభానునియందే అసంభవములనినబో సాక్షి 
యందు అనంభవములని వేరుగ చెప్పువలయునా? అక్కరలేదు. అయినా 
అవిద్య వలన చిదాభానుడు శరీరములతో తాదాత్మ్యమును భావించుకొని 
పరితపించుచుండును. 

సాక్షి సత్యత్వమధ్యస్య స్వేనోపేతే వపుస్త్రయే 

తత్సర్వం వాస్తవం స్వస్య స్వరూపమితి మన్యతే 112811 

231. చిదాభాసుడు తనపైనను శరీరత్రయముపైనను సాక్షి యొక్క 
సత్యత్యమును ఆరోపించుకొని అదంతా వాస్తవమైన తన న్వరూపమని 
భావించును. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 209 


ఏతస్మిన్‌ భ్రాంతి కాలేత యం శరీరేషు జ్వరత్స్వథ । 

స్వయమేవ జ్వరామీతి మన్యతే హి కుటుంబివత్‌ 123211 

232. ఈ (భ్రాంతి ఉన్ఫుంతకాలము, శరీరములు తపించుచుండగా తానే 
తపించుచున్భానని భావించును, మోపొతుడైన కుటుంబి తన కుటుంబమున 
కలిగిన విపత్తులు తనకే కలిగెనని భావించునట్టు. 


పుత్రదారేషు తప్యత్సు తపామీతి వృథా యథా । 

మన్యతే పురుషస్తద్వదాభాసో9_ప్యభిమన్యతే 12331 

233. తన భార్యాపుత్రులు బాధపడుచుండగా పురుషుడు తానే బాధ 
పడుచున్దట్టు వ్యర్థముగ భావించును. అట్లే చిదాభానుడు శరీరతాపములు తన 
తాపములే అని నిరరకముగ అభిమానించును. 

వివిచ్య భ్రాంతి ముజ్జిత్వా స్వమహప్యగణయన్నదా । 

చిన్తయన్నాక్షిణం కస్మాచ్చరీరమనుసంజ్వరేత్‌ 12341 

234. వివేచనచే ఆ (భ్రాంతిని తొలగించుకొని తనను కూడా సత్యమని 
లెక్కింపక నర్హుదా కూటన్టమగు సాక్షిని గూర్చి చింతించే చిదాభాసుడు ఇక 
శరీరతాపములను అనునరించి ఏల పరితపించును? పరితవింపడు. 


అయథావస్తు సర్పాదిజ్ఞానం హేతుః పలాయనే | 

రజ్ఞు జ్ఞానేత_హిధీధ్వస్తా కృతమహ్యను శోచతి 123511 

235. పాము అని భావింపబడిన (తాడు వురుషుని పలాయనమునకు 
కారణమగుచున్చుది. త్రాడు అనే జ్ఞానము పాము అనే (భ్రాంతిని తొలగింపగా 
వ్యర్ధము భయపడితిని కదా అని వురుషుడు విచారించును. 


మిథ్యాభియోగదోషస్య ప్రాయశ్చిత్తత్వసిద్ధయే 

క్షమాపయన్నివాత్మానం సాక్షిణం శరణం గతః 1128361 

236. మిధ్యాభియోగము చేసిన వ్యక్తి తన పొరపాటు. గుర్తించి 
ప్రాయళ్ఫితముగ క్షమాపణము కోరునట్టు, చిదాభానుడు, తాను (భ్రాంతితో 
కూటస్టముపై ఆరోపించిన దోషములకు (ప్రాయళ్ళిత్తము వలె, కూటస్టము 
నందు లీనుడగును. 

ఆవృత్త పాపనుత్త్యర్థం స్నానాద్యావర్యతే యథా । 

ఆవర్తయన్నివ ధ్యానం సదా సాక్షిపరాయణః 12841 


210 వేదాంత్‌ పంచదశి 


237. మరల మరల చేసిన పాపములను తొలగించుకొనుటకు స్టాన 
దానాదులు (ప్రాళ్ళిత్త రూపమున మరల మరల చేయునట్లో చిదాభానుడు మరల 
మరల కూటస్ట్రమగు సాక్షిని ధ్యానించుచు తత్సరాయణుడై ఉండును. 

ఉపస్థ కుష్టినీ వేశ్యా విలాసేషు విలజ్ఞతే 1 

జానతో౭_గ్రే తథాభాసః స్వప్రఖ్యాతా విలజ్ఞతే 112381 

238. కుష్టువ్వాధి గల వేళ్ళ ఆ విషయమును ఎరిగిన విటుని ఎదుట తన 
విలానములను చూపుటకు లజ్ఞించును. అట్లే తన మిథ్వాత్తమును ఎరిగిన 
బిదాభానుడు తనను క్తర్తగ భోక్తగ ప్రకటించుకొనుటకు అజ్జించును. 


గృహీతో బ్రాహ్మణో మ్లేచ్చెః ప్రాయశ్చిత్తం చరన్సునః । 

మ్లేచ్ళెః సంకీర్యతే నైవ తథాభాసః శరీరకైః 1 28911 

239. మ్లేచ్భుల పాలబడి మైల చెందిన (బ్రాహ్మణుడు ప్రాయళ్టిత్తము 
చేసికొని మరల వారి చెంతకు పోకుండ జాగరూకుడగునో అట్లే శరీర 
(త్రయముతోడి తాదాత్మమనే మైలను తొలగించుకొనిన చిదాభానుడు మరల 
వానితో నంగమేర్హుడకుండునట్టు జాగ్రత్త వహించును. 


యౌవరాజ్యే స్థితో రాజపుత్రః సామ్రాజ్యవాజ్భయా । 

రాజానుకారీ భవతి తథా సాక్యనుకార్యయమ్‌ 1124011 

240. యువరాజుగ అభిషేకింపబడిన రాజవుతుడు సామాబ్బ 
ఆధిపత్వమును కోరి రాజు వలె (ప్రవర్రించునల్లో చిదాభానుడు కూటస్టమగు 
సాక్షిని అనుకరించును. 


యో బ్రహ్మ వేద బ్రహ్మైవ భవత్యేవ ఇతి శ్రుతిమ్‌ । 

శ్రుత్వా తదేకచిత్తః సన్‌ బ్రహ్మ వేత్తి న చేతరత్‌ 1124111 

241. (బ్రహ్మమును తెలినికొనిన పురుషుడు (బ్రహ్మమే అగును అనే 
(శ్రుతివాక్షమును వినిన వ్యక్తి తదేకచిత్తముతో (బ్రహ్మమునే తెలిసికొని 
(బ్రహ్మమే అగును. ఇతరము కాడు. ముండక ఉప: 3.2.9. 


దేవత్వకామా హ్యగ్బాదౌ ప్రవిశన్తి యథా తథా । 
సాక్షిత్వేనావశేషాయ స్వవినాశం స వాఖ్ళుతి 124211 
242. మానవులు దేవత్తమును పొందుటకు శాస్తోక్రములైన అగ్జి 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 211 


ప్రవేశాదులు చేని మరణించుటకు నిద్దపడినట్లే చిదాభానుడు కూడా సాక్షి 
మా(తముగ ఉండగోరి తన వినాళమును కోరును. 


యావత్స్వదేహదాహం స నరత్వం నైవ ముజుతి । 

యావదారబ్ధదేహం స్యాన్నాభాసత్వ విమోచనమ్‌ 112481 

243. అగ్భిప్రవేశము చేనిన వ్యక్తికి తన దేహము సంపూర్ణముగ 
దహింపబడు వరకు దేవత్తబోధ కలుగక నరత్త్వబోధయే ఉండునట్లు, 
ప్రారబ్దమైన దేహమునంత కాలము చిదాభానత్తము వదలదు. 


రజ్ఞు జ్ఞానేత పి కంపాది శనై రేవోపశామ్యతి I 

పునర్మన్లాంధకారే సా రజ్ఞుః క్రిపోరగీ భవేత్‌ 12441 

244. పొమను (భాంతి వలన కలిగిన శరీరకంపము చెమటలు రజ్జు 
జ్ఞానము కలిగి ఉనా నిదానముగనే తగ్గును. అంతేగాక చిరుబీకట్లలో మరల ఆ 
(తాడే పాముగ కన్చింపవచ్భును. 


ఏవమారబ్ధ భోగో౭_పి శనైః శామ్యతి నో హఠాత్‌ । 

భోగకాలే కదాచిత్తు మర్త్వోహమితి భాసతే 124511 

245. అట్లే (ప్రారబ్దభోగము కూడా హఠాత్తుగ కాక నిదానముగనే 
ఉపళమించును. ఆ భోగకాలమున అప్పుడప్పుడు నేను మర్తుడను అనే బోధ 
కలుగవచ్చును. 


నైతావతాపరాధేన తత్త్వజ్ఞానం వినశ్యతి । 

జీవన్ముక్తి వ్రతం నేదం కిన్తు వస్తుస్థితిః ఖలు 112461 

246. అంతమాత్రపు అపరాధము వలన తత్తజ్ఞానము, తానే 
(బ్రహ్మమనెడి జ్ఞానము, నళింపదు. జీవన్ముక్తి మౌనాదుల వలె వ్రతము కాదు 
గదా, భంగము కలిగినంతనే నష్టమగుటకు వస్తున్టీతియే అది. 


వ్యాఖ్య: ముండకోపనిషత్తు (2.2.8) (బ్రహ్మసాక్షాత్మారమైనంతనే సర్వ 
కర్మలును క్షయించునని చెప్పును. ఇది జెపచారికమని (గహింపవలెను. ఏలన 
ఆగామి, సంచిత కర్మల వలె ప్రారబ్ధము కూడా నశించినచో ఇక శరీరము 
నిలువదు. జీవన్ముక్తి అసంభవమగును. జ్ఞానికి తన శరీరమునందు ఇదినాది అనే 
భావము లేకపోవుటచే అది, అతనికి సంబంధించినంత వరకు, మరణించినట్లే. 
బృహదారణ్యకోపనిషత్తు జ్ఞాని యొక్క శరీరమును పాము కుబుసముతో పోల్బును. 


212 వేదాంత్‌ పంచదశి 


శ్రీ శంకరభగవత్న్సాదులు ఛాందోగ్యోపనిషత్తు (6. 14.2) ను వ్యాఖ్యానించుచు 
బాణముల ఉపమానము చెప్పిరి. మనము వదలిన బాణముపై మనకింక 
స్వాతంత్ర్యము లేదు. కాని ఎక్కుపెట్టిన బాణముపై పొదిలోని బాణముపై మనకు 
సంపూర్ణాధికారము కలదు. అట్లే జ్ఞాని యొక్క ప్రారబ్ధము వదలిన బాణమువలే 
లోక సంగ్రహార్థము పనిచేయును. దాని వలని పుణ్యపాపములు జ్ఞానినంటవు. 

మోక్షప్రయత్నము జీవించి ఉన్నపుడే జరుగును. మరణించిన పిదప 
సంపాదింప గలుగు విశేష సామర్థ్యమేమీ లేదు. కనుక జీవించి ఉండగనే ముక్తి 
కలుగుట యుక్తి సమ్మతము. 

ఉపనిషత్తులు (కఠ 2.3, 6.4 కేన 2.5 ఛాందోగ్య 6.142; 
బృహదారణ్యక 4.4.6-8; 1.4.10; మాండూక్య 2; ఛాందోగ్య 6.8.7 భగవద్గీత 
5. 19,23, 26) మహావాక్యములు కూడా జీవన్ముక్తి సిద్ధాంతమునే బలపరచును. 


దశమో౭_పి శిరస్తాడం రుదన్‌బుద్దా న రోదితి | 

శిరోప్రణస్తు మాసేన శనైః శామ్యతి నో తదా 1124711 

247. దశముడు కూడ తలగొట్టుకొనుచు ఏడ్భుచుండి దళముడు 
చావలేదని తెలినినంతనే వడువు మానును. కాని తలపై తగిలిన గాయములు 
నయమగుటకు ఒక నెల పట్టవచ్చు. 


దశమామృతి లాభేన జాతో హర్నో వ్రణవ్యథామ్‌ । 

తిరోధత్తే ముక్తిలాభస్తథా ప్రారబ్ధ దుఃఖితామ్‌ 1124811 

248. దశముడు బీవితుడే అని గుర్తించుటచే కలిగన ఆనందము 
గాయముల వలని నొప్పిని తోపనీయదు. అట్లే ముక్తి లాభము వలన కలిగిన 
ఆనందము ప్రారబ్ద దుఃఖమును కప్పివేయును. 


ప్రతాభావాద్యదాధ్యాసస్తదా భూయో వివిచ్యతామ్‌ । 

రససేవీ దినే భుజ్త్హే భూయో భూయో యథాతథా 124911 

249. బీవను కీ ద్రతము కాకపోవుటచే అప్పుడప్పుడు ప్రమాదము 
కలిగినా దిగులు లేదు. అధ్వాన కలిగినపుడెల్ల మరల మరల వివేచించుకొన 
వలెను. వ్యాధి నివారణకై పాదరసమును తినిన వ్యక్తి దాని వలన కలిగిన ఆకలి 
తీరుటకు పదే పదే భుజించును గదా. 


వ్యాఖ్య: అధ్యాస మరల కలుగుట జీవన్ముక్తి ఆనందమునకు భంగము 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 213 
కలిగించును గాని తత్త్వజ్ఞానమునందు లోపము కల్పింపదు. చూ. 7.39. 


శమయత్యౌషధేనాయం దశమః స్వం వ్రణం యథా । 

భోగేన శమయిత్వైతత్రారబ్ధం ముచ్యతే తథా ॥250॥ 

250. దశముడు జౌషధథములచే తన గాయములను మాను కొనినట్టు 
జ్ఞాని అనుభవించుటచే ప్రారబ్దమును క్షయింపజేసి ముక్తి నొందును. 


వ్యాఖ్య: (ప్రారబ్దము జ్ఞానముచే నశింపనిచో మరెట్లు నశించుననే ప్రశ్నకు 
అనుభవించుట చేతనే అని సమాధానము. 


కిమిచ్చన్నితి వాక్యోక్తః శోకమోక్ష ఉదీరితిః | 

అభ్యాసస్య హ్యవస్టెషా షష్టీ తృప్తిస్తు సప్తమీ 1125111 

251. మొదటి శ్లోకంలోని కెమిచ్చన్‌' (దేనిని కోరి అనే పదము దుఃఖము 
నుండి మోక్షమును అనగా దుఃఖనాళమును నూచించును. ఇది చిదాభానుని 
ఆరవ న్టీతి. ప్రస్తుతము చెప్పబోవుచున తృప్తి ఏడవ నీతి. 

వ్యాఖ్య: శ్లో 126-251 నందు శోకమోక్షదశ వర్ణింపబడినది. 252 నుండి 
298 వరకు నిరంకుశతృప్తి వర్ణింపబడును. 


సాజ్ముశా విషమై సృప్తిరియం తృప్పిర్నిరబ్కూశా ॥ 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ తృష్యతి 112521 

252. విషయభోగము వలన తృప్తి పరిమితము. బ్రహ్మానుభవము వలన ఈ 
తృప్తి అపరిమితము. చేయవలసినదంతా చేయబడినది. పొందవలసినదంతా 
పొందబడినది అనే తృప్తిజెందును. 


ఐహికాముష్మిక వ్రాతసిద్ధై ముక్తేశ్చ సిద్ధయే । 

బహు కృత్యం పురాస్యాభూత్తత్సర్వమధునా కృతమ్‌ 125311 

253. (బహ్మజ్ఞానమునకు వూర్వము ఇహలోకమునందు పరలోకము 
నందు అభింపవలనిన ఆనందముల కొరకు మోక్షము కొరకు కృషి 
వాణిజ్యాదులు, యోగము, ఉపాననాదులు (శ్రవణాదులు అనేకములైన కర్మలు 
చేయబడినవి. తత్త జ్ఞానోదయముబే ఇపుడు ఇహపరనుఖములందు. ఇచ్చు 
లేకపోవుట చేతను (బ్రహ్మానందము ప్రాప్తమగుటచేతను ఇక కర్తవ్యమేమ 
మిగులదు. అంతా చేయబడినట్లో అవధూత. ఉప. 9. 


214 వేదాంత్‌ పంచదశి 


సూచన: 253-270 శ్లోకములు 14వ ప్రకరణమున ఆవర్తింపబడినవి 
(40-57). అవధూతోపనిషత్తు 9-25. 


తదే తతృతకృత్యత్వం ప్రతియోగిపురః సరమ్‌ । 

అనుసందధదేవాయమేవం తృప్యతి నిత్యశః 112541 

254. ఆ కృతకృత్యత్యమునే దాని వృ్యతిరేకదళతో కూడా 
నమీక్షించుకొనుచు పరమమైన తృప్తి ననుభవించును. (వ్యతిరేకదళ (కింద 
వ్ల్రోంపబడుచున్లుది.. అవ10. 


దుఃఖినో౨_జ్ఞాః సంసంన్లు కామం పుత్రాద్యపేక్షయా 1 

పరమాననస్థపూర్ణో౭_ హం సంసరామి కిమిచ్చయా 112551 

255. అజ్ఞానులు దుఃఖవవులు అగువారు దారపు(త్రవిత్తాదులను కోరుచు 
ఇష్టానుసారము నంసారవ్యకమున తితుగుచుందురు గాక. పరమానంద 
భరితుడనైన నేను దేనిని కోరి నంసారమున నంచరింతును? అవ. 


అనుతిష్టంతు కర్మాణి పరలోక యియాసవః । 

సర్వలోకాత్మకః కస్మాదనుతిష్టామి కిం కథమ్‌ 1125611 

256. పరలోకములకు పోగోరినవారు అనేక కర్మలను అనుష్టింతురు గాకు 
సర్వలోక న్వరూపుడనైన నేను దేనిని ఎట్టు ఏల అనుష్టింపగలను? అవ. 12. 


వ్యాచక్షతాం తే శాస్త్రాణి వేదానధ్యాపయన్తు వా! 

యేం_త్రాధికారిణో మే తు నాధికారోం_క్రియత్వతః 1 25711 

257. అధికారులైనవారు శాస్త్రములను వ్వాఖ్వానింతురు గాకు లేదా 
వేదములను అధ్యయనము చేయింతురుగాక.  న్యిష్మియమైన (బ్రహ్మము 
నగుటచే నాకు బీనియందు అధికారము లేదు. అవ. 13. 


నిద్రాభిక్షే స్నానశౌచే నేచ్చామి న కరోమి చ । 

ద్రష్టారశ్ళే తృల్ప్బయన్న్తి కిం మే స్యాదన్య కల్పనాత్‌ ॥ 25811 

258. నిద్రింపవలెనని గాని భిక్ష చేయవలెనని గాని స్మానశౌచముల్టా గాని 
నాకు కోరిక లేదు. నేనవి చేయుటయు లేదు. చూచువారు నేను చేయుచుస్టాని 
భావించినబో, ఇతరుల భావనల వలన నాకు కలుగునదేమి? అవ. 14. 

గుజ్జూ పుజ్ఞాది దహ్యేత నాన్యారోపిత వహ్నినా । 

నాన్యారోపిత సంసారధర్మానేవ మహం భజే 125911 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 215 


259. గుంజ ఫలముల గుత్తులను చూచి ఇతరులు అది అగ్జియని 
భావించినబో ఆ అగ్గి గుంజపొదలను దహింపదు గదా. అట్లే ఇతరులు నా 
యందు కల్పించుకొనిన నంసారధర్మములు నను అంటవు. అవ. 15. 

శృణ్వంత్వజ్ఞాత తత్త్వాస్తే జానన్మస్మాచ్చశోమ్యహమ్‌ I 

మన్యంతాం సంశయాపన్నాః న మన్యేత హమసంశయః 1126011 

260. తత్త్యము తెలియని వారు శ్రవణము చేయుదురు గాక. తత్తబోధ 
కలిగిన నేనేల శ్రవణము చేయుదును? నంశయ(గ్రస్తులు మననము 
చేయుదురుగాక. ఎట్టి సంశయము లేని నేను మననము చేయను. అవ. 16. 


విపర్యస్తో నిదిధ్యాసేత్మిం ధ్యానమవిపర్యయాత్‌ । 

దేహాత్మత్వ విపర్యాసం న కదాచి దృజామ్యహమ్‌ 1126111 

261. విపర్యాసము కలిగినవాడు నిదిధ్యానన చేయుగాక. విపర్టాయమే 
లేనపుడు ధ్యానమేల? దేహమే యాత్మ అనే విపర్వానమును నేనెన్టుడును 
ఆ(శయింపను. అవా 17. 

అహం మనుష్య ఇత్యాదివ్యవహారో వినాష్యముమ్‌ । 

విపర్యాసం చిరాభ్యస్త వాసనాతో9_వకల్పతే 126211 

262. దేహాత్మ విపర్వానము లేకున్సును చిరకాలము నుండి అభ్వానమైన 
వాననాబలమున నేను మనుష్యుడను ఇత్వాది వ్యవహారము నడచును. అవ. 1. 


ప్రారబ్ధ కర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే | 

కర్మాక్షయే త్వసౌ నైవ శామ్యేద్ధాన సహస్రతః 11263811 

263. (ప్రారబ్దకర్మ తీరిన పిదప లోకవ్యవహారము ఆగిపోవును. ఆ కర్మ 
తీరనిబో వేలకొద్ది ధ్వానములు చేనీనను ఈ వ్యవహారము శాంతింపదు. అవ 19. 

విరలత్వం వ్యవహృతేరిష్టం చేద్దానమస్తు తే। 

అబాధికాం వ్యవహృతిం పశ్యన్‌ ధ్యాయామ్యహం కుతః 1126411 

264. వ్యవహారమును తగ్గించుట ఇష్టమైనబో అట్టివారు ధ్యానము 
చేయుదురుగాకు వ్యవహారము వలన బాధేలీ లేకుండుటను చూచుచు నేను 
ధ్వానమేల చేయుదును? అవ. 20. 


విక్షేపో నాస్తి యస్మాన్మే న సమాధిస్తతో మమ । 
విక్షేపో వా సమాధిర్వా మనసః స్యాధ్వికారిణః 112651 


216 వేదాంత్‌ పంచదశి 


265. నాకు విక్షేపము లేదు. అందుచే నమాధి కూడా లేదు. విక్లేపముగాని 
నమాధిగాని వికారియగు మనస్సునకు మాత్రమే. అవ. 21. 


నిత్యానుభవరూపస్యకో మే 9_త్రానుభవః పృథక్‌ । 

కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయః 12661 

266. నిత్యమును అనుభివస్తరూపుడనగు నాకు వేరుగా అనుభవమేమి 
గలదు? చేయవలనినదంతా చేయబడినది. లభింపవలనినదంతా లభ్యమైనది 
అనే నిళ్ళయము. 


వ్యవహారో లౌకికో వా శాగస్త్రీయో వాన్యథాపి వా | 

మమాకర్తురలేపస్య యథారధ్వం ప్రవర్తతామ్‌ 1 26711 

267. వ్యవహారము లౌకికమే గానిమ్ము శాస్త్రీయమే గానిమ్ము తదితరమే 
గానిము శ అక్షర్తను అనంగుడను అయిన నన్న అది అంటదు. కనుక 
ప్రారబ్దమెట్టుండిన అట్లే వ్యవహారము నడచు గాక. అవ. 22. 


అథవా కృత కృత్యోల_పి లోకానుగ్రహ కామ్యయా । 

శాస్త్రీయేణైవ మార్గేణ వర్తేత హం కా మమ క్షతిః 2681 

268. లేదా, కృతకృత్యుడనైనను లోకానుగ్రహము కొరకు శాస్త్రీయమైన 
మార్గముననే నడచుకొందునుగాకు నాకు పోవునదేమున్దుది? అవు 23. 


దేవార్చన స్నానశౌచభిక్షాదౌ వర్తతాం వపుః । 

తారం జపతు వాక్తద్వత్సఠత్వామ్నాయ మస్తకమ్‌ 126911 

269. నా శరీరము దేవపూజనము స్థానము శౌచభిక్షాదులయందు 
(ప్రవర్తించు గాక. వాక్కు (ప్రణవమును జపము చేయుగాక లేదా ఉపనిషత్తులను 
పఠించుగాక. అవ. 24. 


విష్ణుం ధ్యాతు ధీర్యద్వా బ్రహ్మోననే విలీయతామ్‌ । 

సాక్ష్యహం కిజ్చిదప్యత్ర న కుర్వేనాపి కారయే 12701 

270. నా మనస్సు విష్ణువును ధ్యానించుగాక. లేదా (బ్రహ్మానందమునందు 
లీనమగుగాక. నేను సాక్షిని మాత్రమే. నేను చేయునదిగాని చేయించునదిగాని 
అణుమా(తమైనను లేదు. అవధూత. ఉపనిషత్తు 25. 


ఏవం చ కలహః కుత్ర సంభవేత్మర్శ్మిణో మమ । 
విభిన్న విషయత్వేన పుర్వాపర సముద్రవత్‌ 1127111 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 217 


271. ఇట్టుండగా కర్మపరునకు నాకు వివాదమెక్కడిది? పూర్షుపళ్చిమ 
సముద్రముల వలె భినమైనని మా విషయములు. 


వ్యాఖ్య: కర్మవరుడు అనగా జ్ఞాని యొక్క కర్మలనిగాని, మనన్సనిగాని, 
కర్మతత్పరులైన (ప్రతివాదులనిగాని అర్ధము చెప్పవచ్చును. ఏ అర్ధములో నైనను 
జ్ఞానికి వానితో విరోధము లేదు. 


వపుర్వాగ్ధీషు నిర్భంధః కర్మిణో న తు సాక్షిణి । 

జ్ఞానినః సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి 112721 

272. కర్మికి వాజ్మనః కాయములలో మాత్రమే నంబంధము. సాక్షితో ఏ 
సంబంధమును లేదు. జ్ఞానులకు నంగరహితమైన సాక్షితో మాత్రమే 
సంబంధము. ఇతరములలతో వారికి పని లేదు. (కనుక వారి నిళ్లయములు 
ఆసక్తి విషయములు భినములు.) 


ఏవం చాన్యోన్య వృత్తాంతానభిజ్ఞా బధిరావివ । 

వివదేతాం బుద్ధిమన్లో హసన్వేవ విలోక్య తౌ 112731 

273. మరియు వారు పరన్దురవ్రుత్తాంతము తెలియని ఇద్దరు చెవిటి వారి 
వలె కలహింతురుగాక. బుద్రిమంతులు మా(తము వారిని జూచి నవ్వాదురు. 


వ్యాఖ్య: కర్మయే ప్రధానమనువారు, జ్ఞానమే ముఖ్యమనువారు పరస్పరము 
వివాదపడుట హాస్యాస్పదము. ఒకరు చెప్పునది మరొకరికి తెలియదు. 


యం కర్మీ న విజానాతి సాక్షిణ తస్య తత్త్వవిత్‌ । 

(బ్రహ్మత్వం బుధ్యతాం తత్ర కర్మిణః కిం విహీయతే 1274 

274. కర్మికి తెలియని సాక్షియే బ్రహ్మమని తత్పవిదుడు 
తెలిసీకొనుగాక. దాని వలన కర్మికి నష్టమేమి? 

దేహవాగ్బుద్ధయస్తక్తా జ్ఞానినానృతబుద్ధితః । 

కర్మీ ప్రవర్తతా మాభిర్‌జ్ఞానినో హీయతే?_త్ర కిమ్‌ ॥ 2751 

275. శరీరము వాక్కు మనస్సులను జ్ఞాని అవి అసతృ్యములు మిథ్య అనే 
భావముతో తృ్యబించెను. కర్మి వానియందు ప్రవర్తించినబో జ్ఞానికి పోవునదేమి? 


ప్రవృత్తిర్నోపయుక్తా చే న్నివృత్తిః క్వోపయుజ్యతే I 
బోధహేతు ర్నివృత్తిశ్చేద్‌ బుభుత్సాయాం తథధేతరా ॥ 2761 


218 వేదాంత్‌ పంచదశి 


276. (సంశయము) జ్ఞానికి ప్రవృత్తి వలన నుపయోగము లేదు కదా. 
(సమాధానము) నివృత్తి వలన మా(త్రమేమి ఉపయోగము? (సంశయము) 
జ్ఞాన ప్రాప్తికి నివృత్తి నహకారి. (నమాధానము) అల్లే (ప్రవృత్తి కూడా సహకారి, 
జిజ్జానువునకు. 


వ్యాఖ్య: జ్ఞానికి ప్రవృత్తి వలనగాని నివృత్తి వలనగాని ప్రయోజనము లేదు, 
అవి మిథ్యయగు శరీరత్రయమునకే గాని సత్యమగు సాక్షికి కాకపోవుట చేత. 
అజ్ఞానికి ప్రవృత్తి వలన క్రమముగా చిత్తశుద్ధి కలిగి నివృత్తికి అర్హత కలుగును. 
నివృత్తి ద్వారా జిజ్ఞాస తీవ్రతరమై జ్ఞానప్రాప్తి కలుగును. ప్రవృత్తి అనగా 
సత్మర్మాచరణమని అర్ధము, దుష్మర్మను శాస్త్రము నిషేధించుట చేత తీవ్రమగు 
జిజ్ఞాస కలుగు వరకు సత్కర్మ చేయవలసినదేనని ఆచార్యులందరూ అంగీకరించిరి. 


బుద్ధశ్చేన్న బుభుత్సేత నాప్యసౌ బుధ్యతే పునః । 

ఆబాధాదనువర్తేత బోధో న త్వన్యసాధనాత్‌ 1127711 

277. (నంళయము బోధ కలిగినబో బోధ కలుగవలెనని కోరడు గదా. 
(కనుక (ప్రవృత్తి అనవనరము.) (సమాధానము) ఒకసారి బోధ కలిగిన పిమ్మట 
మరల కలుగు బోధ ఏమీ లేదు (కనుక నివృత్తియు అనవసరమే). బోధ 
స్ట్రీరముగ ఉండుటకు బాధకములు లేకుండవలెను గాని ఇతర సాధనములు 
అవసరము లేదు. (మహావాక్షజనితమైన జ్ఞానముచే బాధకములు తొలగుట 
వలన బోధ న్టీరముగ ఉండును.) 


నావిద్యా నాపి తత్మార్యం బోధం బాధితుమర్హతి I 
పురైవ తత్త్వ్వబోధేన బాధితే తే ఉభే యతః 127811 
278. అవిద్యగాని దాని కార్వమగు ద్రైతజ్ఞాతము గాని తత్త జ్ఞానమును 
a Ea 
బాధింపలేవు. జ్ఞానికి జ్ఞానోదయమైనంతనే అవిద్యా తమస్సు శాళ్లతముగ 
నిర్మూలింపబడును. 


బాధితం దృశ్యతామక్షైస్తేన బాధోన దృశ్యతే ॥ 

జీవన్నాఖుర్న మార్జారం హన్తి హన్యాత్మథం మృతః | 27911 

279. జ్ఞానముచే మిథ్య అని తెలియబడిన ద్లైత ప్రపంచమును 
ఇంద్రియములు చూచుగాక, అనుభవించునుగాక అట్టి దర్భనము అనుభవము 
తత్త్యజ్ఞానమును నృర్భింపజాలవు. (బతికున్సువుడే ఎలుక పిల్లిని చంపజాలదు. 
చచ్చిన ఎలుక ఇక చంపగలుగునా? 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 219 


అపి పాశుపతా(స్తేణ విద్ధః చేన్న మమార యః । 

నిష్ఫలేషు వితున్నాంగో నజక్ష్యతీత్యత్ర కా ప్రమా 12801 

280. పాళుపతాస్ర్రముచే కొట్టబడినను చావని బలశాలి, ములుకు లేని 
బాణముతో మరణించుననే మాట నమ్ముట ఎట్టు? 

వ్యాఖ్య: అవిద్య, అవిద్యాకార్యమైన ప్రపంచం అమోఘమైన పాశుపతాస్త్రంతో 
పోల్చబడినది. జ్ఞానిని అంటజాలని ఇంద్రియగోచరములైన సుఖదుఃఖములు 
ములుకు, మొన, లేని బాణముతో పోల్చబడినవి. 


ఆదావవిద్యయా చితైః స్వకార్యైర్‌ జృంభమాణయా । 
యుద్ద్వాబోధో9_ జయత్సో9£ ద్య సుదృఢో బాధ్యతాం కథమ్‌ 112811 
281. అవిద్భ తన చిత్రవిబ్నితములైన కల్పనలతో విబ్బంభించియున్లువుడే 
తత్త జ్ఞానము దానితో యుద్రము చేని విజయము నొందెను. అట్టు నుద్ధుఢమైన 
జ్ఞానమునకు ఇవుడు బాధకలుగుట ఎట్టు? 


తిష్టన్వజ్ఞాన తత్మార్యశవా బోధేన మారితాః । 

న భీతిర్పోధ సమ్రాజః కీర్తి: ప్రత్యుత తస్యతై 12821 

282. తత్త్యజ్ఞానము హతమార్చిన అజ్ఞానపు శవమును దాని కార్యముల 
శవములను పడియుండనిమ్ము. వాని వలన బోధస(మాట్టునకు భీతిలేడు. కాగా 
అవి అతని క్రీర్తినే ప్రకటించును. 


య ఏవమతిశూరేణ బోధేన న వియుజ్యతే ॥ 

ప్రవృత్యా వా నివృత్యా వా దేహాదిగతయాస్య కిమ్‌ 1128911 

283. మహావీరుడైన ఈ బోధ నెడబాయక ఉండే జ్ఞానికి, దేహాదులకు 
సంబంధించి (ప్రవృత్తితోగాని నివృత్తితోగాని ఏమి సంపర్కము? రెండూ అతని 
పట్ల నిరర్థకములో అని భావము. 

ప్రవృత్తావాగ్రహో న్యాయ్యో బోధహీనస్య సర్వథా । 

స్వర్గాయ వాపవర్గాయ యతితవ్యం యతో నృభిః 12841 

284. అజ్ఞానికి (ప్రవృత్తియందు ఆన్తక్తి ఉండుట నర్హవిధముల 
న్యాయము. మానవులు న్వుర్గాదుల కొరకుగాని మోక్షము కొరకు గాని 
ప్రయత్సింపవలెను. 


220 వేదాంత్‌ పంచదశి 


విద్వాంశ్చే త్తాదృశాం మధ్యే తిష్టేత్రదనురోధతః 

కాయేన మనసా వాచా కరోత్యేవాఖిలాః క్రియాః 1128511 

2685. జ్ఞానియగు పురుషుడు అట్టివారి నడుమ ఉండినబో వారి 
అనురోధమును అనునరించి వాబ్మునళ్ళరీరములచే అన్ది కర్మలను చేయనే 
చేయును. 


ఏష మధ్యే బభుత్సూనాం యదా తిస్టేత్తదా పునః । 

బోధాయైషాం క్రియాః సర్వాః దూషయంస్వజతు స్వయమ్‌ 1 28611 

286. అట్టుగాక ఈ జ్ఞాని జిజ్ఞాసువుల నడుమ ఉండుట సంభివించినబో 
అట్టి కర్మలయందలి దోషములను చూపుచు తాను కూడా కర్మత్వాగము 
చేయవలెను. చూ. కైవల్య ఉప. 3; మహానారాయణ ఉప. 10.5; గీత 18.66. 


అవిద్వదనుసారేణ వృత్తిర్చుద్ధస్య యుజ్యతే I 

స్తనన్థయానుసారేణ వర్తతే తత్పితా యతః 11287 

287. ఇంకా చనుబాలు వదలని శిశువుల ఇష్టానుసారము తం(డ్రి నడచు 
కొనునట్టు, అజ్ఞానుల ఇష్టానుసారము కృపాతువైన జ్ఞాన నడచుకొనుట తగినదే. 


అదిక్షిప్తస్తాడితో వా బాలేన స్వపితా తదా । 

న క్షిశ్నాతి న కుప్యేత బాలం ప్రత్యుత లాలయేత్‌ 11288॥ 

255. శిశువుల తన పట్ట అగారవము చూపినా, కొట్టినా వారి తండ్రీ 
కించపడడు, కోపింపడు. కాగా వారిని లాలించును. 


నిస్థితః స్తూయమానో వా విద్వానజ్జైర్న నిన్దతి । 

న సౌతి కింతు తేషాం స్యాద్యథా బోధస్తథాచరేత్‌ ॥ 28911 

289. అజ్ఞానులు తనను స్తుతించినా, నిందించినా జ్ఞాని (ప్రతిగా వారిని 
నిందింపడు స్తుతింపడు. కాగా వారికి జ్ఞానము కలుగునట్లు (ప్రవర్తించును. 


యేనాయం నటనేనాత్ర బుధ్యతే కార్యమేవ తత్‌ | 

ఆజ్ఞ ప్రబోధాన్నై వాన్యత్మార్యమస్వత్ర తద్విదః 129011 

290. అజ్ఞానులతో వారికి జ్ఞానోదయము కలుగునట్టుగ జ్ఞాని ప్రవర్తింప 
వలెను. అజ్ఞానులకు బోధ కలిగించుట తప్పు జ్ఞానులకు ఈ లోకమున 
కార్యమేమీ లేదు. 


సప్తమము : తృప్తిదీప ప్రకరణము 221 
కృత కృత్యయా తృప్తః ప్రాప్తప్రాప్యతయా పునః । 
తృష్యన్నేవం స్వమనసా మన్యతే సౌ నిరన్తరమ్‌ 112911 
291. చేయవలనీనదంతా చేసీ పొందవలనిన దంతా పొంది నంతృప్తుడైన 
జ్ఞాన నిరంతరము తనయందిట్లను కొనును. అవ. 26. 


గమనిక: 291-297వ శ్లోకము వరకు 14వ ప్రకరణమున ఆవర్తింప 
బడినవి (58-64). అవధూత. ఉన. 26-32. 

ధన్యో9_ హం ధన్యో9 హం నిత్యం స్వాత్మానమళుసా వేద్మి 

ధన్యో9 హం ధన్యో9 హం బ్రహ్మానందో విభాతి మే స్పష్టమ్‌ 1129211 

292. ధన్యుడను! కృతార్దుడను! దేశకాలాద్యపరిచ్చిన్లమైన (పత్యగాత్మను 
నిరంతరము సాక్షాత్తుగ తెలినీకొనుచున్భాను. (తత్త లమైన) (బ్రహ్మానందము 
నాకు యథధాతథముగ న్భురించుచున్లుది/ అవ, 27. 


ధన్యో9 హం ధన్యో౭ హం దుఃఖం సాంసారికం న వీక్షేత ద్య । 

ధన్యో9_ హం ధన్యో9_ హం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి | 2931 

293. ధన్యుడను! ధన్యుడను! సాంసారిక దుఃఖములు నేడు నాకు లేవు. 
నా యజ్ఞాన మెచ్చటికో పారదోలబడినది. అవ. 28. 


ధన్యో9 హం ధన్యో9 హం కర్తవ్యం మేన విద్యతే కిజ్బుత్‌ । 

ధన్యో9_ హం ధన్యో9 హం ప్రాప్తవ్యం సర్వమద్య సంపన్నమ్‌ 129411 

294. ధన్యుడను/ ధన్యుడను! నాకిక కర్తవ్యమేమీ లేదు. పొందదగిన 
దంతా సమకూడీనది. అవ. 29. 


ధన్యో9 హం ధన్యో9 హం తృప్తేర్మే కోపమా భవేల్లోకే 

ధన్యో9 హం ధన్యో9 హం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః 11290511 

295. ధన్యుడను! ధన్యుడను! ఈ లోకమున నా సంతృప్తికి సాటి 
ఏమునది! ధన్యుడను. చరితార్జుడను. మరల మరల ధన్యుడను. అవ. 30. 


వ్యాఖ్య: ఆనందసంప్లవమున మునుగుచు బుద్దుడు బోధివృక్షము చెంత 
వరుసగా ఏడు దినములు పరిక్రమించుచుండెనని విందుము. 

అహో పుణ్య మహో పుణ్యం ఫలితం ఫలితం దృఢమ్‌ । 

అస్య పుణ్యస్య సంపత్తేరహో వయమహో వయమ్‌ 112961 


222 వేదాంత్‌ పంచదశి 


296. ఆహో! ఏమి నా పుణ్యము! ఎంత శాళ్లతముగ నది ఫలించినది! 
ఇంత పుణ్యసంవన్నులమైన మేము ఎంత భాగ్యవంతులము! అవ. 31. 


అహో శాస్త్రమహో శాస్త్రమహో గురురహో గురుః । 

అహో జ్ఞానమహో జ్ఞానమహో సుఖమహో సుఖమ్‌ ॥ 29711 

297. ఆహో శాస్త్రమెంత అద్భుతము! గురువెంతటి మహాత్ముడు! ఈ 
జ్ఞానమెంత అద్భుతము! ఈ నుఖమెంత అనంతము! అవ. 32. 


తృప్రిదీపమిమం నిత్యం యే౭_నునన్షధతే బుథా । 

బ్రహ్మోనన్దే నిమజ్ఞన్తన్తస్తే తృష్యన్తి నిరన్తరమ్‌ 1129811 

298. ఈ తృప్తిదీపము అనుదినము అధ్యయనము చేయు విద్యాంనులు 
(బ్రహ్మానందమున మునుగుచు నిరంతరముగ తృప్తినొందుదురు. 


సప్తమ ప్రకరణము: సమాప్తము 


అతి ~~ 


అష్టమము : కూటస్థదీప ప్రకరణము 


ఖాదిత్యదీపితే కుడ్యే దర్పణాదిత్యదీప్తివత్‌ I 
కూటస్థభాసితో దేహో ధీస్థజీవేన భాస్యతే 11॥ 

1. ఆకాశమునందలి నూర్వునిచే ప్రకాశితమగుచున్లు గోడ అధ్రమునందలి 
సూర్యునిచే ప్రకాశితమగునట్టు కూటస్ట్రము (ప్రత్యగాత్మ)చే దీపితమైన శరీరము 
బుద్దియందలి బీవునిచే ప్రకాశింపబడుచున్దుది. 

వ్యాఖ్య: ప్రత్యగాత్మకు జీవునకు గల భేదము వివరింపబడుచున్నది. చూ. 
ఉపదేశసాహప్రి 15-838. 


అనేక దర్పణాదిత్య దీప్తీనాం బహున్గిషు 1 
ఇతరా వ్యజ్యతే తాసామభావేపి ప్రకాశతే 11211 
2. అనేకములగు అద్రముల నుండి నూర్యప్రకాశము గోడపై పడినపుడు 
ఆ (ప్రతిఫలిత ప్రకాళముల నడుమనుశ్భ నలములపై ఆకాశమునందలి నూర 
(ప్రకాశము (ప్రకాళించుచుండును. ప్రతిఫలిత (ప్రకాశములు లేకపోయినా గోడపై 
సూర్చప్రకాళము (ప్రకాళించుచునే ఉండును. 


వ్యాఖ్య: అట్లే శరీరము ప్రతిఫలనమైన చిదాభాస (జీవుని) చేతను కూటస్థ 
మైన ప్రత్యగాత్మ చేతను ప్రకాశితమగుచున్నది. 


చిదాభాస విశిష్టానాం తథానేకధియామసా। 
సన్థిం ధియామభావం చ భాసయన్‌ ప్రవివిచ్యతామ్‌ 1131 


223 


224 వేదాంత్‌ పంచదశి 


3. అదేవిధముగ చిదాభాన ప్రతిఫలించే బుద్దివృత్తుల నడుమను, బుద్ది 
వృత్తులలో చిదాభాన లేనపుడు కూడా (గాఢ నుషుప్తిలో) కూటస్టమగు ప్రత్యగాత్మ 
న్ధయం(్రకాశముగ ఉండును. కనుక చిదాభాన ప్రత్యగాత్మ భిన్సమని తెలియ 
వలెను. 

వ్యాఖ్య: సంధి రెండు విధములు. రెండు బుద్ది వృత్తుల నడుమ ఉండునది 
రెండు అవస్థల నడుమ ఉండునది. రెండు ఆలోచనలకు, పదములకు, నడుమ 
నున్న వ్యవధానము సంధి. జాగ్రత్‌ స్వప్పసుషుప్తి మూర్చాదుల నడుమ ఉన్నది 
కూడా సంధి అనబడును. 

ఘటైకాకారధీస్థా చిద్ధ్దటమేవావభాసయేత్‌ / 

ఘటస్య జ్ఞాతతా బ్రహ్మచైతన్యేనావభాసతే nA 

4. సుటము యొక్క ఆకారమును పొందిన బుద్రియందలి చిదాభాసుడు 

ఘటమున్దుదని తెలియజేయును. ఇట్లు ఘటమున్దుదని తెలియుటను తెలువునది 
(బహ్మబైతన్యము, కూటస్టము. 


వ్యాఖ్య: బుద్ధి ఘటాదుల ఆకారమును పొందుటను బుద్ధివృత్తులందురు. ఈ 
బుద్ధివృత్తులు ఆయా విషయముల గూర్చిన అజ్ఞానమును తొలగించును. అపుడు ఆ 
విషయజ్ఞానము బ్రహ్మచైతన్యము చేతనే, అది జ్ఞానస్వరూపమగుటచే తెలియ 
బడుచున్నది. 

బుద్ధివృత్తులు చంచలములగుటచే వాని వల్ల కలిగే అజ్ఞాన నిరాసము కూడా 
క్షణికమే అగును. స్థిరమగు కూటస్థస్పర్భచే జ్ఞానమునకు స్థిరత్వము కలుగుచున్నది. 


అజ్ఞాతత్వేన భాతోలి యం ఘటో బుద్భుాదయాత్సురా ॥ 
బ్రహ్మణైవోపరిష్టాత్తు జ్ఞాతత్వేనేత్యసౌ భిదా ॥5॥ 
త. బుద్రివృత్తి వఏర్పుడుటకు పూర్తము ఘటమునదని తెలియదు” అని 
(బ్రహ్మబైతన్యము చేతనే తెలియును. బుద్దివృత్తి ఏర్పుడిన పిదప ఆ (బ్రహ్మ 
చైతన్యము చేతనే ఘటమునదని తెలియును” అని తెలియును. 


వ్యాఖ్య: విషయముల గూర్చి తెలిసిననే గదా ప్రయోజనము. ఆ తెలియుట 
బ్రహ్మచైతన్యము వలననే అయినచో ఇక బుద్ధి వలని ఆవశ్యకత ఏమి అనే ప్రశ్న 
సమాథానింపబడినది. బ్రహ్మము జ్ఞానస్వరూపము కనుక అది స్వప్రకాశమై 
విషయముల గూర్చి అజ్ఞానమునుగాని జ్ఞానమునుగాని తెలుపుచుండును. 
విషయముల జ్ఞానాజ్ఞానముల సిద్ధికి మాత్రమే బుద్ధివృత్తి ఆవశ్యకమగును. ఒక 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 225 


విషయము గూర్చిన బుద్ధి వృత్తి ఏర్పడక పూర్వము, ఆ విషయమును గూర్చిన మన 
అజ్ఞానము మనకు తెలియును. ఆ బుద్ధివృత్తి ఏర్పడిన పిదప ఆ విషయమును 
గూర్చిన జ్ఞానము మనకు తెలియును. ఈ జ్ఞానము తెలియుటయే పరిభాషయందు 
జ్ఞానన్య జ్ఞాతతా” అనబడినది. 

చిదాభాసాన్త ధీవృత్తిర్‌ జ్ఞానం లోహాన్తకున్తవత్‌ । 

జాడ్యమజ్ఞానమేతాభ్యాం వ్యాప్తః కుమ్ఫో ద్విధోచ్యతే 1161 

6 చిదాభానతో కూడిన బుద్రివృత్తి జ్ఞానము. ఇది ఇనుప ములుకు 

గల అంకుళము వంటిది. జడత్తమనగా అజ్ఞానము. ఈ రెండింటి చేత, ఘటము 
ఒకటియే అయినా, తెలినీన కుండ తెలియని కుండ అని రెండు విధములుగా 
చెవ్రుబడుచున్చుది. 

వ్యాఖ్య: జాడ్యము అనగా జడత్వము బ్రహ్మేతర విషయముల లక్షణము. 
దాని వల్ల విషయములు తమంత తామే తెలియబడక ఉండును. అనగా విషయము 
లను ఈ జడత, అజ్ఞానము, లేపనము వలె ఆవరించి ఉండును. ఈ లేపనమును 
దూసికొని విషయమును గూర్చిన బుద్ధివృత్తి కలిగినపుడు జ్ఞానము కలుగును. బుద్ధి 
కూడా జడమే అగుటచే బుద్ధియందున్న చిదాభాసయే ఇనుప ములుకు వలె అజ్ఞాన 
లేపనమును భేదింపగలుగును. 

ఇట్లు చిదాభాసతో కూడిన బుద్ధివృత్తి ఆవరించుట, జాధ్యము, అజ్ఞానము, 
ఆవరించుట అనే రెండు విధములుగ అన్ని విషయములు తెలియబడుచున్నవి. 

అజ్ఞానము గూర్చి ఒకమాట. అది కేవలము జ్ఞానము లేకపోవుట మాత్రమే 
కాదు. అది స్వయముగ ఇతర ఉన్న వస్తువుల వలె పని చేయుచు, జ్ఞానమును 
అడ్డగించుచున్నది కనుక. కాని అది వాస్తవముగ ఉన్నచో దానికి నాశనము లేదు 
(చూ. భగవద్గీత 2. 16). అయినా జ్ఞానముచే అజ్ఞానము నశించుచున్నది. కనుక 
అజ్ఞానము వాస్తవముగ ఉన్నదని గాని లేదని గాని చెప్పుటకు వీలుకాదు. అది సత్‌ 
అని గాని అసత్‌ అని గాని నిర్వచింప వీలులేదు. “సదసద్‌భ్యామ్‌ అనిర్వచనీయమ్‌” 
అది ఉన్నట్లు కన్పించునది మాత్రమే. 'భావరూపమ్‌” 


అజ్ఞాతో బ్రహ్మణా భాస్యో జ్ఞాతః కుంభస్తథా న కిమ్‌ । 
జ్ఞాతత్వజననేనైవ చిదాభాస పరిక్షయః 11711 
7. తెలియని కుండ (బ్రహ్మాముచే తెలియబడినబో తెలినిన కుండ 
మాత్రము (బ్రహ్మము చేతనే ఏల తెలియబడదు అని అంటే అది కూడా బ్రహ్మము 


226 వేదాంత్‌ పంచదశి 


చేతనే తెలియబడుచున్లుది. చిదాభాన ఆ అజ్ఞానావరణమును తొలగించి 
జ్ఞాతత్తమును కలిగించిన వెంటనే ఆగిపోవును. చూ. 7.; 8-4; 8.6; 
మానసోల్లాసము 3-6. 


ఆభాస హీనయా బుద్ధా జ్ఞాతత్వం నైవ జన్యతే 
తాదృగ్సుద్ధేర్విశేష కో మృదాదేః స్యాద్వికారిణః 1181 
8. చిదాభాస లేని బుద్ది జ్ఞాతత్తమును కలిగింపజాలదు. ఇతర వికార 
వంతములైన మట్టి వంటి జడముల కంటె బుద్దికి గల విశేషమేమి? ఏమీ లేదని 
భావము. 


వ్యాఖ్య: అజ్ఞాతత్వమును అజ్ఞానము కలిగించినట్లే జ్ఞాతత్వమును బుద్ధి 
మాత్రమే ఏల కల్పింపదు? చిదాభాస యొక్క ఆవశ్యకత ఏమి అని సంశయము. 
మట్టి వలె బుద్ది కూడా జదమే కనుక అది స్వయముగ విషయములను (ప్రకాశింప 
జేయజాలదు. స్వయం ప్రకాశమైన బ్రహ్మపు లక్షణములను తనపై ఆరోపించుకొనిన 
చిదాభాసయే అట్లు ప్రకాశింపజేయగలుగును. కాని చిదాభాస జడమైన బుద్ధి 
యందే ఉండుట వలన దాని జడత్వము కూడ చిదాభాసయందు ఆరోపితమగు 
చున్నది. అందుచే అది అజ్ఞానావరణమును తొలగించి జ్ఞాతత్వమును కలిగించుటచే 
ఆగిపోవుచున్నది. ఆ జ్ఞాతత్వమునకు స్థిరత స్వప్రకాశమగు (బ్రహ్మముచే కలుగును. 
బుద్ధి యొక్క జడత్వము క్రింది శ్లోకమున నిరూపింపబడుచున్నది. చూ. 
మానసోల్లాసము 1. 22-23. 


జ్ఞాత ఇత్యుచ్యతే కుంభో మృదా లిప్తో న కుత్రచిత్‌ | 
ధీమాత్ర వ్యాప్తకుంభస్య జ్ఞాతత్వం నేష్యతే తథా 1191 
9. మట్టిపూయబడుట చేతనే కుండ తెలియబడినదని ఎచ్చట గాని 
అనరు. అట్లే చిదాభాన లేని బుద్రివృత్తిచే మాత్రము ఆవరింపబడిన కుండ 
తెలియబడినదని చెప్పుబడదు. 


జ్ఞాతత్వం నామ కుంభే తచ్చిదాభాస ఫలోదయః । 
న ఫలం బ్రహ్మచైతన్యం మానాత్రాగపి సత్వతః 11101 
10. కనుక జ్ఞాతత్తమనగా కుండయందు చిదాభాసతో కూడిన బుద్ది 
వృత్తి ఫలించుట. (బ్రహ్మబైతన్యము ఇట్టి ఫలమనుటకు వీలు లేదు. ఏలన అది 
కుండ తెలియబడుటకు పూర్చము కూడా దానియందు ఉనదే. 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 227 


వ్యాఖ్య: చూ. 8.3, 5. బ్రహ్మచైతన్యము ఎప్పుడును ఎల్లయెడలను ఉన్నదే. 
అజ్ఞానముచే అది ఆవరింపబడియున్నది. ఈ అజ్ఞానావరణమును తొలగించుటకే 
చిదాభాస. బ్రహ్మము అఖండమైన జ్ఞానస్వరూపము. చిదాభాస భిన్నవిభిన్న విషయ 
జ్ఞాన కారణము. 

పరాగర్థప్రమేయేషు యా ఫలత్వేన సమ్మతా । 

సంవిత్సవేహ మేయో౭_ర్లో వేదాంతోక్తి ప్రమాణతః 1111 

11. బాహ్యావిషయములకు నంబంధించినంత వరకు, జ్ఞానక్రియకు 

ఫలమైన చైతన్యమే (నంవిత్‌) జ్ఞయవిషయమని వేదాంతమున ప్రమాణ 
(గ్రంథములు చెప్పును. (అని నురేళ్లరాబార్యుల వార్తికము. ఈ వార్తికము లభ్యము 
కాలేదు.) 


ఇతివార్తిక కారేణ చిత్సాదృశ్యం వివక్షితమ్‌ । 
బ్రహ్మచితృలయోర్భేదః సాహస్ర్యాం విశ్రుతోయతః 1121 
12. ఇచ్చుట వార్తికకారుడు నంవితో వదముచే చెప్పుదలచినది ఫలమైన 
ప్రతిఫలిత చైతన్యము (చిదాభాన) మాత్రమే. (బ్రహ్మబైతన్యము కాదు. (బ్రహ్మ 
వైతన్యమునకు ఫలబైతన్యమునకు గల భేదము ఉపదేశసహాస్రి యందు (14.7, 
రి) శ్రీ శంకరభగవత్స్తాదులే స్పష్టము చేసిరి. 


వ్యాఖ్య: వార్తికమునందలి 'సంవిత్‌' శబ్దమునకు బ్రహ్మచైతన్యమని అర్థమా 
ఫలచైతన్యమని అర్థమా అని వివాదము. [గ్రంథకర్త ఫలబచైతన్యమే 'సంవిత్‌” శబ్దానికి 
అర్థమని దృఢపరచుచు శ్రీశంకరుల ఉపదేశమునే ప్రమాణంగా చూపుచున్నారు. 
అవచ్చేదవాదులు “సంవిత్‌' శబ్దమునకు అర్ధము బ్రహ్మచైతన్యమే అందురు. 
గ్రంథకర్త అభాసవాదమును బోధించును. ఇది ప్రతిబింబవాదములో ఒక భేదము. 


ఆభాస ఉదితస్తస్మాద్‌ జ్ఞాతత్వం జనయేద్ధటే I 
తత్పునర్‌ బ్రహ్మణాభ్యాస్య మజ్జాతత్వవదేవ హి ॥183॥ 
13. కనుక ఘటమును గూర్చిన జ్ఞాతత్తమునకు కారణము ఘటముపై 
కలిగిన చైతన్య ప్రతిఫలనమే, అభానయే. ఈ జ్ఞాతత్తమును గూర్చిన జ్ఞానము, 
అజ్ఞాతత్తమును గూర్చిన జ్ఞానము వలనే, (బ్రహ్మబైతన్యముచే కలుగును. 


ధీవృత్యాభాసకుంభానాం సమూహో భాస్యతే చిదా | 
కుంభమాత్ర ఫలత్వాత్స ఏకః ఆభాసతః స్ఫురేత్‌ 11141 


228 వేదాంత్‌ పంచదశి 


14. బుద్రివృత్తి, ఘటముపై చిదాభాన, ఘటము, ఈ మూడంటిని 
(బ్రహ్మబైతన్యము ప్రకాళింపజేయును. చిదాభాన ఘటముపై మాత్రమే ఫలించుట 
చేత అది ఘటమును మా(త్రమే (ప్రకాళింపజేయును. 


వ్యాఖ్య: అనాది కాలము నుండి బ్రహ్మచైతన్యము సర్వావస్థలయందు 
ప్రకాశించుచు సకలమును ప్రకాశింపజేయుచునే ఉన్నది. అయినా ఇంతవరకు 
ప్రకాశింపని ఘటము తటాలున ఇప్పుడు ప్రకాశించుటకు ఒక విశేషకారణము 
ఉండవలెను గదా! ఆ విశేష కారణమే ఫలచైతన్యము. 


చైతన్యం ద్విగుణం కమ్మే జ్ఞాతత్వేన స్ఫురత్యతః I 
అన్వేం_నువ్యవసాయాఖ్య మాహురేతద్యథోదితమ్‌ 111511 
15. కనుక ఘటజ్ఞానమున రెండు వైతన్యములున్లువి. ఒకటి బ్రహ్మ 
చైతన్యము రెండవది బుద్దివృత్తితో కూడిన చైతన్వాభాన (చిదాభాన). 
(బ్రహ్మబైతన్యమునే నైయాయికులు అనువ్యవసాయమని అంటారు. 


వ్యాఖ్య: నైయాయికుల (తార్మికుల) మతమున ఇంద్రియములు పని చేసి 
మనస్సున తగిన వికారము కలుగుట వలన “ఇది ఘటము” అనే జ్ఞానము 
కలుగును. ఇట్లు ఇంద్రియములు మనస్సు పనిచేసిన పిదప మాత్రమే “ఇది 
ఘటము అని నాకు తెలియును” అనే జ్ఞానము కలుగును. మొదటి జ్ఞానమును 
అనుసరించి ఈ జ్ఞానము కలుగుచున్నది కనుక దీనిని అనువ్యవసాయమని 
వారందురు. ఈ అనువ్యవసాయము మనస్సు యొక్క లక్షణమని వారి మతము. 

వేదాంతులు దీనికి సమ్మతింపరు. అనువ్యవసాయమును గూర్చిన జ్ఞానము 
కలుగుటకు మరియొక్క అను-అనువ్యవసాయము ఆవశ్యకమై అనవస్థాదోషము 
ప్రాప్తించును. ఈ అనువ్యవసాయము సర్వాధారమైన బ్రహ్మచైతన్యమే అని 
వేదాంతుల సిద్ధాంతము. 


ఘటో£_య మిత్యసావుక్తిరాభాసస్య ప్రసాదతః । 
విజ్ఞాతో ఘట ఇత్యుక్తిర్‌ బ్రహ్మానుగ్రహతో భవేత్‌ 1 16॥ 
16. ఇది ఘటము” అనే జ్ఞానమునకు చిదాభాన కారణము. “ఇది 
ఘటమని నాకు తెలియును” అనే జ్ఞానమునకు బ్రహ్మవైతన్యము కారణము. 
వ్యాఖ్య: చిదాభాస ఘటము యొక్క జ్ఞానము (ఘటజ్ఞానము)ను కలిగించును. 
బ్రహ్మచైతన్యము ఘటజ్ఞానము యొక్క జ్ఞానము కలిగించును. చూ. 8. 4. 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 229 


ఆభాస బ్రహ్మణీ దేహాదృహిర్యద్వద్వివేచితే । 
తద్వదాభాస కూటస్టా వివిచ్యేతాం వపుష్యపి 111711 
17. శరీరమునకు బావ్యాములగం విషయములందు చిదాభాన 
(బ్రహ్మములను వివేచించి తెలినికొనినట్లో శరీరమునందు కూడా కూటన్టము నుండి 
చిదాభానను వేరుపరచి తెలిసికొనవలెను. 


అహంవృతౌ చిదాభాసః కామక్రోధాదికేషు చ । 
సంవ్యాపష్య వర్తతే తప్తే లోహే వహ్నిర్యథా తథా 1181 


18. నేను” అనే వృత్తి (భావము) నందు కామ(క్రోధాదులందు చిదాభాన 
వ్యాపించి ఉండును, కాలిన ఇనుమునందు అగ్గి వ్యాపించి ఉండునట్లో. 


వ్యాఖ్య: అన్ని భావములు (వృత్తులు) “అహం భావమును ఆ(శ్రయించే 
ఉండును. ఈ అహంభావము మిథ్యయగు చిదాభాస యొక్క మొదటి ఆవిర్భావము. 
“నేను ఉన్న తరువాత 'నాకు’ కామక్రోధాదులు కలుగును. కనుక ఈ అహంవృత్తిని 
పరిశీలించినచో మిథ్యయగు చిదాభాసపోయి సత్యమగు బ్రహ్మము మిగులును. 


స్వమాత్రం భాసయేత్తప్తం లోహం నాన్యత్మదాచన । 
ఏవమాభాస సహితా వృత్తయః స్వస్వభాసికాః 1194 
19. ఎర్రగా కాలిన ఇనుము తనను మాత్రమే (ప్రకాళింపజేయును గాని 

ఇతరములను ప్రకాళింపజేయలేదు. అట్లే చిదాభానతో కూడిన బుద్రివృత్తులు 
తమను మా(త్రమే అనగా తాము ఆవరించిన విషయములను మాత్రమే (ప్రకాశింప 
జేయగలవు. 

వ్యాఖ్య: చిదాభాస వ్యాపింపని బుద్ధివృత్తులు గుర్తింపబడవు. చూ. మాన 
సోల్లాసము 4.2. 


క్రమాద్విచ్చిద్య విచ్చిద్య జాయన్తే వృత్తయో౭_ఖీలాః । 
సర్వా అపి విలీయన్తే సుప్తిమూర్భా సమాధిషు ॥120॥ 
20. నకల వృత్తులు (క్రమముగ ఒకదాని తరువాత ఒకటిగా 
వ్యవధానములతో కలుగుచుండును. నుషుప్తి మూర్భనమాధి అవస్థలయందు 
లయమునొందుచుండును. 


సన్ఫయో౭_ఖిల వృత్తీనా మభావాశ్చావ భాసితాః । 
నిర్వికారేణ యేనాసౌ కూటస్థ ఇతి చోచ్యతే 1121 


230 వేదాంత్‌ పంచదశి 


21. అచ్చి వృత్తుల నడుమునున్భ వ్యవధానములను వృత్తులు 
లేకుండుటను కూడా ప్రకాళింపజేయుచు న్వయముగ ఏ వికారము లేకుండు 
చైతన్యమే కూటస్టమనబడుచున్లది. చూ. 3వ శ్లోకము. 


ఘటే ద్విగుణచైతన్యం యథా బాహ్యే తథాన్తరే 1 
వృత్తిష్వపి తతస్తత్ర వైశద్యం సన్ధితోః_ధికమ్‌ 11221 
22. బాహ్యామగు ఘటమునందు రెండు భైతన్యములు ఉన్టుట్లో 
ఆంతరములగు బుద్దివృత్తులందు కూడా రెండు వైతన్యములున్దువి. అందుచే 
వ్యవధానముల కంటె వృత్తులు ఐిళదముగ కన్తించును. 


జ్ఞాతతాజ్ఞాతతే న స్తో ఘటవద్‌వృత్తిషు క్వచిత్‌ | 
స్వస్య స్వేనాగృహీతత్వాత్తాభిశ్చాజ్ఞాన నాశనాత్‌ 11281 
23. బుద్రివృత్తులు ఘటము వలె జ్ఞానమునకు గాని అజ్ఞానమునకు 
గాని విషయములు కాజాలవు. వృత్తులు తమను తామే (గ్రహింపజాలవు కనుక 
అవి జ్ఞానమునకు విషయములు కాజాలవు. కొని వాని వలన ఇతర విషయము 
లను గూర్చిన అజ్ఞానము నశళించుచుండుట చేత అవి అజ్ఞానమునకు కూడా 
విషయములు కాజాలవు. అనగా ఘటము మొదలగు వానివలె బుద్ది వృత్తులు 
తెలినినవనిగాని తెలియనివనిగాని చెప్పుజాలము. 
వ్యాఖ్య: ఘటాదుల జ్ఞానమునందు వలె వృత్తుల జ్ఞానమునకు కూటస్ట 
చైతన్యము అవసరము కదా అనే సంశయము వారింపబడినది. చిదాభాసతో 
కూడిన వృత్తులు స్వయంప్రకాశములగుచున్నవి కనుక మరల కూటస్థము 
అనావశ్యకము. చూ. 19వ శ్లోకము. చిదాభాసకు కూటస్థమునకు గల భేదము 
క్రింద చెప్పబడుచున్నది. 
ద్విగుణీకృతచైతన్యే జన్మనాశానుభూతితః । 
ఆకూటస్థం తదన్యత్తు కూటస్మవికారతః 11241 
24. చిదాభానయందు ప్రతిఫలిత చైతన్యము దానికి ఆధారమగు కూటస్ట 
చైతన్యము అనే రెండు బైతన్యములు గలవు. ప్రతిఫలిత బైతన్యము జన్మించుచు 
నళించుచుండుట వలన అది కూటస్టము కాజాలదు. ఎట్టి వికారములు గాని 
లేని రెండవదే కూటస్ట్ర చైతన్యము. 


వ్యాఖ్య: కూటస్థము అవిద్య యొక్క సాత్వికాంశమగు అంతఃకరణముపై 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 231 


ప్రతిఫలించుట చేత చిదాభాస ఏర్పడుచున్నది. బాహ్యమగు జగత్తు అవిద్య యొక్క 
తామసాంశ వికారము. బాహ్యాంతరమగు అవిద్యకు కూడా ఆధారము కూటస్ట్థమే. 
కనుక చిదాభాసయందు సాక్షిగనున్నను జగత్తుకు ఆశయముగనున్నను కూటస్థము 
అవికారి. చిదాభాస అవిద్యా వికారమగు అంతఃకరణపు జననమరణములతో గూడి 
ఉండుటచే అది వికారి. అందుచే చిదాభాస కూటస్థము కాదు. 


అన్తః కరణ తద్‌వృత్తిసాక్షీ త్యాదావనేకథా । 
కూటస్థ ఏవ సర్వత్ర పూర్వాచార్ర్యై ర్వినిశ్చితః 1251 
25. 'అంతఃకరణమునకు దాని వృత్తులకు సాక్షి మొదలైన అనేక 
వాక్ట్యములబే పూర్వాచార్యులు నర్హ(త కూటస్టమే సాక్షియని నిళ్లయించిరి. చూ. 
వాక్ళవృత్తి 11; ప్ర.4.31. 


ఆత్మాభాసాశ్రయాశ్చెవం ముఖాభాసాశ్రయా యథా | 
గమ్యన్తే శాస్త్రయుక్తిభ్యామిత్యాభాస శ్చవర్ణితః 112611 
26. కూటస్ట్రము (ఆత్మ), ఆభాన (ప్రతిఫలనము), ఆశ్రయము 
(మనను) అనే ఈ మూడూ ముఖము, (ప్రతిబింబము అద్దముల వలా 
నంబంధపడి ఉన్రవని శాస్త్రము నుండి, తర్కము చేతను తెలియుచున్లుది. ఈ 
విధముగ చిదాభాన కూడా వర్ణింపబడినది. చూ, ఉపదేశసాహస్రి 18-43, 109. 


బుద్ధ్యవచ్చిన్న కూటస్తో లోకాన్తరగమాగమౌ | 
కర్తుం శకో ఘటాకాశ ఇవాభాసేన కిం వద 11271 
27. బుద్ధిచే అవచ్చిన్లమైన (పరిమితమైన) కూటస్టమే లోకాంతరములకు 
పోవుచు వచ్చుచుండ (జనించి మరణింప) గలదుగదా, కుండచే పరిమితమైన 
ఆకాళము నంచరించునట్లే. కనుక ఇక చిదాభాన యొక్క ఆవళ్ళకత ఏమి? 


వ్యాఖ్య: ఇది అవచ్చేదవాదుల ఆక్షేపము. చూ. కఠ ఉప: 2. 24 
శృణ్వసజ్ఞః పరిచ్చేదమాత్రాజ్జీవో భవేన్నహి । 
అన్యథా ఘటకుడ్యాద్యెరవచ్చిన్నస్య జీవతా 12811 
28. (సమాధానము) వినుము. కూటన్టమునకు వరిబ్బే దము 


కల్పించినంత మాత్రమున బీవుడు ఏర్పుడడు. కానిచో కుండ గోడ మొదలగు 
వానిచే పరిచ్చిన్దమైన కూటస్టము కూడా జీవుడు కావలని వచ్చును. 


232 వేదాంత్‌ పంచదశి 


న కుడ్యసదృశీ బుద్ధిః స్వచ్చత్వాదితి చేత్తథా 
అస్తునామ పరిచ్చేదే కిం స్వాచ్చ్యేన భవేత్తవ 12911 


29. బుద్ది స్పచ్చుమగుటచే గోడవంటిది కాదనినబో న్వుచ్చుమే కానిమ్ము. 
పరిచ్చేదము యొక్క న్వచ్భత-మలినతల వలన కలుగు లాభమేమున్లుది? 


వ్యాఖ్య: పరిచ్చిన్నమైన కూటస్థమే జీవుడనినచో మనకు పరిచ్చేదకముతోనే 
పనిగాని దాని గుణదోషములతో ఏమి పని? 
ప్రస్థేన దారుజన్యేన కాంస్య జన్యేన వానహి। 
విక్రేతుస్తండులాదీనాం పరిమాణం విశిష్యతే 118301 
30. కుంచము కర్రతో జేనినదైనను కంచుతో జేనినదైనను బియ్యము 
మొదలగువాని కొలతయందు వి(క్రేతకు విశేషమేమీ లేదు గదా. 


పరిమాణావిశేషేల పి ప్రతిబింబో విశిష్యతే । 
కాంస్యే యది తదా బుద్ధావప్యాభాసో భవేద్బలాత్‌ 1314 
31. పరిమాణమునందు విశేషము లేకునను కంచుకుంచమునందు 
ప్రతిబింబం ఏర్పడుననినబో అంతఃకరణవు లక్షణమట్టిదే, కూటస్ట్రవైతన్యమును 
చిదాభానగా ప్రతిఫలించునని తవ్పునినరిగ అంగీకరింపవలెను. 


వ్యాఖ్య: పరిచ్చేదకము యొక్క విశేషము ప్రతిఫలనమును ఒసగుటయేయైన 
అంతఃకరణమునందు చిత్‌ ప్రతిఫలనము (ఆభాస) లభించుచునే ఉన్నది. పరిచ్చేద 
వాదము నిరర్థ్ణకమగుచున్నది. చూ. మానసోల్లాసము 4.4. 10. 


ఈషద్భాసన మాభాసః ప్రతిబిమృస్తథా విధః । 
బిమ్బలక్షణహీనః సన్చిమృవద్భాసతే స హి ॥832॥ 
32. పూర్తిగా భానీంపక కొంచెముగా భానించుట ఆభాన. అట్టిదే 
ప్రతిబింబము కూడా. అది బింబలక్షణములు లేకున్నను బింబము వలెనే 
భానించును. 


వ్యాఖ్య: విషయజ్ఞానమునందు చిదాభాస యొక్క ఆవశ్యకతను నిరూపించుట 
గ్రంథకర్త ఉద్దేశము. ఆభాసమైనను ప్రతిబింబమైనను ఈ ఆవశ్యకత సిద్ధించుటచే 
వానియందలి సూక్ష్మభేదములను (గ్రంథకర్త ఉపేక్షించుచున్నాడు. 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 233 


నసంగత్వ వికారాభ్యాం బిమృలక్షణ హీనతా । 
స్ఫూర్తి రూపత్వమేతస్య బిమృవద్భాసనం విదుః 1183811 
3౩3. చిదాభాన విషయములలో నంగమించినదీ వికారకీలమూ అగుటచే 
దాని యందు అనంగము నిర్హికారము అగు కూటన్టపు (బింబము) లక్షణములు 
లేవు. కాని కూటస్టము వలె (ప్రకాళరూపమగుటబే బింబము వలె భానించును, 
కూటస్టము వలె భానించును అని బుధజనుల అభిప్రాయము. 


నహి ధీబావ భావిత్వాదాభాసో9 స్తి ధియః పృథక్‌ । 
ఇతి చేదల్చ్ప మేవోక్తం ధీరప్యేవం స్వదేహతః 11841 
34. చిదాభాన బుద్ది కంటే భిన్టము కాదు, దాని అస్తీత్యము బుద్ది పైనే 
ఆధారపడుటచేత అనినబో ఇందు గొప్పగా చెప్పుబడినదేమీ లేదు. బుద్ది యొక్క 
అస్తిత్రము కూడా శరీరముపై ఆధారపడుటబే బుద్ది శరీరము కంటే భిన్టము 
కాదు, అనవలని వచ్చును. 
దేహే మృతే9_పి బుద్ధిశ్చేచ్ళాస్రాదస్తి తథాసతి | 
బుద్ధేరన్యశ్చిదాభాసః ప్రవేశ శుతిషు (శ్రుతః ॥ 851 
35. దోవాము మరణించినా బుద్ది ఉన్గదని శాస్త్రము ద్యారా 
తెలియుననినబో అట్లే బుద్ది కంటె భినమైన చిదాభాన (ప్రవేశము కూడా 
(శ్రతులందు వినుచున్భాను. చూ. బృహదారణ్యక ఉప.4.4.2; ఐతరేయ ఉప: 
1.3.12; తైత్తిరీయ ఉప. 2.6. 


ధీయుక్తస్య ప్రవేశశ్చేన్నెతరేయే ధియః పృథక్‌ | 
ఆత్మా ప్రవేశం సంకల్ప్య ప్రవిష్ట ఇతి గీయతే 11361 
36. బుద్ది, చిదాభాన ఒక్కసారిగ శరీరమును ప్రవేశించుననినబో అట్టు 
కాదు. ఐతరేయోపనిషత్తునందు బుద్ది కంటె వేరుగ ఆత్మ నంకల్సించి శరీరమున 
వ్రవేళించెనని చెప్పబడినది. 


వ్యాఖ్య: బుద్ది శరీరమున ప్రవేశించే ప్రశ్నయే లేదు, అది శరీరములోని 
భాగమగుట చేత. చూ. ఐతరేయ ఉప. 1.3.11-12 


కథం న్విదం సాక్షదేహం మదతే స్యాదితీరణాత్‌ I 
విదార్య మూర్ధసీమానం ప్రవిష్టః సంసరత్యయమ్‌ 118371 


234 వేదాంత్‌ పంచదశి 


37. ఇంద్రియ సహితమైన ఈ శరీరము నేను లేక ఎట్టు జీవింపగలదు?' 
అని తలచి ఆత్మ మూర్హమును చీల్చి శరీరమున ప్రవేశించి అవస్థ్రాతయమున 
నంనరింపసాగెనని ఉపనిషత్తు చెప్పును. 

కథం ప్రవిష్టో౭_ సంబ్లశ్చే తృృష్టిర్వాస్య కథం వద । 
మాయికత్వం తయోస్తుల్యం వినాశశ్చ సమస్తయోః 11881 

38. అసంగమైన ఆత్మ ఎట్టు ప్రవేశించెననినబో నృష్టియైనను అసంగమైన 
ఆత్మ ఎట్టుచేసెనో చెప్పుము. రెండును మాయచే కల్లి ంపబడినవనినబో మాయను 
నళింవదోనినపుడు అవి కూడా నశించును. 


సముత్థాయెష భూతేభ్యస్తాన్యేవాను వినశ్యతి । 
విస్పష్టమితి మైత్రేయ్యె యాజ్ఞవల్య ఉవాచ హి 113911 
39. ప్రజ్ఞాన ఘనమైన ఆత్మయే పంచభూతాత్మకమైన శరీరమును 
ఉపాధిగ చేసికొని బీవత్తము పొందుచున్లుది. ఆ శరీరము ఆత్యంతికముగ 
నళించినపుడు ఆత్మ జీవత్తమును కూడా వదలుకొనుచునది అని మైత్రేయికి 
యాజ్ఞవల్క్యుడు చెప్పెను. బృహదారణ్యక ఉప. 4.5.13. 


అవినాశ్యయ మాత్తేతి కూటస్థః ప్రవివేచితః । 
మాత్రాసంసర్గ ఇత్యేవమసబ్గత్వస్య కీర్తనాత్‌ 14011 
40. ఈ ఆత్మకు వినాశము లేదు” అని (వతి కూటస్టమును ఇతరముల 
నుండి వివేచించుచున్లుది. దేహాదులలో నంనర్గము లేనిది అని ఆత్మ యొక్క 
అనంగత్తమును (శ్రుతి గానము చేయునది. బృహదారణ్యక ఉప. 4.5.14, 4.3.15, 
4.4.22, 


జీవాపేతం వావ కిల శరీరం మియతేన సః । 
ఇత్యత్ర న విమోక్షం_ర్థః కిన్తు లోకాన్తరే గతిః 11411 
41. బీవుడు తొలగినబో శరీరము మరణించును జీవుడు మరణింపడు 
అని పలికే (శతి జీవునకు మోక్షమును నూచింవదు. మరొక లోకమునకు 
పోవుటను సూచించును. ఛాందోగ్య ఉప. 6.11.3, బృహదారణ్యక ఉప. 4.4.2-4. 


నాహం బ్రహ్మేతి బుధ్యేత స వినాశీతి చేన్నతత్‌ । 
సామానాధికరణ్యస్య బాధాయామపి సమృవాత్‌ 114211 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 235 


42. (ఆక్టేపము) బ్రహ యు అవినాళి అగుటచే విశియగు బీవుడు అహం 
(బవ్మాన్మి (నేనే బ్రహ్మమును) అని ఎట్టనగలడు? (సమాధానము తాను 
బేవుడనను భావము నళింపగ (బాధ చెందగా) తాను (బ్రహ్మమునని తెలును 
కొనగలడు. జీవునకు (బహ మునకు ముఖ్య సామానాధికరణ్యము లేకపోయినా, 
ఇట్లు బాధసామానాధికరణ్యము నంభవమే. 


వ్యాఖ్య: రెండు నామవాచకములు ఒకే విభక్తి కలిగి ఉండి ఒకే విషయమును 
సూచించినచో వానికి సమానాధికరణ్యము కలదందురు. అవి రెండూ సర్వ 
విధముల ఒకటియే ఐనచో అది ముఖ్య సామానాధికరణము అనబడును. 'ఘటము 
నందలి ఆకాశము ఘటము వెలుపలి ఆకాశమే” అనినపుడు ఘటాకాశమునకు 
మహాకాశమునకు ముఖ్యసామానాధికరణ్యము చెప్పబడినది. 

రెండింటిలో ఒకటి లోపించి రెండవది మాత్రమే నిలిచినచో అది 
బాధసామానాధికరణము అనబడును. ఆ పామే ఈ త్రాడు అనినపుడు పామునకు 
త్రాడునకు ఏకత్వము చెప్పబడుటలేదు. ఇంతకాలము పాముగ కన్పించినది 
నిజమునకు త్రాడు మాత్రమే అని ఉద్దేశము. అనగా “పాము” లోపించి త్రాడు” 
మిగులుచున్నది. ఇట్లు వాస్తవత్వము లోపించుటయే 'బాధి. 

జీవుడు బ్రహ్మమే అనినపుడు ఇంతకాలము జీవుడని భావించినది 
వాస్తవమునకు, బ్రహ్మమేయని ఉద్దేశము. అనగా జీవభావము లోపించును, 
బాధజెందును, వాస్తవికతను కోలుపోవును. బ్రహ్మభావము మాత్రము మిగులును. 
కనుక జీవ బ్రహ్మముల సంబంధము బాధ సామానాధికరణ్యమని చెప్పబడినది. 


యో9.యం స్థాణుః పుమానేష పుస్టియా స్థాణుధీరివ 
బ్రహ్మాస్మీతి ధియా ప్యేషాహ్యహం బుద్ధిర్నివర్యతే 11481 
43. 'ఆ స్థాణువు ఈ పురుషుడే” అనునపుడు వురుషుడనే భావముచే 
స్థాణువనే భావమునకు లోపము కలుగుచున్భది. అట్లే నేను బ్రహ్మమును అనే 
బోధన కలిగినపుడు నేను అహం అనే భావము తొలగిపోవును. నైష్కర్భ్యనిద్ద 
2.29 
నైష్కర్య సిద్ధావ ప్యేవమాచారెః స్పష్టమీరితమ్‌ I 
సామానాధికరణ్యస్య బాధార్థత్వమతో౭ స్తు తత్‌ 11441 
44. నైమష్కర్య్యునిద్రియందు నురేళ్ళురాచార్యులు ఈ విషయమునే 


236 వేదాంత్‌ పంచదశి 


స్పష్టముగ చెప్పిరి. జీవుని గూర్చిన భ్రాంతి (బుద్రితోడి తాదాత్యము) తొలగినవుడు 
జీవబ్రవ్మాములు ఒక నత్తయే అని తెలియును. కనుక జీవబహ్మములకు 
బాధార్థముననే సామానాధికరణ్యము చెప్పుబడినదని నిళ్ట్ఞయము. 


సర్వం బ్రహ్మేతి జగతా సామానాధికరణ్యవత్‌ । 
అహం బ్రహ్మేతి జీవేన సామానాధికృతిర్భవేత్‌ 1451 
45. మరొక (తుతియందు సర్వము (బవ్మామే” అని జగత్తుతో 
(బ్రహ్మమునకు నామానాధికరణ్యము చెప్పుబడినది. జగత్తుగా కన్ఫించుచున్లు 
ఈ నర్హము కూడా వాస్తవమునకు (బ్రహ్మమే. అట్లే అహం (బ్రహ్మాన్మి అనే 
వాక్ళమున బీవబవ్మాముల ఐక్యత బాధసామానాధికరణ్యము ద్వారా 
నూచింపబడినది. ఛాందోగ్య ఉప. 3.14.1; బృహదారణ్యక ఉప. 14.0. 


సామానాధికరణ్యస్య బాధార్థత్వం నిరాకృతమ్‌ I 
ప్రయత్నతో వివరణే కూటస్థస్య వివక్షయా 11461 
46. పంచపాదికా వివరణమున అహం (బవ్మాన్మి అనే వాక్తమున 

బాధ సామానాధికరణ్యము అతి ప్రయతముతో నిరాకరింపబడినది. కారణ 
మేమన అహం శబ్దమునకు చిదాభానయని కాక కూటస్టమని ఆ (గ్రంథకర్త 
అర్ధము బెప్పును. 

వ్యాఖ్య: అందు జీవబ్రహ్మముల ఐక్యత గాక కూటస్టబ్రహ్మముల ఐక్యతను 
ఉద్దేశించి ముఖ్యసామానాధికరణ్యము స్వీకరింపబడినది. 


శోధితస్త్వంపదార్గో యః కూటస్టో బ్రహ్మరూపతామ్‌ । 
తస్య వక్తుం వివరణే తథోక్తమితరత్ర చ ॥ 471 
47. 'తత్తమనీ” అని వాక్ట్యమున ఉపాధులన్టియు తొలగించినబో త్తం 
పదమునకు కూటన్హమనియే అర్ధము. వివరణ తదితర గ్రంథములందు 
(బ్రహ్మముతో ఈ కూటస్టపు వక్షతయే చెప్పబడినది. 
దేహేంగ్టియాది యుక్తస్య జీవాభాసభ్రమస్య యా । 
అధిష్టానచితిః సైషాకూటస్మాత్ర వివక్షితా ॥148॥ 
48. దేహము ఇంద్రియములు చిదాభాన అనెడి (బ్రమ అనీ ఆరోపింప 
బడిన అధిష్టాన బైతన్యము వేదాంతమునందు కూటస్టమని చెప్పబడినది. 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 237 


జగద్రమస్య సర్వస్య యదధిష్టాన మీరితమ్‌ । 
త్రయ్యంతేషు తదత్ర స్యాద్‌బ్రహ్మశబ్ద వివక్షితమ్‌ 114911 
49. జగత్రనెడి భ్రమ నర్షమునకు అధిష్టానమైన చైతన్యము బ్రహ్మమని 
చెప్పుబడినది. 
ఏతస్మిన్నేవ చైతన్యే జగదారోప్యతే యదా । 
తదా తదేకదేశస్య జీవాభాసస్య కా కథా 501 
50. ఈ వైతన్యముపై నకల జగత్తు ఆరోపింపబడుచుండగా అందొక 
అల్ఫాంళమైన బేవుని మాట చెప్పవలయునా? 


జగత్తదేక దేశాఖ్య సమారోప్యస్య భేదతః । 
తత్త్వం పదార్డౌ భిన్నాస్తో వస్తుతస్వ్వేకతా చితేః 1151 
51. జగత్తు అందలి అంశమైన జీవుడు అనే ఉపాధులను ఆరోపించుట 
చేత తత్‌ త్తం అనే పదములు విభిన్లు విషయములను సూచించునట్టు తోచును. 
వాస్తవమునకు అవి రెండూ ఒకే చైతన్యము. భేదము ఉపాధులయందేగాని 
నిజమునకు లేదు. 


కరృత్వాదీన్నుద్ధిధర్మాన్‌ స్ఫూర్యాఖ్యాం చాత్మరూపతామ్‌ । 
దధద్విభాతి పురత ఆభాసో9 తో భ్రమో భవేత్‌ 521 
52. (ప్రతిఫలిత బైతన్యమగు చిదాభాసయందు చైతన్యమనెడి ఆత్మ 
లక్షణము కర్భత్యము భోక్షృత్యము మొదలగు బుద్దిధర్మములు రెండూ 
కన్సించును. అందుచే అది, చిదాభాన, మాయా కల్పితమైన (భ్రమ. 


కా బుద్ధిః కోల యమాభాసః కో వాత్మాత్ర జగత్మథమ్‌ । 
ఇత్యనిర్ణయతో మోహ సోలి యం సంసార ఇష్యతే 115311 
53. ఈ బుద్ది అనగానేమి? ఆభాన ఎట్టిది? ఆత్మ ఎవరు? ఈ జగత్తు 
ఇచ్చటి కెట్టు వచ్చినది? ఈ (ప్రళ్లేలు ఇదమిళ్హముగా న్నిర్ణయింపబడక పోవుటచే 
అజ్ఞానము ఏర్హడినది. దానినే సంసారమనీ అందురు. 
బుద్ధాదీనాం స్వరూపం యో వివినక్తి స తత్త్వవిత్‌ । 
స ఏవ ముక్తః ఇత్యేవం వేదాన్రేషు వినిశ్చయః 115411 
54. బుద్ధి మొదలగు వాని వాస్తవ స్వరూపమును వివేచించి తెలిసికొనిన 
వ్యక్తియే తత్తవిదుడు. అతడే ముక్తుడని వేదాంతపు నిళ్లయము. 


238 వేదాంత్‌ పంచదశి 


ఏవం చ సతి బనః స్యాత్క స్యేత్యాది కుతర్మజాః । 
ధి 
విడంబనా దృఢం ఖణ్య్యాః ఖబ్బనోక్తి ప్రకారతః 11551 
55. వస్తున్ధీతి ఇట్టుండగా 'బంధమెవరికి' మొదలగు కుతర్కములు 
ఖండన ఖండఖాద్యమున చెప్పుబడిన రీతిగా దృఢముగా ఖండింపవలెను. 


వ్యాఖ్య: బ్రహ్మేమే సత్యమైనచో ఇక బంధమెవరికి మోక్షమెవరికి? ఎవరూ 
లేనిచో వానిని బోధించే ఉపనిషత్తులు నిరర్ధ్థకములు కదా? ఇట్టి ప్రశ్నలకు 
వేదాంతులిట్లు సమాధింతురు: ఈ ప్రశ్నలకు సమాధానము తెలిసియే అడుగ 
బడినవా? లేక తెలియకయా? తెలియక అడిగినచో ఆ తెలియమియే అజ్ఞానము, 
అదియే బంధము. తెలిసియే అడిగినచో ఆ ప్రశ్నలు నినర్ధ్థకములు. మాకు 
సమాధానము తెలిననా నీవేమందువో తెలియక అడిగితిమి అనినచో ఈ తెలియమి 
కూడా అజ్ఞానమే. కనుక మీరు బంధమునందుండుట స్పష్టమే అని సమాధానము. 

కుతర్మములను కుతర్మములతోనే సమాధానింపవలను. ఖండన 
ఖండఖాద్యము శ్రీ హర్షమి[(శ్ర విరచితమైన అద్వైత గ్రంథము. 


వృత్తేః సాక్షితయా వృత్తి ప్రాగభావస్య చ స్థితః 1 
బుభుత్సాయాః తథాజ్ఞోం_స్మీత్యాభాతజ్ఞాన వస్తునః 561 
56. మనన్ఫ్సున ఉదయించే కామాది వృత్తులకు సాక్షిగను అవి 
ఉదయింపక వూర్వము వాని అభావమునకు సాక్షిగను బుభుత్సుకు (తెలినికొన 
వలెననే ఇచ్భ్రకు) సాక్టిగను దానికి పూర్వము నెను అజ్ఞడను అని అనుభవింప 
బడుచున్సు అజ్ఞానమునకు సాక్షిగను శివుడే (కూటస్టవైతనృమే) ఉన్నాడు, 


వ్యాఖ్య: (శ్రుత్య్వనుసారముగ తర్మబద్ధముగ కూటస్థమును బుద్ధి మొదలగు 
వాని నుండి వివేచించి పురాణములందు కూడా ఈ వివేచనము చేయబడినదని 
చూపుచు శివపురాణము నుండి మూడు శ్లోకములను ఉదాహరించుచున్నాడు. 

అసత్యాలంబనత్వేన సత్యః సర్వజడస్య తు | 

సాధకత్వేన చిద్రూపః సదా ప్రేమాస్పదత్వతః 15/11 

ఆనందరూపః సర్వార్థ సాధకత్వేన హేతునా । 

సర్వసంబంధవత్వేన సంపూర్ణః శివసంజ్ఞితః 11581 

57 & 58. అనత్యమగు (ప్రపంచమునకు ఆధారమగుటబే అది నతృ్యము. 

నకల జడపదార్థములను (ప్రకాళింపజేయుటచే అది వైతన్వ స్వరూపము. నర్హదా 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 239 


(పేమాన్తుదమగుటచే అది ఆనందస్పురూపము. అని విషయములను నిద్దింప 
జేయుట చేతను అన్ఫింటితో ఆధారభూతముగ నంబంధపడుట చేతను అది 
అనంతము. అదియే శివము. 


ఇతి శైవ పురాణేషు కూటస్థః ప్రవివేచితః । 
జీవేశత్వాదిరహితః కేవలః స్వప్రభః శివః 1159॥ 
59. ఈ విధముగ శైవపురాణములందు, జీవత్తము ఈశత్యము 
మొదలగునవి లేనిది, అద్దయమైనది న్వయం(్రకాళమైనది నర్హమంగళమైనది 
అగు కూటస్ట్రము వివేచింపబడినది. 


మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతత్వతః । 
మాయికావేవ జీవేశౌ స్వచ్చౌ తౌ కాచకుంభవత్‌ 1160॥ 
60. బీవుడు ఈళ్వరుడు ఇరువురును మాయపై బ్రహ్మము యొక్క 
ప్రతిఫలనములే అని (పతులు చెప్పును. అయినా ఇవి ఇతర మాయాకార్యముల 
కంటె భిన్లములు, స్వచ్భములగుటబచేత. గాజుకుండ ఇతరముల కంటె భినమైనట్ల. 


వ్యాఖ్య: నృసింహ ఉత్తర తాపనీయ ఉప. 9. జీవుని ఉపాధి రజస్తమస్సులచే 
మలినమైన సత్త్వము, ఈశ్వరుని ఉపాధి శుద్ధసత్త్వము అగుటచే అవి బ్రహ్మమును 
చక్కగ ప్రతిఫలింపగలవు. 


అన్నజన్యం మనోదేహాత్‌ స్వచ్చం యద్వత్తథైవ తౌ । 
మాయికావపి సర్వ స్మాదన్యస్మాత్‌ స్వచ్చతాం గతౌ 11611 
61. అన్హుముచే ఏర్పడిన మనస్సు దేహము కంటె స్వచ్చమైనది. అట్లే 
బీవేళ్లరులును మాయికులైనను మాయాకార్యములైన ఇతరములన్చింటి కంటెను 
న్వుచ్చతను పొందిరి. 


చిద్రూపత్వం చ సంభావ్యం చిత్వేనైవ ప్రకాశనాత్‌ । 
సర్వకల్పన శక్తాయా మాయాయా దుష్కరం నహి ॥ 621 
62. చైతన్యమునకు మాత్రమే ప్రకాళన శక్తి ఉన్లది. జీవేళ్లరుల యందు 
ఈ శక్తి కన్సించుటబే అవి బైతన్యస్తురూపములని చెప్పవలెను. నకలమును 
సృష్టించు శక్తిగల మాయకు దుష్కరమేమీ లేదు. 


అస్మన్నిద్రాపి జీవేశౌ చేతనా స్వప్నగౌ సృజేత్‌ । 
మహామాయా సృజత్యేతావిత్యాశ్చర్యం కిమత్ర తే 6811 


240 వేదాంత్‌ పంచదశి 


63. మన నిదయే న్వవమునందు చేతనులైన బీవేళ్ళరులను 
నృష్టించుచుండగా మహామాయ వానిని జాగ్రదవస్థయందే నృష్టించుటలో 
ఆళ్ళర్యమేమున్దుది? ఏమీ లేదు. 

సర్వజ్ఞత్వాదికం చేశే కల్పయిత్వా ప్రదర్శయేత్‌ । 
ధర్మిణం కల్పయేద్యా౭_ స్యాః కో భారో ధర్మకల్బనే 1641 

64. ఆ మహామాయయే నర్హజ్ఞత్యాది ధర్మములను ఈళ్లరునియందు 
సృష్టించి (ప్రదర్శించును. ధర్మి (ధర్మములను కలిగి ఉండునది)ని సృష్టించు 
మహామాయకు ధర ములను నృష్టించుట ఒక భారమా? 


కూటస్థే£_ ప్యతిశంకా స్యాదితి చేన్మా౭_తి శంక్యతామ్‌ | 
కూటస్థమాయికత్వే తు ప్రమాణం న హి విద్యతే 116511 
65. కూటస్టమునందు కూడా అతిళంక చేయరాదు. కూటస్ట్రమును 
కూడా మాయయే నృష్టించినదనుటకు ప్రమాణము లేదు. 
వస్తుత్వం ఘోషయంత్యస్య వేదాంతాః సకలా అపి । 
సపత్నరూపం వస్వన్యన్న సహంతే9 త్ర కించన 11661 
66. కూటన్టము మా(తమే వాస్తవమని నకల వేదాంతములు 
ఘోషించుచున్లువి. దాని కంటే భినమైనది మరొకటి కలదనుటకు అవి సహింపవు. 


(శుత్యర్థం విశదీకుర్మో న తర్మాద్వచ్చ్మి కించన । 
తేన తార్మిక శంకానామత్ర కోత వసరో వద 16711 
67. (తుతుల అర్ధమును విశదీకరించుచున్భాను. కేవల తర్భముచే ఏమీ 
చెప్పుటలేదు. ఇచ్చట తార్కికుల సంళయములతో ఏమి పని? ఏమీ లేదు. 


తస్మాత్ముతర్మం సంత్యజ్య ముముక్షుః శ్రుతిమాశ్రయేత్‌ । 
(శుతౌ తు మాయా జీవేశౌ కరోతీతి ప్రదర్శితమ్‌ ॥ 681 
68. కనుక ముముక్షువు కుతర్మమును వదలివేని (శుతినాశ్రయింప 
వలెను. (శతి బీవేళ్ళరులను మాయయే నృష్టించెనని చెమ్తుచున్లుది. నృసింహ 
ఉత్తరతాపనీయ ఉప.4. 


ఈక్షణాది ప్రవేశాంతా సృష్టిరీశకృతా భవేత్‌ | 
జాగ్రదాదివిమోక్షాంతః సంసారో జీవకర్భకః 1 691 


అష్టమము : కూటస్టదీప ప్రకరణము 241 


69. సృష్టిని నంకల్పించుట మొదలు నృష్టియందు ప్రవేశించుట వరకు 
ఈళ్వరస్పష్టి. జాగ్రదవస్ట మొదలు మోక్షము వరకు గల సంసారము బీవుడు 
సృష్టించినది. చూ. ప్ర. 6.213; 7.4. 

అసబ్గ ఏవ కూటస్థః సర్వదా నాస్య కశ్చన । 
భవత్యతిశయస్తేన మనస్యేవం విచార్యతామ్‌ 1170॥ 

70. కూటన్టము నర్హదా అనంగమే. దానికి వికారము లేదు. ఈ 

విధముగ మనస్సునందు విచారింపవలెను. 


న నిరోధో న చోత్పత్తిర్న బద్దోన చ సాధకః । 
న ముముక్షుర్న వై ముక్త ఇత్వేషా పరమార్థతా 1171 
71. (కూటస్థమునకు) మరణము లేదు జన్మము లేదు. బద్దుడైనవాడు 
లేడు సాధకుడును లేడు. మోక్షమును కోరువాడు లేడు. మోక్షము పొందినవాడును 
లేడు. ఇదే పరమనత్యము. చూ. అమృతబిందు ఉప. 10 


అవాజ్మనసగమ్యం తం శ్రుతిర్పోధయితుం సదా। 
జీవమీశం జగద్వాపి సమాశ్రిత్య ప్రబోధయేత్‌ 1172॥ 

72. వాక్కు చేతను మనస్సు చేతను (గ్రహింప శకృముగాని తత్త్యమును 
బోధించుటకు జీవుడు జగత్తు ఈళ్ళరుడు అనే కల్పనలను ఆశ్రయించి (వతి 
ప్రయత్సించును. 

యయా యయా భవేత్సుంసాం వ్యుత్పత్తిః ప్రత్యగాత్మని । 
సాసైవ ప్రక్రియేహ స్యాత్సాధ్వీత్యాచార్య భాషితమ్‌ 17811 

73. ఏయే ప్రక్రియచే మానవులకు ప్రత్యగాత్మయందు తత్పరత 

కలుగునో ఆయా ప్రక్రియే నర్నియినదే అని నురేళ్ళరాచార్యులనిరి. 


వ్యాఖ్య: వస్తుతత్వము ఒకటియే అని (శ్రుతులు బోధింపవలసినపుడు ఒక 
విధమున చెప్పక వివిధములుగ (శ్రుతివాక్యములుండుట ఏల? (శ్రోతల గ్రహణశక్తి 
వివిధములుగ ఉండుట చేత వారికర్థమగు వివిధ రీతులలో [శ్రుతి బోధించును. 
శ్రుతి బోధ్యమగు తత్త్వము ఒకటియే. 


శ్రుతితాత్సర్యమభీలమబుద్ద్వా (భ్రామ్యతే జడః । 
వివేకీ త్వఫీలం బుద్ధా తిష్టత్యానంద వారిధౌ 1741 


242 వేదాంత్‌ పంచదశి 


74, మందబుద్దులు (శ్రుతి తాత్తుర్భమును నమ(గ్రముగ తెలియజాలక 
పరిభమింతురు. వివేకి నమ్మగముగ తెలినీకొని ఆనంద నము(ద్రమునందు 
వవ్వుళించును. 


మాయామేఘో జగన్నీరం వర్షత్వేష యథా తథా । 
చిదాకాశస్య నో హానిర్న వా లాభ ఇతి స్థితిః 117511 
75. మాయయనెడి మేఘము జగత్తు అనెడి జలమును ఎట్రినను 
వర్షింపనిమ్ము. దాని వలన జుద్ద బైతన్యమనే ఆకాళమునకు కలుగు హానియు 
లేదు వచ్చు లాభము లేదు. ఇదియే వస్తున్థితి. 


ఇమం కూటస్థదీపం యోనుసంధత్తే నిరంతరమ్‌ । 
స్వయం కూటస్థరూపేణ దీష్యతే౭ సౌ నిరంతరమ్‌ 117611 
76. ఈ కూటస్టదీపప్రకరణమును నిరంతరముగ అనునంధానము 
చేయు వురుషుడు న్వాయముగ కూటన్టన్వరూపుడై నిరంతరముగ దీవించును. 


అష్టమ ప్రకరణము: సమాప్తము 


నవమము : ధ్యాన దీప ప్రకరణము 


సంవాది భ్రమవద్రృహ్మృతత్తోపాస్తాపి ముచ్యతే । 

ఉత్తరే తాపనీయే9_తః (శ్రుతోపాస్తిరనేకధా 1111 

1. సంవాదిభ్రమచే కార్భరతుడైనవానికి ఫలము లభించినట్టు (బ్రహ్మ 
తత్త్వమును ఉపానించుటచే కూడ మోక్షము నొందవచ్చును. కనుకనే న్ధానింహ 
ఉత్తరతాపనీయ ఉపనిషత్తు నందు వలు విధములైన ఉపాసనలు వర్ణింప 
బడినది. 


వ్యాఖ్య: సాధన చతుష్టయ సంపన్నులై (శ్రవణమననాదులచే (బ్రహ్మతత్త్వ్వమును 
వివేచించి అపరోక్షానుభూతి పొందుటకు సామర్థ్యము లేని వారు (బ్రహ్మమును 
ఉపాసించుటచే కూడా మోక్షము పొందవచ్చును. సంవాది భ్రమ ఎట్టిదో 
సోదాహరణముగ క్రింది శ్లోకములలో వర్ణింపబడుచున్నది. 


మణి ప్రదీపప్రభయోర్మణిబుద్వాభిధావతోః | 

మిథ్యాజ్ఞానావిశేషేల_పి విశేషో౭_ర్ధక్రియాం ప్రతి 1121 

2. మణి యొక్క కాంతిని దీపము యొక్క కాంతిని మణియే అని 
(భ్రమించి దానిక్రా పరుగెత్తిన వారిలో మిథ్యాజ్ఞానము వరకు విశేషము లేక 
పోయినా వారి పరుగు ఫలవంతమగుటలో విశేషమున్లది. 


వ్యాఖ్య: మణికాంతిని మణి అని భ్రమించి పరుగెత్తిన వానికి మణి 
లభించును. భ్రాంతియే ఐనా ఫలవంతమగు భ్రాంతి అగుటచేత ఇది సంవాది భ్రమ 
అనబడినది. 


దీపో. పవరకస్యాంతర్వర్తతే తత్రభా బహిః । 
దృశ్యతే ద్వార్యథా9_ న్యత్ర తద్వద్దృష్టా మణే ప్రభా 1181 
243 


244 వేదాంత్‌ పంచదశి 


3. దీపము గది లోపల ఉనది. దాని కాంతి బయట కనిపించు చున్లుది. 
అట్లే మణి యొక్క కాంతి కూడా మరొకబోట కనువించినది. 


దూరే ప్రభాద్వయం దృష్ట్యా మణిబుద్ధాభిధావతోః 1 

ప్రభాయాం మణీిబుద్ధిస్తు మిథ్యాజ్ఞానం ద్వయోరపి 141 

4. దూరము నుండి ఇరువురు పురుషులు రెండు కాంతులను చూచి ఆ 
కాంతులే మణులని (భ్రమించి వానికై పరుగెత్తిరి. కాంతియే మణియని భావించే 
మిధ్యాజ్ఞానము ఇరువురకును సమానమే. 


న లభ్యతే మణిర్దీపప్రభాం ప్రత్యభిధావతా । 

ప్రభాయాం ధావతావశ్యం లభ్యేతైవ మణిర్మణేః 11511 

ర్‌. దీపకాంతిని గూర్చి పరుగెత్తిన వానికి మణి లభింపదు. కాని మణి 
కాంతిని గూర్చి) పరుగెత్తినవానికి మణి అవళ్ళము లభించును. 


దీపప్రభామణిభ్రాంతిర్విసంవాదిభ్రమః స్కృతః । 

మణిప్రభామణిభ్రాంతిః సంవాదిభ్రమ ఉచ్యతే 1161 

6. దీపకాంతిని మణి అని (భ్రమించుట వినంవాది భ్రమ అనబడినది, 
క్రయాసాఫల్యము లేకపోవుట చేత. మణికాంతిని మణి అని (భ్రమించుట 
నంవాది బ్రమ అనబడినది, దానిని గూర్చిన (క్రియ నఫలమగుట చేత, 


బాష్పం ధూమతయా బుద్దా తత్రాజ్ఞారానుమానతః । 

వహ్నిర్యదృచ్చయా లబ్ధః న సంవాదిభ్రమో మతః | ౯1 

7. మంచును పొగయని భ్రమించి అచ్చట అగ్గి ఉండునని అనుమానించి 
యాదృచ్చికముగా అగ్జిని సంపాదించినబో అది నంవాదిభ్రమ అగును. 


గోదావర్యుదకం గంగోదకం మత్వా విశుద్ధయే I 

సంప్రోక్ష్య శుద్ధిమాష్నోతి స సంవాదిభ్రమో మతః 118 

రి. గోదావరీ జలమును గంగాజలమని (భ్రమించి చుద్రిని ఆశించి 
సంప్రోక్లణ చేసికొని చుద్రిపొందినబో అది నంవాది భ్రమ అగును. 


జ్వరేణాప్తః సన్నిపాతం భ్రాంత్యా నారాయణం స్మరన్‌ । 

మృతః స్వర్గమవాష్నోతి స సంవాది భ్రమో మతః 119॥ 

9. నన్చిపాత జ్యరముచే పలవరించుచు ఒకడు నారాయణ స్మరణము 
చేసి మరణించి న్వర్గమును పొందినబో అది నంవాది భ్రమ అగును. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 245 


వ్యాఖ్య: అనగా ఫలప్రాప్తి ఐనచో దానికి కారణమెట్టి అసంగతమైనను 
సంవాది భ్రమయే అగును. 

ప్రత్యక్షస్యానుమానస్య తథా శాస్త్రస్య గోచరే । 

ఉక్తన్యాయేన సంవాదిభ్రమాః సంతి హి కోటిశః 1101 

10. ప్రత్వక్త అనుమాన, శాన్ర్రప్రమాణములందు పైన చెప్పబడిన రీతిగా 
నంవాది (భ్రమలు కోట్లకొలది గలవు. 


అన్యథా మృత్తికాదారుశిలాః స్యుర్ణేవతాః కథమ్‌ । 

అగ్నిత్వాదిధియోపాస్యాః కథం వా యోషి దాదయః ॥ 11 

11. అట్టుగానిబో మట్టి కొయ్య రాళ్ళు దేవతలెటెనవి? యువతి 
మొదలగునవి అగ్జి మొదలైనవిగా ఉవానింపబడుటెట్టు? 


వ్యాఖ్య: చూ. ఛాందోగ్య ఉప. కవ అధ్యాయము, 5.8.1; మృత్తికాదులు 
దేవతలు కాకపోయినను దేవభావముతో పూజింపబడి ఫలమునిచ్చుచున్నవి. 
పంచాగ్ని విద్యయందు స్తీ అగ్నిగా ఉపాసింప బడును. 


అయధథావస్తువిజ్ఞానాత్సలం లభ్యత ఈప్సితమ్‌ । 

కాకతాలీయతః సో£_యం సంవాది భ్రమ ఉచ్యతే 1112॥ 

12. శాస్త్రవిహితమైనను కాకపోయినను ఒక మార్గమున కాకతాభీయ 
న్యాయమున ఇష్టార్థ నీద్దియినబో అది నంవాది బ్రమ అనబడును. 

స్వయం భ్రమో9 పి సంవాదీ యథా సమ్యకృల(ప్రదః । 

బ్రహ్మతత్వోపాసనాపి తథా ముక్తి ఫలప్రదా 11131 

13. స్వతః బ్రమయే ఐనను నంవాదిభమ ఫలవ్రదమైనట్లే (బ్రహ్మ 
తత్త్వమును ఉపానీంచుట కూడా అట్లే ముక్తి ఫలము నొసగును. 

వ్యాఖ్య: బ్రహ్మమునకు కల్పించిన రూపములు మిథ్యయైనను అట్టి (బ్రహ్మపు 
ఉపాసన ముక్తి నొసగును. ప్రతీకల ద్వారా తప్ప బ్రహ్మమును ఉపాసింపసాధ్యము 
కాదు. 

వేదాంతేభ్యో (బ్రహ్మతత్వమఖండైక రసాత్మకమ్‌ I 

పరోక్ష మవగమ్యెతదహ మస్మీత్యుపాసతే ne 

14. వేదాంతముల నుండి అఖండము నీకరనము అగు (బ్రహ్మ 


246 వేదాంత్‌ పంచదశి 


తలత్త్యమును పరోక్షముగ తెలిసికొని ఇదియే (ఈ (బ్రహ్మమే) నేను అని 
ఉపానింపవలెను. 


ప్రత్యగ్‌వ్యక్తిమనుల్లిఖ్య శాస్తాద్విష్వాది మూర్తివత్‌ । 

అస్తి బ్రహ్మేతి సామాన్యజ్ఞానమత్ర పరోక్షధీః 111541 

15. ప్రత్యగాత్మయే (బ్రహ్మమని తెలినికొనక శాస్తాది పఠనజన్యమైన 
విమ్ణవు మొదలగు దేవతల వలె (బ్రహ్మము కలదు అనే సామాన్య జ్ఞానము 
ఇచ్చుట పరోక్ష జ్ఞానమనబడినది. 


చతుర్భుజాద్యవగతావపి మూర్తిమనుల్లిఖన్‌ | 

అక్షైః పరోక్షజ్ఞాన్యేవ న తదా విష్ణుమీక్షతే 11611 

16. విష్ణువు చతుర్భుజుడు మొదలగు జ్ఞానము శాస్త్రము నుండి ఎంత 
వివరముగా తెలినినను సాక్షాత్తుగ విమ్ణుదర్భునము కానంత వరకు, కన్నులలో 
చూడనంత వరకు, అది పరోక్ష జ్ఞానమే అగును. 


పరోక్షత్వాపరాధేన భవేన్నాతత్త్వవేదనమ్‌ । 

ప్రమాణేనైవ శాస్తేణ సత్త్వ్వమూర్తేర్విభాసనాత్‌ 1 171 

17. పరోక్షమైనంత మాత్రమున ఈ జ్ఞానము దోషయుక్తము కాజాలదు. 
ప్రమాణములగు శాస్త్రముల చేతనే విమ్ణవు యొక్క మూర్తి వర్ణింపబడినది. 

సచ్చిదానందరూపస్య శాస్త్రాద్భానే9_ ప్యనుల్లిఖన్‌ 1 

ప్రత్యజ్బ సాక్షిణం తత్తు బ్రహ్మ సాక్షాన్న వీక్షతే 11181 

18. శాస్త్రము నుండి బ్రహ్మము నచ్చిదానందాత్మకమని తెలినికొనినను 
తన యందలి సాక్షియగు ప్రత్యగాత్మయే (బ్రహ్మమని తెలియు వరకు 
(బ్రహ్మమును అపరోక్షముగ తెలినికొనలేడు. 


శాస్తోక్తేనైవ మార్గేణ సచ్చిదానంద నిశ్చయాత్‌ । 
పరోక్షమపి తద్‌జ్ఞానం తత్వజ్ఞానం న తు భ్రమః 11941 
అల Ey Ey 
19. శ్యాస్తోక్త మార్గమున నచ్చిదానంద (బ్రహ్మమును తెలినికొనినబో ఆ 
జ్ఞానము పరోక్షమైనను తత్త్యజ్ఞానమే, (భ్రమ కాదు. 
బ్రహ్మ యద్యపి శాస్తేషు ప్రత్యక్వేనైవ వర్ణితమ్‌ । 
మహావాక్షైస్తథా ప్యేతద్‌ దుర్చోధమవిచారిణః 11201 


నవమము :ధ్యానదీప ప్రకరణము 247 


20. బ్రహ్మము ప్రత్యగాత్మయే అని శాస్ర్రములందును మహావాక్తము 
అందును వర్థింపబడినను ఈ విషయము విచారణ లేక అవగతము కాదు. 


దేహాద్యాత్మత్వవి బ్రాంతౌ జాగ్రత్యాం న హఠాత్పుమాన్‌ । 

బ్రహ్మాత్మత్వేన విజ్ఞాతుం క్షమతే మందధీత్వతః 112111 

21. మందబుద్దిచే దేహాదులే ఆత్మ అనే (భాంతి ఉన్ఫుంత వరకు 
మానవులు హఠాత్తుగ (బ్రహ్మమే ఆత్మయని [గగ్రహింపజాలరు. 


బ్రహ్మమాత్రం సువిజ్ఞేయం (శ్రద్ధాలోః శాస్త్రదర్శినః । 

అపరోక్ష ద్వైతబుద్ధిః పరోక్షాద్వైతబుద్ధ్యనుత్‌ 1221 

22. ప్రత్వక్షముగ ద్రైతమును చూచుటతో పరోక్షముగ అద్దైతమును 
ఎరుగుటకు విరోధము లేదు కనుక (్రద్దాచువు శాస్త్రపారంగతుడు. అగు 
పురుషుడు నులభముగనే (బ్రహ్మమును గూర్చి పరోక్షముగా తెలినికొనగలడు. 


అపరోక్షశిలాబుద్ధిర్న పరోక్షేశతాం నుదేక్‌ । 

ప్రతిమాదిషు విష్ణుత్వే కో వా విప్రతిపద్యతే 11231 

23. (ప్రత్యక్షముగ శిలావిగ్రహమును చూచుచున్లును అది ఈళశ్లరుడను 
పరోక్షజ్ఞానము తొలగదు. (ప్రతిమాదులయందు విష్ణు భావమును ఏ భక్తుడు 
కాదనును? 


అడ్రద్ధాలోరవిశ్వాసో నోదాహరణ మర్హతి । 

శ్రద్ధాలోరేవ సర్వత్ర వైదికే ప్వధికారతః 112441 

24. (శ్రద్ధారహితుల అవిశ్యానము గణింప పనిలేదు. వైదిక కర్మలన్నీ 
నిర్హ్యర్తించే అధికారము, అర్హత, (శ్రద్దావంతులకే కలదు. 

సకృదాప్తోపదేశేన పరోక్షజ్ఞాన ముద్భవేత్‌ । 

విష్ణుమూర్వ్యుపదేశో హి న మీమాంసా మపేక్షతే 1254 

25. ఆప్రపురుషుల ఉపదేశముచే అరుదుగా (బ్రహ్మము గూర్చిన పరోక్ష 
జ్ఞానము కలుగవచ్చును. విష్ణుమూర్తి నరూపము తెలియుటకు మీమాంసా 
శాస్త్రము పఠింప పనిలేదు కదా. 

కర్మోపాస్తీ విచార్యేతే అనుష్టేయవినిర్ణయాత్‌ । 

బహుశాఖా విప్రకీర్ణం నిర్దేతుం కః ప్రభుర్నరః 1126॥ 


248 వేదాంత్‌ పంచదశి 


26. అనుసరణయందు నంళయములుండుట వలన కర్మలు ఉపాననలు 
శాస్త్రమునందు చర్భింపబడినవి. కానిబో అనేక శాఖలయందు చెదరి ఉన 
నిర్హేకములను నంగ్రహించుటకు మానవమాత్రుడెవడు నమద్దుడగును? 


నిర్జీతోత_ర్థః కల్పసూత్రైర్థధిస్తావతాస్తికః I 
(a) జాని జటా! 
విచార మంతరేణాపి శకోనుష్టాతు మజ్జుసా 112711 
27. అట్టి కర్మలు ఉపాననలు చక్కగా అర్థనిర్ణయము చేయబడి 
కల్పనూతములందు పొందువరపబడినవి. ఆస్తికుడైన పురుషుడు వానిని ఏ 
విచారము లేకయే అనుష్టింపవచ్చు). 


వ్యాఖ్య: శిక్ష కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందము జ్యౌతిషము అని 
వేదమునకు ఆరు అంగములు. కల్పమునందు ఆరు ఉపాంగములను జైమిని, 
ఆశ్వలాయన, ఆపస్తంబ, బోధాయన, కాత్యాయన, వైఖానస బుషులు రచించిరి. 


ఉపాస్తీనామనుష్టాన మార్షగ్రంథేషు వర్ణితమ్‌ । 

విచారాక్షమమర్యాశ్ళ్చ తచ్చుత్వోపాసతే గురోః 1128॥ 

28. ఉపాననలను అనుష్టించే విధములు ఇతర (గంథములందు 
బుషులు వర్ణించిరి. విచారణ చేయు సామర్థ్యము లేని మానవులు గురువు 
నుండి వానిని విని ఉపాసింతురు. 


వేదవాక్యాని నిర్ణేతుమిచ్చన్మీమాంసతాం జనః । 

ఆప్తోపదేశమాత్రేణహ్యనుష్థానంతు సంభవేత్‌ 12911 

29. వేదవాక్యములకు అర్థము నిర్ణయింపగోరే మానవులు మీమాంన 
చేయుదురుగాకు కర్మానువ్చానము ఆప్తవురుషుల (గురువుల) ఉపదేశము 
చేతనే చేయవచ్చు). 


బ్రహ్మసాక్షాతృతిస్వేవం విచారేణ వినా నృణామ్‌ | 

ఆపష్తోపదేశమాత్రేణ న సంభవతి కుత్రచిత్‌ 301 

30. కాని బ్రహ్మమును గూర్చిన అపరోక్ష జ్ఞానము విచారణ లేక 
గురూపదేశ మాతమున ఎబ్బటను కలుగదు. 


వ్యాఖ్య: విచారణము అనగా విమర్శనాయుతమైన మననము ఏకాగ్రమైన 
ధ్యానము కూడా. చూ. వివేకచూడామణి 13,15. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 249 


పరోక్ష జ్ఞాన మశ్రద్దా ప్రతిబధ్నాతి నేతరమ్‌ । 
లు ఇ ఖ 
అవిచారో౭_పరోక్షస్య జ్ఞానస్య ప్రతిబంధకః 11314 
31. పరోక్షజ్ఞానము కలుగుటకు అ(శ్రద్రయే ఆటంకము. విచారణ చేయ 
లేకపోవుట అపరోక్ష జ్ఞానమునకు ఆటంకము. చూ. వివేకచూడామణి 11; 
అపరోక్షానుభూతి 11. 


విచార్యాప్యాపరోక్ష్యేణ బ్రహ్మాత్మానం న వేత్తి చేత్‌ | 

అపరోక్ష్యావసానాత్‌ భూయో భూయో విచారయేత్‌ 11321 

32. విచారణ చేసీ కూడా (బ్రవ్మాత్మైక్తము అపరోక్షముగ తెలియనిబో 
అపరోక్షజ్ఞానము కలుగు వరకు మరల మరల విచారింపవలెను. 


విచారయన్నామరణం నైవాత్మానం లభేత చేత్‌ । 

జన్మాంతరే లభేతైవ ప్రతిబంధక్షయే సతి 11881 

33. మరణము వరకు విచారించినను ఆత్మజ్ఞానము కలుగనిబో 
జన్మాంతరమున (ప్రతిబంధములు తీరగా లభింవనే లభించును. 


ఇహ వాల _ముత్ర వా విద్యేత్యేవం సూత్రకృతోదితమ్‌ । 

శృణ్వంతోల_ప్యత్ర బహవో యన్న విద్యురితి (శ్రుతిః 1341 

34. ఈ జన్మము నందైనను మరుజన్మమునందైనను అపరోక్షజ్ఞానము 
కలుగునని (బ్రహ్మనూత్రకారుడు చెప్పెను. అద్దైతసత్యమును వినియు ఈ 
జన్మమున సాక్షాత్కరించుకొననివారు అనేకులని (శ్రతియు చెప్పును. చూ. 
(బ్రహ్మనూత్రములు 3.4.51; కఠ ఉప. 2.7 


గర్భ ఏవ శయానః సన్వామదేవో9_వ బుద్ధవాన్‌ । 

పూర్వాభ్యస్తవిచారేణ యద్వదధ్యయనాదిషు 113851 

38. పూర్చుజన్నుమున అభ్యసించిన విచారణ బలముబే గర్భము 
నందుండగనే వామదేవునకు బ్రవ్మాత్మైక్క బోధ కలిగెను. అధ్యయనాదు లందు 
కూడా ఇట్టి ఫలితములను చూచుచుందుము. చూ. ఐతరేయ ఉప. 2.5 


బహువారమధీతే9_ పి యదానాయాతి చేత్సునః । 

దినాంతరే£_ నధీత్యైవ పూర్వాధీతం స్మరేత్పుమాన్‌ 1 8611 

36. పలుమారు చదివినా జ్ఞాపకమునకు రాని పాఠము మరొకనాడు 
చదువకనే గుర్తునకు వచ్చును, పూర్తుము చదివి ఉండుట చేత. 


250 వేదాంత్‌ పంచదశి 


కాలేన పరిపచ్యంతే కృషిగర్భాదయో యథా । 

తద్వదాత్మవిచారో౭_పి శనైః కాలేన పచ్యతే TEx 

37. వైర్లు, గర్భము మొదలగునవి యథాకాలమున పంటకు వచ్భునట్లో 
ఆత విచారణ కూడా నిదానముగ యథాకాలమున పక్షుమునకు వచ్చును. 


పునః పునర్విచారే9_పి త్రివిధ ప్రతిబంధతః । 

న వేత్తి తత్వమిత్యేతద్వార్తికే సమ్యగీరితమ్‌ 1381 

38. మరల మరల విచారణ చేసినా మూడు విధముల ప్రతిబంధకముల 
వలన తత్తజ్ఞానము కలుగదు. శ్రీ నురేళ్ళరాచార్యులు తమ వార్తికమున ఈ 
విషయమును న్పష్టముగా చెప్పిరి. 

వ్యాఖ్య: ఆ వార్తిక శ్లోకముల తాత్సర్యము 39 నుండి 45 వరకు చెప్పబడు 
చున్నది. 39, 40 శ్లోకములు సంబంధవార్తికమున 294,295. వార్తిక సారమున 
203 నుండి 206 వరకు ఇచ్చట 41 నుండి 45 వరకు చెప్పబడినవి. 


కుతస్తద్‌ జ్ఞానమితి చేత్తద్ధి బంధ పరిక్షయాత్‌ । 

అసావపి చ భూతో వా భావీ వా వర్తతే9 థ వా॥39॥ 

39. (మునుపు కలుగని) తత్త్యజ్ఞానము ఇప్పుడేల కలుగుచునదనినబో 
భూత భవివ్య వత్తమానములైన ఆటంకములు పూర్తిగ తొలగినంతనే జ్ఞానము 
కలుగును. 


అధీతవేదవేదార్గోత ప్యత ఏవ న ముచ్యతే । 

హిరణ్యనిధిదృష్టాంతాదిదమేవ హి దర్శితమ్‌ 114011 

40. కనుకనే వేదమును వేదార్థమును చక్కగా అధ్యయనము చేఐనా 
మోక్షము కలుగదు. దాబిపెట్టబడిన నువర్ణనిధి ఉదాహరణముచే (ప్రతి 
బంధకములు ఉండుటచే జ్ఞానము కలుగదని చూపబడినది. 


వ్యాఖ్య: ఛాందోగ్య ఉప. రి.3.2. బంగారు బిందెలు పూడ్చి ఉంచబడిన 
నేలపై అనుదినము నడచుచున్నను అచ్చట బంగారము కలదని అతనికి తెలియక 
పోవచ్చును. 


అతీతేనాపి మహిషీస్నేహేన ప్రతిబంధతః । 
భిక్షుస్తత్వం న వేదేతి గాథా లోకే ప్రగీయతే 114111 


నవమము :ధ్యానదీప ప్రకరణము 251 

41. వూర్వము తనకు తన గేదెపై గల స్ట్రేహము వలన పిదప నన్ద్యుసించి 

భిక్షువైనను ఆ స్ట్రేహము వదలనందున అతనికి తత్తృజ్ఞానము కలుగలేదని 
పురాణములందు చదువుదుము. 


అనుసృత్య గురుః స్నేహం మహిష్యాం తత్వ్వముక్తవాన్‌ | 

తతో యథావద్వేదైష ప్రతిబంధస్య సంక్షయాత్‌ 11421 

42. అది తెలిసిన గురువు గేదె ఉపాధిగా గల (బ్రహ్మమును గూర్చి 
ఉపదేశించెను. అపుడు గేదెయందలి స్ట్రేహమనే ఆటంకము తొలగగా 
భిక్షువునకు జ్ఞానోదయమయ్యైెను. 


ప్రతిబంధో వర్తమానో విషయాసక్తిలక్షణః | 

ప్రజ్ఞామాంద్యం కుతర్మశ్చ విపర్యయదురాగ్రహః 11481 

43. మందబుద్ది, వితండవాదము, విపరీతభావనయగు ఆత్మ యొక్క 
కర్భత్య భోక్టత్యములందు దృఢవిశ్యానము,  విషయభోగములందు ఆసక్తి 
అనునవి వర్తమానములగు ప్రతిబంధములు. 


శమాద్ర్యైః శ్రవణాద్యైశ్చ తత్ర తత్రోచితైః క్షయమ్‌ । 

నీతేల_స్మిన్‌ ప్రతిబంధే౭_తః స్వస్య బ్రహ్మత్వ మశ్ళుతే 144 

44. ళమదమాదుల అభ్వానము చేతను (శవణమననాదుల చేతను 
ఆయా ప్రతిబంధములు నళింపగా ప్రత్యగాత్మయే (బ్రహ్మమని తెలినికొనును. 
చూ. బృహదారణ్యక ఉప.4.4.23; 2.4.5; వివేక చూడామణి 22-27, 69,70. 


ఆగామి ప్రతిబంధశ్చ వామదేవే సమీరితః । 

ఏకేన జన్మనాక్షీశో భరతస్య త్రిజన్మభిః 1451 

45. మరుజన్ములను కలిగించే ప్రారబ్దశేషము ఆగామి లేక భావి 
ప్రతిబంధము. వామదేవమహర్షికి అది ఒక జన్మమున తొలగెను. భరతునకు 
మూడు జన యులు పట్టను. 


యోగ ట్రష్టస్య గీతాయామతీతే బహుజన్మని | 

ప్రతిబంధక్షయః ప్రోకో న విచారోప్యనర్థకః 14611 

46. భగవద్గతయందు ఈ జన్మమున ముక్తినొందని యోగి బహు 
జన్మముల అనంతరమైనా ప్రతిబంధములను తొలగించుకొనునని చెప్పు 


252 వేదాంత్‌ పంచదశి 


బడినది. ప్రతిబంధములు తొలగగనే ముక్త్‌ కలుగుట చేత విచారణ నిష్టులము 
నిరర్థకము కాదు. చూ. భగవద్గీత 6.41-45. 47 నుండి 50 వరకు . 

ప్రాప్య పుణ్యకృతాన్‌ లోకానాత్మతత్త్వవిచారతః । 

శుచీనాం శ్రీమతాం గేహే సాభిలాషో9 భిజాయతే 114711 

47. ఆత్మ తత్త్యవిచారబలమున స్వర్గాది వుణ్యలోకములను అనుభవించి 
ఇంకా భోగేచ్చు ఉన్గబో చచిమంతులు ధనవంతులు అయిన తల్లిదండ్రులకు 
జనించును. 


అథవా యోగినామేవకులే భవతి ధీమతాం । 

నిఃస్పృహో బ్రహ్మతత్త్వ్వస్య విచారాత్తద్ధి దుర్లభమ్‌ 1118 

48. లేదా, భోగేచ్చు లేక, అత్యంతమగు వైరాగ్యమున్భబో ఆత్మ విచారణ 
దక్షులగు యోగుల కుటుంబముననే జన్మించును. ఇట్టి జన్మము అల్ల 
పుణ్యముచే లభింపకపోవుటచే దుర్రభము. 


తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వదేహికమ్‌ । 

యతతే చ తతో భూయస్తస్మాదేతద్ధి దుర్లభమ్‌ 149 

49. ఇట్టి జన్మమున పూర్తుజన్మమునందు నంపాదించిన తత్తవిచార 
నంబంధమగు బుద్దిని మరల పొందును. అంత మా(త్రమే గాక మునుపటి 
కంటే తీవమగు ప్రయత్మము చేయును. ఈ కారణము చేతనే ఇట్టి జన్మము 
ద్యుర్తభము. 


పూర్వాభ్యాసేన తేనైవ పహ్రీయతే హ్యవశో9 పి సః। 

అనేక జన్మసంసిద్ధస్తతో యాతి పరాంగతిమ్‌ 115011 

50. ఇష్టములేకున్ఫను అతడు పూర్యాభ్యాన బలమున పురోగతి 
చెందును. ఇట్లనేక జన్మములందు చేసిన ప్రయత్తుము వలన తత్తజ్ఞాన 
నంపన్ఫుడై మోక్షము నొందును. 


బ్రహ్మలోకాభివాంఛాయాం సమ్యక్సత్యాం నిరుధ్య తామ్‌ | 

విచారయేద్య ఆత్మానంనతు సాక్షాత్మరోత్యయమ్‌ 115111 

51. (బబ్రహ్మలోకానుభవమును గూర్చి తీవ్రమగు కోరిక ఉనను దానిని 
అణచి ఆత ్రవిచారణము చేనీన మోక్షము లభింపదు. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 253 


వ్యాఖ్య: మరొక విధమైన ఆగామి ప్రతిబంధకము సూచింపబడినది. ముక్తికి 
కోరికలు లేకుండుట వలన అర్హత కలుగనేగాని వానిని అణచుట వలన కాదు. 
చూ. ముండక ఉప. 3.2.1-2 


వేదాంతవిజ్ఞానసునిశ్చితార్థా ఇతి శాస్త్రతః । 

బ్రహ్మలోకే స కల్పాంతే బ్రహ్మణా సహ ముచ్యతే 115211 

52. అట్టి కోరికలు గలవారు, వేదాంతమునందలి అర్ధమును దృఢముగ 
(గ్రహించినవారు, బ్రవ్మాలోకమునకేగి అచ్చట నుండి కల్ళాంతమున (నాలుగు 
యుగములు గడచిన పిదప) (బ్రహ్మతో కూడా ముక్తులగుదురు. చూ. ముండక 
ఉప. 3.2.6; బృహదారణ్యక ఉప. 6.2.15 


కేషాంజ్బత్స విచారో౭_పి కర్మణా ప్రతిబధ్యతే | 

(శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య ఇతి (శ్రుతేః 1581 

53. మరికొందరికి ఆత్మవిచారమే వారి పాపకర్మముల వలన అడ్డగింప 
బడును. పలువురకు వినుటకు కూడా ఇది లభింపదని (వతి బెప్పుచున్భది. 


వ్యాఖ్య: కఠ ఉప.1.2.7. ఆత్మవిచారణ చేసినవారికి ముందు వెనుకలుగ 
ముక్తి కలుగుచుండ తీవ్రపాపులను అట్టి విచారణ చేయవలెననే బుద్ధి కూడా 
జనింపదు. 


అత్యంత బుద్ధిమాంద్యాద్వా సామగ్రా వాష్యసంభవాత్‌ । 

యో విచారం న లభతే బ్రహ్మోపాసీత సో౭_నిశమ్‌ 115411 

54. మిక్కిలి మందబుద్రిచేగాని పరిస్టితులు అనుకూలింపకపోవుట వలన 
గాని విచారణ సాధ్యము కానిబో అట్టి ముముక్షువు నిరంతరము (బ్రహ్మమును 
ఉపానీంపవలెను. 


నిర్గుణ బ్రహ్మతత్వస్య న హ్యుపాస్తేరసంభవః । 

సగుణ బ్రహ్మణీవాత్ర ప్రత్యయావృత్తి సంభవాత్‌ ॥ 551 

55, నిర్గుణ (బ్రహ్మ తత్త్వమును ఉపానించుట అనంభవమేమీ కాదు. 
ఉపాసన అనగా ప్రత్యయము నావృత్తి చేయుట గనుక అది నగుణ (బ్రహ్మము 
పట్ల సాధ్యమైనట్లో నిర్గుణ(బ్రహ్మము పట్ల కూడా సాధ్యమగును. 

వ్యాఖ్య: పి ప్రత్యయమును, భావమును మనస్సున నిరంతరాయముగ 
ఉంచుకొనిన ఆ విధముగ మనస్సు పరిణమించును. 


254 వేదాంత్‌ పంచదశి 


అవాజ్‌ మనస గమ్య తన్నో పాస్యమితి చేత్తదా । 

ఆవాజ్మనస గమ్యస్య వేదనం న చ సంభవేత్‌ 15611 

56. నిర్గుణ(బ్రహ్మము అవాజ్మాననగోచరము కనుక అది ఉపాన్వ 
విషయము కాజాలదనినబో అట్టి వాక్కు మనస్సులకు అతీతమైన విషయము 
ఒకటి ఉన్హదని తెలియుటచే అనంభవము కావలెను. 


వాగాద్యగోచరాకారమిత్యేవం యది వేత్త్యసౌ। 

వాగాద్యగోచరాకారమిత్యుపాసీత నో కుతః 15711 

57. నిర్గుణ (బ్రహ్మము వాక్కు మొదలగు వానిచే గోచరము కాదని 
తెలియుననినబో వాగాదులకు అతీతమైనదనియే ఉపానింపవచ్చు. 


వ్యాఖ్య: “నేను వాగాదులకు అతీతమైనను తెలియుచునే ఉన్నది. అదియే 
అవాజ్మానసగోచరమైన బ్రహ్మముగ దానిపైననే ధ్యానముంచి ఉపాసింపవచ్చు. 

సగుణత్వముపాస్యత్వాద్యది వేద్యత్వతో9_పి తత్‌ | 

వేద్యం చేల్లక్షణా వృత్యా లక్షితం సముపాస్యతామ్‌ 11581 

58. (బ్రహ్మము ద్వేయవిషయము ఉపాసనావిషయము అయినబో 
నగుణత్తము కలుగునని శంకించినబో తెలియబడుటచే కూడా నగుణత్తము 
ఏర్చుడుచున్లుది. బ్రహ్మము లక్షణ ద్యారా నూచితమగు చున్భ్రదనినబో ఆ 
ఉద్దేశింపబడిన దానినే ఉపానింపుము. 

(బ్రహ్మ విద్ధి తదేవ త్వం న త్విదం యదుపాసతే । 

ఇతి శ్రుతేరుపాస్యత్వం నిషిద్ధం బ్రహ్మణో యది ॥59॥ 

59. “మనస్సుచే ఏది తెలియబడదో దేనిచే మనస్సు తెలియబడునో 
అదియే (బ్రహ్మమని తెలియును. జనులు ఉపానీంచే ఇది బ్రహ్మము కాదు” కేన 
ఉప. 1.5 అనే (శ్రుతి బ్రహ్మము ఉపాన్యమగుటను నిషేధించు చున్ఫుదనినబో 

విదితాదన్యదేవేతి శ్రుతేర్వేద్యత్వమస్య న। 

యథా (శ్రుత్యైవ వేద్యం చేత్తథా శుత్యాప్యుపాస్యతామ్‌ 1160॥ 

60. “అన్యదేవతద్దిదితాదథో అవిదితాదధి” కేన ఉప. 1,4 అనే (తతి 
(బ్రహ్మము తెలియబడిన దానికంటె భినమని వేద్యత్యమును కూడా నిషే 
ధించు చున్లుది. బ్రహ్మము తెలియబడినది తెలియబడనిది కూడా కాదని (వతి 
చెప్పుచునదనినబో (శ్రుతి చెప్పినట్లే ఉపానింపవచ్చును. అనగా (బ్రహ్మము 


నవమము :ధ్యానదీప ప్రకరణము 255 


గార్భి ఎట్టు తెలినిన న్లో ఉపానీంపవచ్చునని భావము. చూ. 7656-857 
అమృతబిందు ఉప. 6 కఠ ఉప. 1.3.12; బృహదారణ్యక ఉప. 4.4.21. 


అవాస్తవీ వేద్యతా చేదుపాస్యత్వం తథా న కిమ్‌ । 

వృత్తివ్యాప్తిర్వేద్యతా చేదుపాస్యత్వే9 పి తత్సమమ్‌ 1161॥ 

61. (బ్రహ్మము యొక్క జ్లేయ విషయత్యము నత్యము కాదనినబో 
ఉపాస్వత్తము కూడా అట్టిదే. బుద్దివృత్తి జ్లేయవిషయమునందు వ్యాపించుట 
ఉపాసన అగుచునది. 


వ్యాఖ్య: బ్రహ్మమును గూర్చి పరోక్షజ్ఞానము వలె ఉపాసనయు చేయవచ్చును. 
వ్యవహారస్థితియందు రెండును సాధ్యములే ఫలవంతములే. చూ. 7.90. 


కా తే భక్తిరుపాస్తా చేత్మస్తే ద్వేషస్తదీరయ । 

మానాభావో న వాచ్యోత స్యాం బహుథశ్రుతిషు దర్శనాత్‌ 116211 

62. నిర్గుణ బ్రవ్మావు ఉపాననయందు ఇంత (శ్రద్ధ ఏల అనినబో నీకింత 
ద్వేషమేలనో చెప్పుము. నిర్గుణ (బ్రహ్మోపాననను విధించే (వతలు అనేకములు 
ఉండగా దానికి ప్రమాణము లేదనుట తగదు. 


ఉత్తరస్మిం స్తాపనీయే శైబ్యప్రశ్నేత థ కాఠకే । 

మాండూక్యాదౌ చ సర్వత్ర నిర్గుణోపాస్తి రీరితా | 681 

63. న్ధనింహ ఉత్తరతాపనీయ ఉపనిషత్తు (1-1) నందు ్రశ్చోపనిషత్తు 
(5-5) నందు కఠోపనిషత్తు (1.2.15-17) నందు మాండూక్య ఉపనిషత్తు (1-12) 
నందు తదితరములందు ఎల్లెడల నిర్లుణోపానన వర్ణింపబడినది. 


అనుష్టాన ప్రకారో౭_ స్యా పంచీకరణ ఈరితః । 

జ్ఞాన సాధన మేతచ్చేన్నేతి కేనాత్ర వారితమ్‌ 1164 

64. దాని అనుష్టానమే శ్రీ నురేళ్లరాచార్యుల పంచీకరణ వార్తికమున 
చెప్పబడినది. ఇది పరోక్షజ్ఞానసాధనము అనినబో దానినెవరూ కాదునుటలేదు. 


నాను తిష్టతి కో౭_ ప్యేతదితి చేన్మాను తిష్టతు । 

పురుషస్యాపరాధేన కిముపాస్తిః ప్రదుష్యతి | 6511 

65. ఈ ఉపాసనను ఎవరూ అనుష్టించుట లేదననిబో అనుష్టింపక 
పోనిమ్ము. వారి లోపములక ఉపానననేల దూషింపవలెను? 


256 వేదాంత్‌ పంచదశి 


ఇతో9_ప్యతిశయం మత్వా మంట్రాన్వశ్యాదికారిణః । 

మూఢాజపన్లు తేభ్యోత_ తిమూఢాః కృషిముపాసతామ్‌ 1 6611 

66. నగుణోపాననకంటె వళీకారాది శక్తులు చాల గొప్పవని తలచి మూఢ 
జనులు వాన్దా జపింతురు గాక. అంతకంటె మూఢజనులు వ్యవసాయ 
వాణిజ్యుములు అత్యంత ఫలదాయకములని ఎంచి వాని యందు ప్రవర్తింతురు 
గాక. అంతమా(త్రమున వివేకులు నిర్గుణోపాసనను పరిత్యజించుట తగదు. 

తిష్టంతు మూధాః ప్రకృతా నిర్గుణోపాస్తి రీర్యతే | 

విద్యైక్యాత్సర్వశాఖాస్థాన్‌ గుణానత్రోపసంహరేత్‌ 1 6711 

67. మూఢజనులు వారికి ఇష్టమైనబ్హే చేయుదురు గాక ప్రస్తుత 
విషయము నిర్గుణోపాననము. అది ఉపనిషత్తులందు విద్ధలుగ ఉపాననలుగ 
చెప్పుబడుట చేత వివిధ వేదశాఖలందు (బ్రహ్మము గూర్ధి చెప్పబడిన లక్షణము 
లనీ ధ్వానమునై సేకరింపవలెను. 

అనందాదేర్విధేయస్య గుణసంఘస్య సంహృతిః ॥ 

ఆనందాదయ ఇత్యస్మిన్‌ సూత్రే వ్యాసేన వర్ణితా 11681 

68. (బహ్మమును ధ్యానించునపుడు ఆనందము మొదలగు విదేయ 
గుణములన్దింటిని అన్నయించుకొనవలెను. 'ఆనందాదయః (ప్రధానన్య' అనే 
(బ్రహ్మనూత్రమున వ్యానమహార్షి ఈ విషయమునే చెప్పెను. చూ. (బ్రహ్మ 
నూత్రములు 3.3.11; తైత్తిరీయ ఉప. 3.6.1; బృహదారణ్యక ఉప. 3.9.28; 
నృనింహ ఉత్తరతాపనీయ ఉప.9 

వ్యాఖ్య: ఆనందము, విజ్ఞానము, నిత్యము, శుద్ధము, బుద్ధము, సత్యము 
ముక్తము, నిరంజనము, విభువు, అద్వయము, ప్రత్యక్‌, ఏకరసము మొదలగునవి 
విధేయగుణములు (positive qualities). 

అస్ఫూలాదేర్నిషేధ్యస్య గుణసంఘస్య సంహృతిః 1 

తథా వ్యాసేన సూత్రే౭_స్మిన్నుక్తాక్షరధియాం త్వితి ॥ 6911 

69. అట్ల నిషేధ్యగుణములైన అన్థూలము మొదలగు వానిని “అక్షర 
ధియాం...” అనే సూత్రమున వ్యానమహార్షి వర్ణించెను. 


వ్యాఖ్య: అస్టూలము, అనణువు, అహ్రస్వము, అద్రేశ్యము, అగ్రాహ్యము, 
అశబ్దము, అస్పర్భము, అరూపము, అవ్యయము మొదలగునవి నిషేధ్యగుణములు. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 257 


చూ. బ్రహ్మసూత్రములు 3.3.33; బృహదారణ్యక ఉప. 3.8.8; ముండక ఉప. 
1.1.5-6; ప్రకరణము 7.87. 

నిర్గుణ బ్రహ్మతత్తస్య విద్యాయాం గుణసంహృతిః | 

న యుజ్యేతే త్యుపాలంభో వ్యాసం ప్రత్యేవ మాం న తు 1701 

70. నిర్గుణబ్రవ్మ విద్యయందు గుణములను సేకరించుట తగి ఉండడు 
గదా అనినబో ఈ ఆక్షోపము వ్వానునికే తగులును. నాకు తగులదు. 


హిరణ్య శ్మ(శు సూర్యాది మూర్తీనా మనుదాహృతేః I 
అవిరుదం నిరుణత్వమితి చేత్తుష్యతాం త్వయా 117111 
గ్‌ ౧ per) 
71. వ్యాసమహర్షి బంగారు మీనములు గల సూర్యుడు మొదలగు 
మూర్తులను చేర్చక పోవుటచే నిర్గుణత్తమునకు భంగము లేదనినబో దానితోనే 
తృప్తి పడుము. మేము కూడ వానిని కోరుటలేదు. ఛాందోగ్య ఉప. 16.6. 


గుణానాం లక్షకత్వేన న తత్వే నః ప్రవేశనమ్‌ । 

ఇతిచేదస్తేవమేవ బ్రహ్మతత్త్వ ముపాస్యతామ్‌ 1 7211 

72. గుణములు నూచకములు మతమే గదా తత్త్యమునందు అవి 
ప్రవేళింపజాలవు గదా అనినబో కానిమ్ము. ఆ విధముగ నూచింపబడినల్లో 
ధ్వానింపుము. 

ఆనందాదిభిరస్టూలాదిభిశ్చాత్మాత్ర లక్షితః 1 

అఖండై కరసః సో౭_హమస్మీత్యేవముపాసతే 17811 

73. ఆనందము మొదలగు విధేయగుణముల చేతను అన్గ్థూలము 
మొదలగు నిషేధగుణముల చేతను ఆత్మయే సూబింపబడినది. అఖండము 
వకరసము అగు ఆ ఆత యే నేను అని ఉపానీంపవలెను. 

బోధోపాస్తోర్విశేషః క ఇతి చేదుచ్యతే శృణు I 

వస్తుతంత్రో భవేద్భోధః కర్భతంత్రముపాసనమ్‌ 11741 

74. జ్ఞానమునకు ఉపాననకు భేదమేమనినబో చెప్పుచున్భాము వినుము. 
జ్ఞానం వస్తువుపై ఆధారపడియుండును. ఉపాసన కర్తపై ఆధారపడి ఉండును. 


విచారాజ్ఞాయతే బోధో9_నిచ్భా యం న నివర్తయేత్‌ | 
స్వోత్సత్తి మాత్రాత్సంసారే దహత్యభఖిల సత్యతామ్‌ 11754 


258 వేదాంత్‌ పంచదశి 


75. విచారణచే జ్ఞానం కలుగును. ఇచ్భ్రలేకునను అది కలుగక మానదు. 
కలిగినంతనే అది ఈ నంసారము నత్యమను భావనను దహించివేయును. 


తావతా కృతకృత్యః సన్నిత్యతృప్తిముపాగతః । 

జీవన్ముక్తిమను ప్రాష్య ప్రారబ్ధక్షయమీక్షతే 17611 

76. జ్ఞానోత్సత్తిచే సాధకుడు కృుతక్పుత్యుడగును. నిరంతరాయమైన తృప్తి 
లభించును. బీవన్ముక్తిని పొంది మిగిలిన జీవన పరిమితియందు ప్రారబ్దకర్మ 
క్రయించుటను చూచుచుండును. 


అప్తోపదేశం విశ్వస్య డ్రద్ధాలు రవిచారయన్‌ | 

చింతయే త్రత్యయె రన్యైరనంతరిత వృత్తిభిః ॥ 7/11 

77. విచారణ చేయని (్రద్దావంతుడు గురూపదేశమును విళశ్లనీంచి 
ఇతరములగు ఆలోచనలచే అంతరాయము కలుగనీయక గురూపదిష్టమైన 
ధ్యేయమునే ధ్వానింపవలెను. 

యావచ్చింత్య స్వరూపత్వాభిమానః స్వస్య జాయతే । 

తావద్విచింత్య పశ్చాచ్చ తథైవామృతి ధారయేత్‌ 11781 

78. ధ్యేయముతో తాదాత్మ్యాభిమానము కలుగువరకు ధ్యానించి పిదప 
కూడా మరణించే వరకు ఆ అభిమానమును నిలువుకొనవలెను. చూ. (బ్రహ్మ 
నూ(త్రములు 4.1.12. 


బ్రహ్మచారీ భిక్షమాణోయుతః సంవర్గవిద్యయా । 

సంవర్గరూపతాం చిత్తే ధారయిత్వా హ్యభీక్షత || 791 

79. భిక్షువై పోవుచున్లు ఒకానొక (బ్రహ్మచారి నంవర్గత్తగుణవిళిష్టమగు 
ప్రాణమును ఉపానించుచు దానితో తాదాత్ముమును పొంది భిక్షాటనము 
చేసెను. చూ. ఛాందోగ్య ఉప. 4.3.1-8. 


పురుష స్యేచ్చయా కర్తుమకర్తుం కర్తుమన్యథా | 

శక్యోపాస్తిరతో నిత్యం కుర్యాత్పత్యయ సంతతిమ్‌ 11801 

80. ఉపానన పురుషతం(త్రమగుటచే చేయుటకు చేయకుండుటకును 
విపరీతముగ చేయుటకును నంభవమగును. కనుక నిత్యము పయత పూర్చుక 
ముగ నజాతీయ (ప్రత్యయ (ప్రవాహమును మనస్సున నిలువు కొనవలెను. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 259 


వేదాధ్యాయీ హ్యమషప్రమతో9 ధీతే స్వప్నే౭_ ధివాసితః । 

జపితా తు జపత్యేవ తథాధ్యాతాపి వాసయేత్‌ 1814 

81. అప్రమత్తుడై (శ్రద్దతో వేదమును అధ్యయము చేయునతడు 
స్వష్ట్రమునందు కూడా వేదాధ్యయనమే చేయును. అట్లే జపించువాడు కలలో 
కూడా జపమునే చేయును. కనుక ధ్యానించువాడు కూడ అట్టి అభ్యాసమునే 
ఏర్హరుచుకొనవలెను. 


విరోధిప్రత్యయం త్యక్వా నైరంతర్యేణ భావయన్‌ । 

లభతే వాసనావేశా త్స్వ్వప్నాదావపి భావనామ్‌ 11821 

52. ఇతర భావనలు వదలి నిరంతరముగ ధ్యానించినబో ఆ వాననా 
బలమున కలయందును నిద్రయందును కూడా ఆ ధ్యానమే నిలచును. 


భుంజానో9_పి నిజారబ్ధమాస్థాతిశయతోం_నిశమ్‌ । 

ధ్యాతుంశక్తో న సందేహో విషయవ్యసనీయథా 11881 

83. (ప్రారబ్ద కర్మను అనుభవించుచున్లును, ధ్యానింపవలెనని తీవ్రమగు 
కోరిక ఉన్గబో నిన్సుందేహముగ నిరంతరముగ ధ్యానింపగలము. విషయ 
నుఖములపై అన్తక్తి గల పురుషుడు నిరంతరము వానినే ధ్వానించునట్లో 


పరవ్యసనినీ నారీ వ్యగ్రాపి గృహకర్మణి । 

తదేవాస్వాదయత్యంతః పరసంగ రసాయనమ్‌ 1184 

84. జారిణియైన (స్తీ ఇంటిపనులయందు మునిగి ఉనను మనసులో తన 
జారుని సౌఖ్యమునే ఆస్వాదించుచుండును. అట్లే సాధకుడు (ప్రారబ్దకర్మములు 
నిర్హర్తించుచునను మనస్సును ధ్వానమగ్దృము చేయ గలుగునని భావము. 


పరసంగం స్వాదయంత్యా అపి నో గృహకర్మ తక్‌ । 

కుంఠీ భవేదపి త్వేతదాపాతేనైవ వర్తతే 118511 

ర్‌5. మననునందు జారసౌఖ్యమును అనుభవించుచుండుటచే గహ 
కర్మలు కుంటుపడును. అంతేగాక ఏదోక విధముగ వూర్తియగును. 

గృహకృత్యవ్యసనినీ యథా సమ్యక్కరోతి తత్‌ | 

పరవ్యసనినీ తద్వన్న కరోత్యేవ సర్వథా 1186 

రర. ఇంటిపనులయందు ఆసక్తి గల ఇల్లాలు ఉత్తాహముతో వానిని 
నుందరముగ నెరవేర్ణి నట్టు జారిణి ఎంతమాత్రము చేయజాలదు. 


260 వేదాంత్‌ పంచదశి 


ఏవం ధ్యానైక నిష్టో౭_పి లేశాల్లౌకిక మారభఖేత్‌ | 

తత్పవిత్వవిరోధిత్వాల్లౌకికం సమ్యగాచరేత్‌ 8711 

87. అట్లే ధ్యానాసక్తచిత్తుడైన పురుషుడు తన పనులను ఏదోక విధముగ 
నెరవేరును. కాని తత్త్యవిదుడు తన లౌకికకర్మలను, వానితో ఏ విరోధము 
లేకపోవుటచే, చక్కగా నిర్హర్తించును. 


మాయామయః ప్రపంచోయ మాత్మాచైతన్యరూపధ్భక్‌ | 

ఇతి బోధే విరోధః కో లౌకిక వ్యవహారిణః 18811 

88. ఈ ప్రపంచము మాయామయము. ఆత్మ శుద్రవైతన్వ స్వరూపము. 
ఇట్టి జ్ఞానము లౌకికవ్యవహారముతో ఎట్టు విరోధించును? విరోధింపదు. 

అపేక్షతే వ్యవహృతిర్న ప్రపంచస్య వస్తుతామ్‌ । 

నాప్యాత్మజాడ్యం కిం త్వేషా సాధనాన్యేవ కాంక్షతి 1189 

89. లోకవ్యవహారానికై ప్రపంచము నత్యమని భావింపనక్కరలేదు. ఆత్మ 
జడమనీ భావింపనావళ్ళకత లేదు. దానికి కావలనీనది సాధనాలు మాత్రమే. 


మనోవాక్కాయ తద్చాహ్య పదార్థాః సాధనాని తాన్‌ 1 

తత్త్వ్వవిన్నోపమృద్నాతి వ్యవహారోత స్య నో కుతః 190॥ 

90. వ్యవహారమునకు కావలనినది మనను) వాక్కు శరీరము బాహ్యా 
విషయములు. ఇవే సాధనములు. తత్తజ్ఞానము కలుగగనే ఇవి అద్భళ్ళములు 
కావు. మరి వ్యవహారమేల సాధ్యము కాదు? ఆవళ్ళము సాధ్యమే. 


ఉపమృద్నాతి చిత్తం చేద్యాతాసౌ న తు తత్తవిత్‌ । 

న బుద్ధిమరయన్‌ దృష్టో ఘట తత్త్వస్య వేదితా 1911 

91. మనస్సును లయింపజేస్తే అతడు ధ్యాతయగును గాని తత్తవిదుడు 
కానేరడు. ఘటమును తెలియుటకు మనస్సును లయింప జేయవలెనా? 

సకృతత్యయమా త్రేణ ఘటశ్చేద్భాసతే సదా । 

స్వప్రకాశోత యమాత్మా కిం ఘట వచ్చ న భాసతే 1921 

92. ఒకప్పుడు కలిగిన ప్రత్యయము చేతనే ఘటము ఎప్పుటికిని 
తెలినీనబో న్వయం(్రకాళమైన ఆత్మమా(్రము కుండ తెలిసి ఉండునట్లు ఏల 
తెలిసీ ఉండదు? సయం(ప్రకాళమగుటచే జడమైన ఘటము కంటె నృష్టముగా 
తెలియునని భావము. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 261 


స్వప్రకాశతయా కిం తే తద్బుద్ధిస్తత్వవేదనమ్‌ । 

బుద్ధిశ్చ క్షణనా శ్యేతి చోద్యం తుల్యం ఘటాదిషు 119811 

93. ఆత్మ యొక్క న్వయం (ప్రకాశత్యము బ్రహ్మజ్ఞానము కలిగించునా, 
బుద్ది యందలి (బ్రవ్మాకార వృత్తి కలిగించును. ఆ బుద్దివృత్తి క్షణములో 
నశించును అనినబో ఈ ఆక్షేపము ఘటజ్ఞానమునందు కూడా నమముగ 
వర్తించును. 


వ్యాఖ్య: (బ్రహ్మజ్ఞానము బ్రహ్మోకారవృత్తిచే కలుగును కనుక ఆ జ్ఞానము 
నిరంతరాయముగ ఉండవలెనన్నచో ఆ వృత్తియు నిరంతరాయముగ ఉండవలెను. 
బుద్ధియందు (బ్రహ్మోకార వృత్తియే నిలచియున్నచో ఇక లౌకికవృత్తులు తద్ద్వారా 
లోకవ్యవహారము అసంభవము కదా అని సంశయము, కాని లౌకికవృత్తులు కూడా 
ఉదయించుట తోడనే నశించును అయినను ఆ జడవిషయముల జ్ఞానము 
నశింపదు. అట్లుండగా చైతన్య స్వరూపమైన బ్రహ్మము యొక్క జ్ఞానమెట్లు 
నశించును? నశింపదు, కాగా ఘటాదుల జ్ఞానము కంటె మరింత విస్పష్టముగా 
సర్వదా ఉండును. (బ్రహ్మోకారవృత్తి నిరంతరాయముగ ఉండుట అనావశ్యకము 
కనుక బుద్ధి యందు లౌకికవృత్తులేర్పడవచ్చును. లోకవ్యవహారము నిరాఘాటముగ 
నడువవచ్చును. దాని వలన బ్రహ్మజ్ఞానమునకు ఏ లోపము కలుగదు. వ్యవహారము 
కూడా కుంటుపడదు. ధ్యానమునందు ధ్యేయవృత్తిని మాత్రము మనస్సున నిలిపి 
ఇతర వృత్తులను రానీయకుండ చూడవలెను కనుక వ్యవహారము కొంచెము 
కుంటుపడుట సహజమే. 


ఘటాదౌ నిశ్చితే బుద్ధిర్నశ్యత్యేవ యదా ఘటః । 

ఇష్టో నేతుం తదాశక్య ఇతి చేత్సమమాత్మని 194 1 

94. ఘటాదులయందు నిళ్ట్ఞయమైన జ్ఞానము కలుగగనే ఆ బుద్ది వృత్తి 
నశించును. ఘటజ్ఞానము కావలసినప్పుడు దానిని ఇచ్చానునారం ఉపయోగింప 
వచ్చుననినబో ఈ విషయము ఆత్మజ్ఞానమునకును నమముగ వర్తించును. 

నిశ్చిత్య సకృదాత్మానం యదాపేక్షా తదైవ తమ్‌ | 

వక్తుం మంతుం తథా ధ్యాతుం శక్నోత్యేవ హి తత్త్వవిత్‌ 1195 ॥ 

95. ఆత్మను గూర్చి ఒకసారి నిళ్ళ్టయముగ తెలినికొనిన పిదప 
తత్త్యవిదుడు తన ఇష్టానుసారము దానిని గూర్చి మాటలాడవచ్చును ఆలోచింప 
వచ్చును ధ్యానింపవచ్చును. 


262 వేదాంత్‌ పంచదశి 


ఉపాసక ఇవ ధ్యాన్‌ లౌకికం విస్మరేద్యది I 

విస్మరత్వేవ సా ధ్యానాద్విస్ఫృతిర్న తు వేదనాత్‌ ॥ 961 

96. ఉపానకుని వలె బ్రహ్మమును ధ్వానించుచు లోకమును మరబినబో 
అనిన మరచిపోనిమ్ము. ఆ మరపు ధ్యానము వలన గాని బ్రహ్మజ్ఞానము వలన 
కాదు గదా! 

ధ్యానం త్వైచ్చికమేతస్య వేదనాన్ముక్తి సిద్ధితః ॥ 

జ్ఞానాదేవ తు కైవల్యమితి శాగస్రేషు డిండిమః ॥197॥ 

97. జ్ఞానముచే ముక్తి నిద్దించియుండగా ఇక ధ్యానము చేయుటయా 
మానుటయా అనునది తత్తవిదుని ఇచ్చాధీనము. జ్ఞానము చేత మాత్రమే 
మోక్షము కలుగునని శాస్త్రములందు ఘంటాఘోషముగ చెప్పబడినది గదా. 


తత్త్వ విద్యది న ధ్యాయే త్రవర్తేత తదా బహిః | 

ప్రవర్తతాం సుఖేనాయం కో బంధో£ స్య ప్రవర్తనే 11981 

98. తత్త్యవిదుడు ధ్యానింపనిబో బహిర్ముఖుడై (ప్రవర్తించును. అనినబో 
సంతోషముగ ప్రవర్తింపనిమ్ము. అట్టి ప్రవర్తన కేమియాటంకము? 


అతి ప్రసంగ ఇతి చేత్పసంగం తావదీరయ । 

ప్రసంగో విధిశాస్త్రం చేన్న తత్తత్వవిదం ప్రతి 1199॥ 

99. ఇట్లు వాదించుట అధికృపసంగమనినబో మరి (ప్రనంగమేదో చెప్పు. 
శ్యాస్తోక్రములైన విధి నిషేథములను పాటించుట ప్రనంగము అనినబో అవి 
తత్తవేత్త విషయమున అన్హ్వయింపవు. 


వర్ణాశ్రమ వయోవస్థాఖిమానో యస్య విద్యతే | 

తస్యైవ చ నిషేధాశ్చ విధయః సకలా అపి ॥100॥ 

100. (బాహ్మణాది వరము (బహ్మచర్వాది ఆశ్రమము వయస్సు 
జా(గ్రదాది అవస్థలు వీనియందు అభిమానము గలవానికి మాతమే 
శ్యాస్తోక్తములైన విధిని షేధములన్లీ వర్తించును. 

వర్ణాశ్రమాదయో దేహే మాయయా పరికల్పితాః । 

నాత్మనో బోధరూపస్యేత్యేవం తస్య వినిశ్చయః 111011 

101. వర్ణాశ్రమాదులు దేహమునకు నంబంధించినవనీ మాయచే కల్సింప 


నవమము :ధ్యానదీప ప్రకరణము 263 


బడినవనీ అవి జ్ఞానన్వురూపమైన ఆత్మకు చెందవనీ తత్త్యజ్ఞాని యొక్క 
Ca ర్‌ూ Ca 
దృఢనిళ్లయము. 


సమాధిమథ కర్మాణి మా కరోతు కరోతు వా । 

హృదయేనాస్త సర్వాస్టో ముక్త ఏవోత్తమాశయః 1110211 

102. హృదయము నుండి నర్హవిధములైన ఆళలును తొలగిపోయిన 
ఉదాత్తచిత్తుడు నమాధినిగాని కర్మలనుగాని_ అనుష్టించినను_ అనుష్టింపక 
పోయినను ముక్తపురుముడే. 

నైష్మర్యేణ న తస్యార్థస్తస్యార్థో స్తి న కర్మభిః । 

న సమాధాన జప్యాభ్యాం యస్య నిర్వాసనం మనః 111081 

103. ఎవని మనస్సునందు కోరికలు గాని వాననలుగాని లేశమాత్రమైనా 
లేకుండునో అతడు కర్మలను చేసినా చేయకునను నమాధి జపాదులను 
అనుష్టించినను అనుష్టింపకపోయినను కలుగు లాభమేమీ లేదు. 


ఆత్మా౭_ సంగస్తతో౭_ న్యత్స్యాదింద్రజాలం హి మాయికమ్‌ | 

ఇత్యచంచల నిర్జీతే కుతో మనసి వాసనా 11041 

104. ఆత్మ నంగరహితము. తదితరమంతా మాయాకలి తమైన 
ఇం(ద్రజాలము. ఇట్టు అచంచలముగ నిర్ణయించిన మనన్ఫునందు వాసన లెట్టు 
ఉండగలవు? ఉండజాలవు. 


ఏవం నాస్తి ప్రసంగో9 పి కుతో స్యాతిప్రసంజనమ్‌ । 

ప్రసంగో యస్య తస్యైవ శంక్యేతాతిప్రసంజనమ్‌ 111051 

105. కనుక తత్త్యవేత్త విషయమున ప్రనంగమే, అనగా విధినిషేధములే 
లేను. ఇక అతిప్రనంగమెచ్చటి నుండి వచ్చును? ప్రనంగమున్దు పురుషుని పట్ల 
వాని భంగమును శంకింపవచ్చును. 

విధ్యభావాన్న బాలస్య దృశ్యతేతిప్రసంజనమ్‌ I 

స్యాత్ముతోత_తిప్రసంగో9_ స్య విధ్యభావే సమే సతి 111061 

106. బాలకునకు విధులేలీ లేనందున అతనియందు విధి భంగములు 
కూడ కన్సింపవు. తత్త్యవిదునకు కూడ విధులేమీ లేనందున అతి (ప్రసంగ 
మెచ్చట నుండి వచ్చును? రాదు. 


264 వేదాంత్‌ పంచదశి 


న కించిద్వేత్తి బాలశ్చేత్సర్వం వేత్యేవ తత్త్వవిత్‌ । 

అల్పజ్జస్యైవ విధయః సర్వే స్యుర్నాన్యయోర్థ్యయోః 11107॥ 

107. బాలునకేమీ తెలియదు అందుచే విధులు లేవనినబో నిళ్లయముగ 
తత్తవేత్తకంతా తెలియును కనుక అతనికిని విధులుండవు. అని విధులు 
కొంతమా(త్రమే తెలిసినవారికిగాని బొత్తిగా తెలియని, లేక పూర్తిగా తెలిసిన 
వారికి కాదు. 


శాపానుగ్రహసామర్థ్యం యాస్యాసౌ తత్త్వవిద్యది । 

తన్న శాపాది సామర్థ్యం ఫలం స్యాత్తపసో యతః ॥108॥ 

108. శపింపను అనుగ్రహింపను సామర్థ్యముననే తత్తవిదుడు అనినబో 
అది నరికాదు. ఈ న్నిగ్రహాను గ్రహకశక్తి తపన్సుచే కలుగును. 


వ్యాసాదేరపి సామర్థ్యం దృశ్యతే తపసో బలాత్‌ । 

శాపాది కారణాదన్యత్తపో జ్ఞానస్య కారణమ్‌ 11109॥ 

109. తపోబలముచే ఈ శక్తులు వ్యానుడు మొదలగువారియందు కల 
వనినబో ఈ శక్తులకు కారణమగు తపస్సులు వేరు. జ్ఞానమునకు కారణమగు 
తపన్సులు వేరు. 

ధ్వయం యస్యాస్తి తస్యైవ సామర్థ్య జ్ఞానయోర్డనిః । 

ఏకైకం తు తతః కుర్వన్నేకైకం లభతే ఫలమ్‌ 111101 

110. రెండు విధములైన తపస్సులను చేయువారి యందు జ్ఞానము 
శక్తులు రెండును కలుగును. ఒక విధమైన తపన్చ్సునే చేసీనబో దానికి తగిన 
ఫలము మా(త్రమే లభించును. 


సామర్థ్య హీనో నింద్యశ్చేద్యతి భిర్విధి వర్దితః ॥ 

నింద్యతే తత్తపో౭_ప్యన్యైరనిశం భోగలంపటైః 111111 

111. విధులను పాటింపని సామర్థ్యము కూడ లేని జ్ఞానిని ఇతర యతులు 
నిందింతురనినబో అట్టి యతుల తపస్సులను కూడా నిరంతరము భోగ 
లంపటులగు వారు నిందింతురు. 


భిక్షావస్తాది రక్షేయుర్యద్యేతే భోగతుష్టయే । 
అహో యతిత్వమేతేషాం వైరాగ్యభరమంథరమ్‌ 1111211 


నవమము :ధ్యానదీప ప్రకరణము 265 


112. ఈ యతులు కూడా భిక్షను వస్రములను పోగు చేనికొనుచు 
ఆనందింతురనినబో ఇట్టి వైరాగ్యభారముచే కదల శక్తిలేని వీరి యతిత్తమెంత 
అద్భుతము! వైరాగ్యమే లేదని భావము. 


వర్ణాశ్రమపరాన్మూఢా నిందంత్విత్యుచ్యతే యది । 

దేహాత్మమతయో బుద్ధం నిందంత్వాశ్రమ మానినః 1 1131 

113. వర్ణాశ్రమధర్మములను నిర్హర్తించే కర్మపరులను మూరులు 
నిందించిననేమి అనినబో దేహమే ఆత్మయని భావించే ఈ కర్మనిష్టులు 
తత్తజ్ఞానిని నిందించిన మాత్రమున ఏమి? 


తదిత్ధం తత్త్వవిజ్ఞానే సాధనానుపమర్దనాత్‌ । 

జ్ఞానినాచరితుం శక్యం సమ్యగ్రాజ్యాది లౌకికమ్‌ 111141 

114. కనుక తత్తజ్ఞానము మనస్సు మొదలగు కర్మసామాగ్రని 
బాధింపదు. అందుచే రాజ్యుపాలనము మొదలగు లౌకిక కర్మలను జ్ఞాని చేయ 
గలుగును. (90వ శ్లోకము నుండి అన్నయము) 

మిథ్యాత్వబుద్ధ్యా తత్రేచ్ళా నాస్తి చేత్తర్జి మాస్తు తత్‌ । 

ధ్యాయన్వా౭ థ వ్యవహరన్‌ యథారబ్ధం వసత్వయమ్‌ 1111541 

115. అట్టి కర్మలన్లీ మిథ్యయనే భావముచే వానియందు. ఇచ్చ 
ఉండదనినబో _ఉండకపోనిమ్ము. _ప్రారబ్దానుసారము _ ధ్యానించుచుగాని 
వ్యవహరించుచుగాని జీవింపనిమ్ము. 

ఉపాసకస్తు సతతం ధ్యాయన్నేవ వ సేద్యతః । 

ధ్యానేనైవ కృతం తస్య బ్రహ్మత్వం విష్ణు తాదివత్‌ 11161 

116. కాని ఉపానకుని బ్రహ్మాత్తము ధ్వానముచే కలుగుచున్హుది కనుక 
అతడు నర్హదా ధ్వానించుచునే బీవింపవలెను. విష్ణుభక్తునకు విమ్ణుత్తము 
కలిగినట్లే. చూ. శ్లో 30,31 74-80. 


ధ్యానోపాదానకం యత్తద్భానాభావే విలీయతే । 

వాస్తవీ బ్రహ్మతా నైవ జ్ఞానాభావే విలీయతే 11171 

117. ధ్యానము వలన కలుగు తాదాత్ముభావము ధ్యానము లేనపుడు 
నశించును. కాని వాన్తవమగు (బహ్మభావము జ్ఞానము లేకున్ణను నళింపదు. 


266 వేదాంత్‌ పంచదశి 


తతో9_భిజ్ఞాపకం జ్ఞానం న నిత్యం జనయత్యదః । 

జ్ఞాపకాభావమాత్రేణ నహి సత్యం విలీయతే 111181 

118. జ్ఞానము నిత్యమగు (బ్రవ్మాత్తమును జ్ఞాపకమునకు తెచ్చునేగాని 
దానిని నృష్టింపదు. నత్యమగు (బ్రహ్మము జ్ఞాపకము లేనంత మాత్రమున 
వలయము చెందదు గదా! 

అస్యేవోపాసకస్యాపి వాస్తవీ బ్రహ్మతేతి చేత్‌ | 

పామరాణాం తిరశ్చాం చ వాస్తవీ బ్రహ్మతా న కిమ్‌ 111911 

119. ఉపానకునకు కూడా వాస్తవమగు (బ్రహ్మత ఉన్దది గదా అనినబో 
పామరజనులకు పశుషక్షాదులకు మాత్రము వాస్తవమగు బ్రవ్మాత లేకున్సుదా? 


అజ్ఞానాదపుమర్థత్వముభయ త్రాపి తత్సమమ్‌ | 

ఉపవాసాద్యథా భిక్షా వరం ధ్యానం తథా౭_న్యతః 111201 

120. ఆ (బ్రహ్మత్తము తెలియక పోవుటచే పురుషార్థము (మోక్షము) 
సిద్దింపకపోవుట ఉపాసకులకు పామరులకు కూడ సమానమే. ఉపవానము 
కంటె భిక్షమేలగునట్టు ఇతర విషయకర్శల కంటె ధ్యానము ఉపాననము మేలు. 


పామరాణాం వ్యవహృతేర్వరం కర్మాద్యనుస్టితిః । 

తతో౭_పి సగుణోపాస్తిర్నిర్లుణోపాసనా తతః 11121 

121. పామరజనుల వలె వ్యవహరించుట కంటె శాస్త్ర విహిత కర్మలను 
అనుష్టించుట ఉత్తమము. కర్మానుష్టానము కంటె నగుణోపాననము (శ్రేష్టము. 
దాని కంటె నిర్గుణోపాననము నర్ష(శ్రేష్టము. 

యావద్విజ్ఞాన సామీప్యం తావ[్రైష్ట్యం వివర్ధతే I 

బ్రహ్మజ్ఞానాయతే సాక్షాన్నిర్లుణోపాసనం శనైః ॥122॥ 

122. (బహ్మజ్ఞానమునకు నమీపతరమగు కొలది ఆ సాధనము యొక్క 
(శేష్టత ఇనుమడించుచుండును. నిర్గుణోపానన కాలక్రమమున సాక్షాత్తుగ 
(బ్రహ్మజ్ఞానమే అగును. 

యథా సంవాది విభ్రాంతిః ఫలకాలే ప్రమాయతే । 

విద్యాయతే తథోపాస్తిర్ముక్తి కాలే౭.తిపాకతః 111283॥ 

123. సంవాదిబ్రమ ప్రారంభమున బ్రమయేయైనను ఫలము నిద్రించి 


నవమము :ధ్యానదీప ప్రకరణము 267 


నపుడు యధార్ధ జ్ఞానమే అగుచున్దుది. అట్లే యథాకాలమున చక్కగా పక్షము 
చెందిన ఉపానన (బ్రహ్మవిద్య అగుచున్లుది. 


సంవాది భ్రమతః పుంసః ప్రవృత్తస్యాన్యమానతః । 

ప్రమేతి చేత్తథోపాస్తిర్మాంతరే కారణాయతామ్‌ 112411 

124. సంవాదిభ్రమచే (పేరితుడై కార్భ్యరతుడైన పురుషుడు మరొక 
(ప్రమాణముచే ఫలమునొందును గాని నంవాది(భ్రమచే కాదనినబో అల్లే నిర్గుణ 
ఉపాసనము కూడ నిదిధ్వాసమనే మరొక ప్రమాణమునకు కారణం కానిమ్ము. 


మూర్తిధ్యానస్య మంత్రాదేరపి కారణతా యది । 

అస్తు నామ తథాప్యత్ర ప్రత్యాసత్తిర్విశిష్యతే ॥ 12511 

125. మూర్తిధ్యానము మంత్రములు మొదలగునవి కూడా మోక్ష 
కారణములే అనినబో అట్లే కానిమ్ము. అయినను నిర్గుణోపానన 
నమీపతమమగు సాధనమగుటయే విశేషము. 


నిర్గుణోపాసనం పక్వం సమాధిః స్యాచ్చనైస్తతః ॥ 

యః సమాధిర్నిరోధాఖ్యః సో౭_నాయాసేన లభ్యతే 11261 

126. నిర్గుణోపానన మెల్లమెల్లగా వక్షమైనపుడు నమాధియగును. ఆ 
నమాధి సులభముగా నిరోధభస్థితికి చేర్చును. 


వ్యాఖ్య: నిర్గుశణోపాసన సవికల్పసమాధిని కల్పించి తదుపరి నిర్వికల్ప 
సమాధియగును. దీనినే నిర్బీజసమాధియనీ అందురు. నిర్బీజసమాధిలో మనస్సున 
వాసనలు పూర్తిగా తొలగింపబడును. అపుడు అసంగమైన ఆత్మ బ్రహ్మము 
మాత్రమే మిగులును. అందుచేతనే ధ్యాతధ్యేయము అనే భేదము కూడ పూర్తిగా 
నశించును. నిరోధ శబ్బమునకర్థము అణచి పెట్టుటయని గాక వాసనలు 
తొలగించుట అని. నిరోధము సిద్ధింపగనే మెరపు మెరసినట్లు నిర్వికల్పమైన 
బ్రహ్మజ్ఞానము కలుగును. ఈ నిరోధము సిద్ధించుటకే మరల మరల నేను 
బ్రహ్మమును అనే వాసనను కల్పించుకొను చుండవలెను. 


నిరోధలాభే పుంసోన్తరసంగం వస్తు శిష్యతే । 

పునః పునర్వాసితేల_స్మిన్యాక్యాజ్ఞాయేత తత్త్వధీః 111271 

127. మనస్సునందలి వాననలన్లీ తొలగి నిరోధము నిద్రించినపుడు 
అందు అనంగము అద్దయము అయిన వస్తువు మిగులును. దానినే మరల 


268 వేదాంత్‌ పంచదశి 


మరల నిలువుకొనుచు ఆ వానననే కల్పించుకొనగా మహావాక్టముల వలన 
తత్తజ్ఞానము కలుగును. 


నిర్వికారాసంగ నిత్య స్వప్రకాశైక పూర్ణతాః । 

బుద్దా ర్సుటితి శాస్త్రోక్తా ఆరోహంత్యవివాదతః 11128 

128. శాస్త్రమునందు చెప్పబడిన నిర్హికారత్యము అనంగత నిత్యత 
స్వప్రకాళము అద్దయత్తము పూర్ణత అన్లీ తటాలున బుద్దిగోచరములగును. 


యోగాభ్యాసస్వేతదర్గో9_ మృత బింద్వాదిషు (శ్రుతః । 

ఏవం చ దృష్టద్వారాపి హేతుత్వాదన్యతో వరమ్‌ 1112911 

129. అమృతబిందు తదితర ఉపనిషత్తులు ఈ ఉద్దేశములోనే యోగ 
అభ్వానమును (ప్రోత్సహించును. కనుక ఇతర ఆరాధన, ఉపాననల కంటి నిర్గుణ 
ఉపాననయే (్రేష్టమనుట నష్టము. చూ. అమృతబిందు ఉప. 7-9, 16-17. 


ఉపేక్ష్య తత్తీర్థయాత్రాజపాదీనేవ కుర్వతామ్‌ | 

పిండం సముత్సృజ్య కరం లేఢీతి న్యాయ అపతేత్‌ 11801 

130. అట్టి నిర్గుణోపాననను ఉపేక్షించి తీర్హయా(త్రలు జపము మొదలైనవి 
చేయువారు, మిఠాయిని వదలిపెట్టి చేయినాకికొను వారికి గుర్తునకు తెత్తురు. 


ఉపాసకానామప్యేవం విచారత్యాగతో యది । 

బాఢం తస్మాద్విచారస్యాసంభవేయోగ ఈరితః 1181 

131. విచారమును వదలి నిర్గుణోపానన చేయువారును ఇట్టివారే కదా 
అనినబో నిజమే. కనుకనే విచారణమునకు అనమర్దులైన వారికి మాత్రమే 
నిర్గుణోపానన విధింపబడినది. 


బహువ్యాకుల చిత్తానాం విచారాత్తత్వధీర్నహి l 

యోగో ముఖ్యస్తత స్తేషాం ధీదర్పస్తేన నశ్యతి 1821 

132. మిక్కిలి చంచలమనస్కులైన వారికి విచారణముచే తత్త్యజ్ఞానము 
అసంభవము. అట్టివారికి యోగమే ముఖ్యసాధనము. యోగము వలన మనస్సు 
నిళ్ళులమగును. 


అవ్యాకులధియాం మోహమాత్రేణాచ్చాదితాత్మనామ్‌ । 
సాంఖ్యనామా విచారః స్యాన్ముఖ్యో రుటితి సిద్ధితః 1 13311 


నవమము :ధ్యానదీప ప్రకరణము 269 


133. నిళ్లలమైన మనస్ఫ్సుగల వారికి అజ్ఞానముచే మాత్రము 
ఆవరించబడిన ఆత్మ గలవారికి సాంఖ్యమనే పేరు గల విచారణ మార్గము 
నూచింపబడినది. అది శీఘ్రముగ నిద్రినొనగును. 

యత్సాంఖ్యైః ప్రాప్యతేస్థానం తద్యోగైరపి గమ్యతే । 

ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి 11183417 

134. సాంఖ్యమార్థమున లభించే స్థానమే యోగమార్గమున కూడ 
లభించును. సాంఖ్యము యోగము ఒకటియే అని తెలినికొనినవాడు నిజముగ 
తత్తమును తెలినికొనును. భగవద్గీత 5.5 


తత్మారణం సాంఖ్యయోగాధిగమ్యమితి హి (శ్రుతిః | 

యస్తు (శ్రుతేర్విరుద్ధః స ఆభాసః సాంఖ్య యోగయోః 113517 

135. (బ్రహ్మజ్ఞానము సాంఖ్యయోగములబే నిద్రించునని (శ్రుతి. కాని 
సాంఖ్యయోగ గ్రంథములందు వేద విరుద్దములైన విషయములు మిథ్యా 
వాక్ట్యములు అగుటచే త్యాజ్యుములు. 

ఉపాసనం నాతి పక్వమిహ యస్య పరత్ర సః । 

మరణే (బ్రహ్మలోకే వా తత్త్వం విజ్ఞాయ ముచ్యతే 1113611 

136. ఉపానన ఈ బీవితమున పక్ష్యముగాని పురుషుడు పరలోకమున 
గాని మరణనమయమునగాని బ్రహ్మలోకమునందుగాని తత్త్వమును తెలిసి 
కొని ముక్తినొందును. 


యంయం వాపి స్మరన్‌ భావం త్యజన్యంతే కలేవరమ్‌ । 

తం తమేవైతి యచ్చిత్తస్తేన యాతీతి శాస్త్రతః 11187711 

137. మరణనమయమునందు దేనిని చింతించునో పురుషుడు దానినే 
పొందునని భగవద్గీత చెప్పును. (శ్రుతి కూడా చిత్తము దేనియందు లగ్లమై 
ఉండునో అచటికే పోవునని చెప్పుచునది. భగవద్గీత 8.6; ప్రళ్ల ఉప. 3.10; 
చూ. ఛాందోగ్య ఉప. 3.14.1; బృహదారణ్యక ఉప. 4.4.5-6. 


అంత్యప్రత్యయతో నూనం భావి జన్మ తథా సతి । 

నిర్గుణప్రత్యయో9_పి స్యాత్సగుణోపాసనే యథా 1118811 

138. కనుక మరణకాలమున పురుషుడు దేనిని చింతించునో దానిపై 
మరుజన్మ ఆధారపడి ఉండును. మూర్తిధ్యానము చేసే భక్తుడు ఆ మూర్తి 


270 వేదాంత్‌ పంచదశి 


యందు లీనమగును. నిర్గుణోపానకుడు బ్రహ్మమునందు లీనుడై 
ముక్తుడగును. 


నిత్యనిర్గుణ రూపం తన్నామమాత్రేణ గీయతామ్‌ | 

అర్థతో మోక్ష ఏవైష సంవాదిభ్రమవన్మతః 1118911 

139. నిత్యము నిర్గుణము అని (బ్రహ్మము వ్య్ణింపబడుగాకు నిజమునకు 
అది మోక్షస్తరూపమే. ఇష్టఫలమునిచ్చు నంవాదిభ్రమ పేరునకు మాత్రమే 
(భ్రమ గదా! 

వ్యాఖ్య: బ్రహ్మము ఎన్ని విధముల వర్ణింపబడినా బ్రహ్మజ్ఞానికి లభించునది 
మోక్షము. కనుక (బ్రహ్మము మోక్షస్వరూపమనుట సరైన వర్ణన. 


అట్లే వాంఛితఫలమునొసగే భమ సంవాదిభ్రమ అనబడినది. అట్టి ఫలమును 
ఈయనిచో అది విసంవాది భమ. (భ్రమా, అనగా యధార్థజ్ఞానము, కూడ 
వాంఛితఫలము నిచ్చును. నిర్వచనము ప్రకారము ఎల్లప్పుడు వాంఛితఫలమును 
ఇచ్చు సంవాది భ్రమ, బభ్రమయెట్లగును? అది యథార్థజ్ఞానమే అునవచ్చును గదా! 

తత్సామర్య్యా జ్ఞాయతే ధీర్మూలావిద్యానివర్తికా । 

అవిముక్తోపాసనేన తారకబ్రహ్మ బుద్ధివత్‌ 111401 

140. నగుణబ్రవ్మోపాననచే ఈళ్లరస్తురూపమును గూర్చిన జ్ఞానము 
కలిగినట్లు నిర్లుణోపానన వలన నిర్లుణబ్రహ్మము గూర్చిన జ్ఞానము కలుగును. 
-ఈ జ్ఞానము అజ్ఞానమును నిర్మూలించి మోక్షము నొసగును. 


సో కామో నిష్కామ ఇతి హ్యశరీరో నిరింద్రియః । 

అభయం హీతి ముక్తత్వం తాపనీయే ఫలం (శ్రుతమ్‌ 11411 

141. (బ్రహ్మమును ధ్యానించే ఉపాసకుడు, అనంగము కామనా 
రహితము అశరీరము ఇంద్రియ రహితము అభయము అగు (బ్రహ్మమే 
అగునని నృసింహ ఉత్తరతాపనీయ ఉపనిషత్తు (5,7,8) చెప్పుచునది. 

ఉపాసనస్య సామర్భాద్విద్యోత్పత్తిర్భవేత్తతః । 

నాన్యః పంథా ఇతి హ్యేతచ్చాస్త్రం నైవ విరుధ్యతే 1114211 

142. నిర్గుణోపాననా బలముచే (బ్రహ్మజ్ఞానము కలుగును. కనుక 
మోక్షమునకు వేరు మార్గము లేదు అనే (పతితో విరోధము లేదు. శ్చేతాళ్ళ్లతర 
ఉప. 3.8; 6.15. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 271 


నిష్కా మోపాసనాన్ముక్తిస్తాపనీయే సమీరితా । 

బ్రహ్మలోకః సకామస్య శైబ్యప్రశ్నే సమీరితః 111481 

143. కామనారహితమైన ఉపాననచే ముక్తి లభించునని తాపనీయోప 
నిషత్తు చెప్పుచున్లుది. నకామమైన ఉపాసన వలన (బ్రహ్మలోకము సిద్రించునని 
పళ్ళోపనిషత్తు ఉపదేళించుచున్లుది. 


గా 


య ఉపాస్తే త్రిమాత్రేణ బ్రహ్మలోకే స నీయతే । 

న ఏతస్మా జ్జీవఘనాత్పరం పురుషమీక్షతే 111441 

144. సకామముగ ప్రణవమును ధ్యానించేవాడు. బ్రహ్మలోకమునకు 
కొనిపోబడుననీ అచ్చట పొరణ్యగర్భునకు అతీతమగు నిర్గుణ (బ్రహ్మమును 
తెలిసికొని ముక్తుడగుననీ (ప్రశ్చోపనిషత్తునందు (5.5) చెప్పబడినది. 


అప్రతీకాధికరణే తతతురాయ ఈరితః । 

బ్రహ్మలోకఫలం తస్మాత్సకామస్యేతి వర్ణితమ్‌ 111451 

145. (బహ్మనూత్రములందు (4.3.15) అప్రతీకాధికరణమున (బ్రహ్మ 
లోకమును కోరుచు నకామముగ నిర్గుణ (బ్రహ్మమును ధ్యానించువాడు 
అచటికే పోవునని చెప్పబడినది. 


నిర్గుణోపాస్తి సామర్థ్యాత్తత్ర తత్త్వమవేక్షతే । 

పునరావర్తతే నాయం కల్పాంతే చ విముచ్యతే 114611 

146. నిర్గుణోపాననా బలమున (బ్రహ్మలోకమున  తత్తజ్ఞానము 
పొందును. అతనికిక పునర్ణన్మ లేదు. కల్ళాంతమున విముక్తుడు కూడ నగును. 
ఛాందోగ్య ఉప. 4.15.5; 5.10.2 


ప్రణవోపాస్తయః ప్రాయో నిర్లుణా ఏవ వేదగాః । 

క్వచిత్సగుణతా9_ప్యుక్తా ప్రణవోపాసనస్య హి 1॥1147॥ 

147. వేదమున చెప్పుబడిన (ప్రణవోపాననలు _ సాధారణముగ 
నిర్లుణోపాననలే. అచ్చటచ్చట అది నగుణోపాననగ కూడ చెప్పబడినది. 


పరాపరబ్రహ్మరూప ఓంకార ఉపవర్ణితః | 
పిప్పలాదేన మునినా సత్యకామాయ పృచ్చతే 1114811 
148. నతృకాముడనే శిష్పుడడుగగా పివులాదమవార్షి ఓంకారమునకు 


272 వేదాంత్‌ పంచదశి 
నగుణ (బహ యు నిర్గుణ(బ్రహ్మముకూడ యని యర్థము బెప్పును. (పళ్లే ఉప, 
5:2 

ఏతదాలంబనం జ్ఞాత్వా యోయదిచ్చతి తస్యతత్‌ ॥ 

ఇతి ప్రోక్తం యమేనాపి పృచ్చతే నచికేతసే 1 14911 

149. నచికేతుని ప్రళ్లకు యముడు కూడా ఓంకారమును నిర్గుణ 
(బ్రహ్మమని ధ్యానించువాడు ఇష్టార్థనిద్ది నొందునని చెప్పెను. కఠ ఉప. 
1.2.16-17. 


ఇహ వా మరణే వాస్య బ్రహ్మలోకే9_ థవా భవేత్‌ | 

(బ్రహ్మ సాక్షాతృతిః సమ్యగుపాసీనస్య నిర్గుణమ్‌ 11501 

150. నిర్లుణ(బ్రహ్మమును చక్కగా ధ్యానించువాడు ఈ లోకమునగాని 
మరణకాలమునగాని బ్రవ్మాలోకమునగాని బ్రహ్మసాక్షాత్కారము నొందును. 


అర్జో౭ యమాత్మగీతాయామపి స్పష్టముదీరితః । 

విచారాక్షమ ఆత్మాన ముపాసీతేతి సంతతమ్‌ 1115111 

151. విచారణను అభ్యనీంపలేనివారు ఆత్మను ధ్వానింపవలెనని ఆత్మగీత 
యందు నృష్టముగ చెప్పుబడినది. ఆత్మగీత లేక ఆత్మవురాణము. 131. 
(భారతీతీద్ధులకు విద్వారణ్యులకు పూర్తము శృంగేరి మఠాధిపతులైన 
శంకరానందులు గాని విద్వాశంకరులుగాని దీనిని రచించిరి.) 


సాక్షాత్మర్తుమశకో9 పి చింతయేన్మామశంకితః I 

కాలేనానుభవారూఢో భవేయం ఫలితో ధ్రువమ్‌ ॥1152॥ 

152. (ఆత్మ అనుచునది:) నన్చు సాక్షాత్క రించుకొనుటకు అశక్తుడనై 
నను నిన్ఫంళయముగ ధ్వానింపుము. యథాకాలమున నేను అనుభవమునకు 
రాగలను. 


యథా౭._ గాధనిధేర్లబ్బా నోపాయః ఖననం వినా । 

మల్లాభే౭_పి తథా స్వాత్మ చింతాం ముక్తా న చాపరః 111581 

153. భూగర్భమున ఉస్ట్ర నిధిని పొందవలెనన్టు (త్రవ్వుట తప్పు మరొక 
ఉపాయము లేదు. అట్లే నను (ఆత్మను) పొందవలెనన్టు ఆత్మ చింతన తపు 
వేరే ఉపాయము లేదు. చూ. వివేకచూడామణి 65. 


నవమము :ధ్యానదీప ప్రకరణము 273 


దేహోపలమపాక్ళత్య బుద్ధికుద్దాలకాత్సునః । 

ఖాత్వామనోభువం భూయోగృహ్లీయాన్మాం నిధిం పుమాన్‌ 111541 

154. దేహబుద్దియనే రాళ్ళను మనస్సు నుండి తొలగించి బుద్ది అనే 
గునపముతో మనస్ఫనెడి భూమిని (తవ్వి నిధినగు నన్ఫు (ఆత్మను) మానవుడు 
పొందగలడు. 


అనుభూతేరభావే9 పి బ్రహ్మోస్మీత్యేవ చింత్యతామ్‌ । 

అప్యసత్రాప్యతే ధ్యానాన్నిత్యాప్తం బ్రహ్మ కిం పునః 1115511 

155. అనుభవము లేకున్ణను నేను (బ్రహ ముననియే ధ్వానింపుము. 
ధ్వానము వలన ఇతరములు (దేవతాదులు) లభ్యమగుచుండగా నిత్యసిద్ధమగు 
(బ్రహ్మమేల లభింపదు? ఆవళ్ళము లభించును. 


అనాత్మ బుద్ధిశైథిల్యం ఫలం ధ్యానాద్దినే దినే 1 

పశ్యన్నపి న చేద్దాయేత్మ్కోల_ పరో£_ స్మాత్పశుర్వద 111561 

156. ధ్యానము వలన అనాత్మయే ఆత్మయనే బుద్ధి దినదినమునకు 
నళించునని తెలినికొనియు సోమరిరైై ధ్యానింపకున్ణబో అతని కంటె పశువు 
వేరొకటున్హదా? 


దేహాభిమానం విధ్వస్య ధ్యానాదాత్మాన మద్వయమ్‌ । 

పశ్యన్మర్యో9_ మృతో భూత్వా హ్యత్ర బ్రహ్మ సమశ్చుతే 1115711 

157. దేహాత్మ బోధను నళింపజేసి ధ్యానము ద్వారా అద్దయమగు 
ఆత్మను దర్శించి మానవుడు అమరుడై ఈ శరీరముననే (బ్రహ్మసాక్షాత్మా రము 
నొందును. 

ధ్యానదీపమిమం సమ్యక్సరామృశతి యో నరః । 

ముక్త సంశయ ఏవాయం ధ్యాయతి బ్రహ్మ సంతతమ్‌ ॥1158॥ 

158. ధ్వానదీపమనే ఈ (ప్రకరణమును చక్కగా విచారించు పురుషుడు 
సర్హనంళశయములు తొలగి బ్రహ్మమునే నంతతము ధ్వానించుచుండును. 


నవమ ప్రకరణము : సమాప్తము 


దశమము: నాటక దీప ప్రకరణము 


పరమాత్మా9_ ద్వయానందపూర్ణః పూర్వం స్వమాయయా । 

స్వయమేవ జగద్భూత్వా ప్రావిశజ్జీవ రూపతః 1114 

1. నృష్టికి పూర్వము అద్దయము ఆనందస్యరూపము నంపూర్ణము అగు 
పరమాత్మయే ఉండెను. ఆ పరమాత్మ తన మాయచే తానే జగత్తుగ మారి 
అందు తానే జీవరూపమున (ప్రవేశించెను. 


వ్యాఖ్య: అద్వైతబోధసిద్ధికి ఆచార్యులు అద్వయతత్త్వముపై జీవ జగత్తులను 
ఆరోపించి, అధ్యారోపము చేసి, విచారణచే దానిని తొలగించి అనగా అపవాదము 
చేసి తత్త్వ్వనిరూపణము చేయుదురు. ఆ క్రమమున ఇపుడు అధ్యాపరోపము 
ప్రదర్శింపబడుచున్నది. చూ. ఛాందోగ్య ఉప. 6.2.1; బృహదారణ్య ఉప. 3. 9.34 
5. 1.1; శ్వేతాశ్వతర ఉప. 4.10; తైత్తిరీయ ఉప. 2.7; 2.6 

విష్ట్వా ద్యుత్తమదే హేషు ప్రవిష్టో దేవతా భవత్‌ । 

మర్యాద్యధమదే హేషు స్థితో భజతి దేవతామ్‌ 1121 

2. ఆ పరమాత్మ విష్ణువు మొదలగు ఉత్తమ దేహములందు ప్రవేశించి 
దేవతలయ్యెను. మానవులు మొదలగు అధమదేహములందుండి ఆ దేవతలను 
పూజబించును. 


అనేక జన్మభజనాత్‌ స్వవిచారం చికీర్పతి । 

విచారేణ వినష్టాయాం మాయాయాం శిష్యతే స్వయమ్‌ 131 

3. అనేక జన్మములందు దేవతలను పూజించిన పిదప తన 
స్వరూపమును గూర్చి విచారింపగోరును. విచారణచే మాయ నళింపగా తానే 


(పరమాత్మయే) మిగులును. 
274 


దశమము: నాటక దీప ప్రకరణము 275 


వ్యాఖ్య: సంక్షేపముగ అపవాదక్రమము ప్రదర్శింపబడినది. దేవతా పూజ 
వలన క్రమముగా చిత్తశుద్ధి కలిగి విచారణకు ఇచ్చయు సామర్థ్యమును కలుగును. 
శ్రవణమననాదులైన విచారణ ద్వారా కలిగిన జ్ఞానముచే అజ్ఞానాది నామకమగు 
మాయ నశించును. అపుడు అద్వయము ఆనందపూర్ణము అగు పరమాత్మ 
శేషించును. 

అద్వయానందరూపస్య సద్వయత్వం చ దుఃఖితా । 

బంధః ప్రక్తః స్వరూపేణ స్థితిర్ముక్తిరితీర్యతే 1141 

4. అద్దయానందన్వురూపము అగు పరమాత్మ అనేకముగను దుఃఖము 
తోను ఉండుట బంధమనబడినది. తన నిజస్వరూపమున ఉండుట ముక్తి 
అనబడినది. 


అవిచారకృతో బంధో విచారేణ నివర్తతే ॥ 

తస్మాజ్జీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్‌ 11511 

5. విచారణ (ఐివేకము లేకపోవుట వలన బంధమేర్పుడును. ఆ బంధము 
విచారణచే తొలగును. కనుక నర్హకాలమునందును బేవ పరమాత్మ లను గూర్డి) 
విచారించవలను. 


అహమిత్యభిమంతా యఃకర్తాసౌ తస్యసాధనమ్‌ । 

మనస్తస్య క్రియే అంతర్చహిర్వత్తీ క్రమోత్ధితే 161 

6. నేను” అని అభిమానించువాడే కర్త. అతని సాధనమే మనస్సు. దాని 
క్రియలో (క్రమముగా నేర్చుడు అంతర్హ్రత్తులు బహిర్హ్రత్తులు. 

అంతర్ముఖాహ మిత్యేషా వృత్తిః కర్తారముల్లిఖేత్‌ । 

బహిర్ముఖేదమిత్యేషా బాహ్యం వస్ప్విదముల్లిఖేత్‌ 11711 

7. అంతర్ముఖమైన నేను” అనే వృత్తి కర్తను నూచించును. బపొర్ముఖమైన 
ఇది” అనే వృత్తి బాహ్యవస్తువులను కర్తకు తెలియజేయును. 


ఇదమో యే విశేషాః స్యుర్గ్ణంధరూపరసాదయః । 

అసాంకర్యేణ తాన్ఫింద్యాత్‌ ఘ్రాణాదీం[ద్రియ పంచకమ్‌ 1181 

8. ఇది” అని సామాన్యముగ మనస్సుకు తెలిసిన వస్తువును విశేషముగ 
గంధము రూపము రనము స్పర్థ శబ్దము అని నంకరము లేక విభజించి 
ఘూణము మొదలగు ఇంద్రియ పంచకము తెలుపును. 


276 వేదాంత పంచదశి 


కర్తారం చ క్రియాం తద్వద్వావృత్తవిషయానపి। 

స్ఫోరయేదేకయత్నేన యో౭_సౌ సాక్ష్యత్ర చిద్వపుః 1911 

9. కర్తను (క్రియను దాని విషయములను కూడా ఒక్కసారిగనే 
స్ఫురింపజేయు చైతన్యము ఇచ్చుట (వేదాంతమును సాక్షి అనబడినది. 

ఈక్షే శృణోమి జిఘ్రామి స్వాదయామి స్పృశామ్యహమ్‌ । 

ఇతి భాసయతే సర్వం నృత్యశాలాస్థదీపవత్‌ 1101 

10. నేను రూపమును చూచుచున్భాను, నేను శబ్దమును వినుచున్భాను, 
నేను గంధమును వాసన చూస్తున్భాను, నేను రసమును ఆస్వాదిస్తునాను, నేను 
శీతోహ్టాదులను సృర్భిస్తున్నాను అనే త్రిపుటుల నన్దింటిని ఈ అవికార్షియెన 
సాక్షియే నృత్యళాలయందలి దీపము వలె ప్రకాళింప జేయును. 


వ్యాఖ్య: చూ. ఉపదేశసాహస్రి 18.120, 128. ద్రష్టదృశ్యము దర్శన క్రియ 
ఈ మూడూ కలిసి (త్రిపుటి అనబడును. ఇట్లే ప్రతి ఇంద్రియమునకును త్రిపుటిని 
గ్రహింపవలెను. ఈ మూడింటిని ఒక్కసారిగనే సాక్షి స్ఫురింపజేస్తున్నది. అంతేగాక 
పంచేంద్రియములు కొనివచ్చే వివిధ అనుభవములను ఒక్కసారిగనే అనుభవించుట 
సాధ్యమగునదియు సాక్షి వలననే. 

సాక్షి చేయునదేమీ లేదు. దాని సాన్నిధ్య మాత్రముననే అంతా జరుగు 
చుండును. నాట్యశాలలో దీపము వివేషముగ చేయునదేమీ లేదు. అది ఉండుట 
వలననే శాలయందలి అన్ని వస్తువులును కన్పించుచుండును. అట్లే సాక్షియు. 

మనస్సునందలి వృత్తి క్షణికము. అంతఃకరణముపై సాక్షి యొక్క 
ప్రతిఫలనమైన చిదాభాస వృత్తితో కూడినదైనను వృత్తి ఉపశమించి నంతనే 
విషయమును కూడా కోలుపోవును. కనుక స్థాయియైన విషయజ్ఞానము కలుగునది 
నిత్యమగు సాక్షి ప్రభావముననే. 

నృత్యశాలాస్థితో దీపః ప్రభుం సభ్యాంశ్చ నర్తకీమ్‌ । 

దీపయేదవిశేషేణ తదాభావేం పి దీష్యతే 111111 

11. నాట్యశాలలో దీపము ఆసీనులై ఉన్ల ప్రభువును నభాసదులను 
నాట్యము చేయు నర్తకిని అందరిని నమానముగ ప్రకాళింపజేయును. 
వారెవ్వురును లేకపోయినను దీపము (ప్రకాళించుచునే ఉండును. 


అహంకారం ధియం సాక్షీ విషయానపి భాసయేత్‌ । 
అహంకారాద్యభావే£_పి స్వయం భాత్యేవ పూర్వవత్‌ 11121 


దశమము: నాటక దీప ప్రకరణము 277 


12. (అట్లే) సాక్షి అహంకారమును బుద్దిని విషయములను కూడా 
భానింపజేయును. అహంకారాదులు లేకున్సును న్వాయముగ వూర్తము వలెనే 
భానించుచునే ఉండును. 


నిరంతరం భాసమానే కూటస్టే జ్ఞప్తి రూపతః । 

తద్భాసా భాసమానేయం బుద్ధిర్ష్భృత్యత్యనేకథా 111311 

13. కూటస్ట్రము నిర్పికారము అగు సాక్షి జ్ఞప్తి రూపమున అనగా న్యయం 
ప్రకాళమైన వైతన్యముగ భానించుచుండగా దానిచే భానీతమైన ప్రకాళింప 
జేయబడిన బుద్ది అనేక విధములుగ నర్తించును. బుద్ది న్వతంత్రముగ ఏమీ 
చేయజాలదని భావము. 


అహంకారః ప్రభుః సభ్యా విషయా నర్తకీ మతిః । 

తాలాదిధారీణ్యక్షాణి దీపః సాక్ష్యవభాసకః 11141 

14. జీవితమనే నాట్టశాలలో అహంకారమే ప్రభువు. నభికులే ఇంద్రియ 
విషయములు. నర్తకియే బుద్ది. తాళము వేయువాడు మృదంగము వాయించు 
వాడు మొదలగునవే ఇంద్రియాలు. దీపమే అన్ఫింటిని ప్రకాళింపజేయు సాక్షి, 

స్వస్థాన సంస్థితో దీపః సర్వతో భాసయేద్యథా 

స్థిరస్థాయీ తథా సాక్షీ బహిరంతః ప్రకాశయేత్‌ 1151 

15. తన స్థానమున కదలక ఉండే దీపము నర్ష్వత్ర అన్దింటిని ప్రకాళింప 
జేయునల్లో అవికార్వము అచలము అయిన సాక్షి లోపలి భావములను వెలుపలి 
విషయములను (ప్రకాళింపజేయును. 


బహిరంతర్విభాగో9_ యం దేహాపేక్షో న సాక్షిణి । 

విషయా బాహ్యదే శస్థా దేహస్యాంతరహం కృతిః 11161 

16. లోపల-బయట అనే ఈ విభాగము దేహనంబంధమైనది. సాక్షి 
యందు లేదు. దేహమునకు వెలువలి వ్రలములందుండునవి విషయములు. 
దేహము లోపల ఉండునది అహంకారము. 

అంతఃస్థా ధీః సహైవాక్షై రృహిర్యాతి పునః పునః । 

భాస్య బుద్ధిస్థచాంచల్యం సాక్షిణ్యారోప్యతే వృథా 11171 

17. లోపల ఉన బుద్ది ఇంద్రియములతో గూడి పదే పదే వెలుపలికి 


278 వేదాంత పంచదశి 


పోవుచుండును. సాక్షిచే ప్రకాశితమగుచున్ల ఈ బుద్ది చాంచల్దమును ప్రజలు 
వ్యర్ధ్థముగ సాక్షిపై నారోపింతురు. 


గృహాంతరగతః స్వల్పో గవాక్షాదాతపో£_ చలః । 

తత్ర హస్తే నర్యమానే నృత్యతీవాతపో యథా 11181 

18. కిటికీ ద్యారా ఇంటిలోనికి వచ్చిన నూర్భకాంతికి న్వతఃభలనము 
లేదు. కాని దానిలో చేయిపెట్టి చేయి కదలించినబో నూర్భకాంతి 
కదలుచున్రట్టు కల్పించును. 


నిజస్తాన స్థితః సాక్షీ బహిరంతర్గమాగమౌ । 

అకుర్వ న్ఫుద్ధిచాంచల్యా త్మరోతీవ తథా తథా 111911 

19. అట్లే తన స్టానమునందున్లు సాక్షి లోపలికి వెలుపలికి రాకపోకలను 
చేయకున్లును బుద్ది యొక్క చంచలత్తము వలన వచ్చుచుపోవుచున్లుట్టు 
తోచును. 


న బాహ్యోనాంతరః సాక్షీ బుద్ధేర్దేశౌ హి తావుభౌ। 

బుద్ధా ద్యశేష సంశాంతౌ యత్ర భాత్యస్తి తత్ర సః 1201 

20. సాక్షి చైతన్యము లోపలిది కానీ వెలుపలిది కానీ కాదు. ఈ రెండు 
పదములు మనస్సుకు నంబంధించినవి. ఆ మనస్సు నంపూర్ణముగ ఉపశాంత 
మైనపుడు సాక్షి ఎచ్చట ప్రకాళించునో అభ్చటనే ఉండును. 


దేశ కో౭_ పి న భాసేత యది తర్హ్యస్వ్వదేశభాక్‌ | 

సర్వదేశ ప్రక్తుప్యైవ సర్వగత్వం న తు స్వతః 1211 

21. (మనస్సు పూర్తిగ ఉపశమించినబో) ఏ ప్రదేశముగాని ఉండదనినబో 
ఉండకపోనిమ్ము. మనస్సు దేశమును సృష్టించుట చేతనే సాక్షి నర్హగతమున 
బడినది గాని స్తరూపముచేతకాదు. 


అంతర్భహిర్వా సర్వం వా యం దేశం పరికల్పయేత్‌ । 

బుద్ధిస్తద్దేశగః సాక్షీ తథా వస్తుషు యోజయేత్‌ 1221 

22. లోపలగాని వెలుపలగాని బుద్ధి ఏ దేశమును కల్పించునో సాక్షి ఆ 
దేశమున వ్యాపించును. అట్లే విషయముల తోడను సాక్షి నంబంధపడును. 


దశమము: నాటక దీప ప్రకరణము 279 


యద్యద్రూపాది కల్ప్యేత బుద్దా తత్తపత్రకాశయన్‌ । 

తస్య తస్య భవేత్సాక్షీ స్వతో వాగ్బుద్ధ్యగోచరః 1231 

23. బుద్దిచే కల్పింపబడిన రూపాదులను సాక్షి బైతన్యము నయముగ 
వాజ్మనోతీతమై ఉండుచు, (ప్రకాళింపజేయును. 


కథం తాదృజ్మయా గ్రాహ్మ ఇతి చేన్మైవ గృహ్యతామ్‌ । 

సర్వగ్రహోప సంశాంతౌ స్వయమేవావశిష్యతే 12411 

24. అట్టి అగోచరమైన తత్త్వమును. నేనెట్టు గ్రహింపగలననినబో 
(గ్రహింపవలదు. నకల (గ్రహణములు పూర్తిగా ఉపళమించినపుడు ఆ చైతన్యము 
తానుగనే మిగిలియుండును. 

న తత్ర మానాపేక్షాస్తి స్వప్రకాశ స్వరూపతః । 

తాద్భగ్‌ వ్యుత్పత్త్య పేక్షా చేచ్చుతిం పఠ గురోర్ముఖాత్‌ 11251 

25. ఆ చైతన్యము నయం ్రకాళమగుట చేత దానిని నిరూపించుటకు 
మరొక ప్రమాణము అవనరము లేదు. ఈ నంగతి తెలియుటకు (ప్రమాణము 
కావలనీనబో గురు సాన్టిధ్యమున (శ్రుతిని అధ్యయనము చేయుము. 


యది సర్వగ్రహత్యాగో౭_ శక్యస్తర్హి ధియం వ్రజ । 

శరణం తదధీనో9 న్తర్భహిర్వైషో9_ నుభూయతామ్‌ 1261 

26. దృళ్ళమగు ద్రైతజాతమును పరితృ్యజించుట సాధ్యము కానిబో 
బుద్దిని గూర్చి చింతింపుము. అంతర్జహిర్చిషయములని దానిచే కల్పితములనీ 
అన్జింటికీ చైతన్యమే సాక్షియనియు గుర్తింపుము. 


దశమప్రకరణము: సమాప్తము 


280 వేదాంత పంచదశి 


ఏకాదశము : బ్రహ్మానందమున 
యోగానంద ప్రకరణము 


బ్రహ్మానందం ప్రవక్ష్యామి జ్ఞాతే తస్మిన్నశేషతః I 

ఐహికాముష్మికానర్థవ్రాతం హిత్వా సుఖాయతే 111 

1. వరబ్రహ్మమగు ఆనందమును ఇపుడు చెమ్రుచున్లాను. దీనిని 
నిళ్ళేషముగ తెలినికొనినబో పురుషుడు ఇహపరలోకములందలి తాపములను 
అన్చింటిని నశింపజేసి నుఖన్తారూపమగు బ్రహ్మమే అగును. 


వ్యాఖ్య: 'ఆనందోబ్రహ్మ' తైత్తిరీయ ఉప. 3. 6. 1 


(బ్రహ్మవిత్సరమాష్నోతి శోకంతరతి చాత్మవిత్‌ | 

రసో బ్రహ్మ రసం లబ్బ్వా8_9_నందీభవతి నాన్యథా 1121 

2. (బ్రహ్మమును తెలినికొనిన పురుషుడు _ నర్శ్మోత్మృష్టమగు 
ఆనందమును పొందును. ఆత్మను తెలికొనిన పురుముడు నకల శోకములను 
దాటిపోవును. ఆనందమే (బ్రహ్మ. ఈ (బ్రహ్మమును పొంది నిన్సీమము 
నిరతిళశయము అగు ఆనందమును అనుభవించును. మరొక విధమున కాదు. 


వ్యాఖ్య: చూ. తైత్తిరీయ ఉప. 2.1.1, 2.7.1; ఛాందోగ్య ఉప. 7.18. 
తైత్తిీరీయమున బ్రహ్మమునకు ఆత్మకు అబేధము సూచింపబడినది. ఈ బ్రహ్మాత్మెక్య 
జ్ఞానము కలిగితేనే పరమానందము కలుగుననీ ఆ జ్ఞానము లేనిచో అట్టి 
ఆనందము కూడా కలుగదనీ దృఢముగ చెప్పబడినది. శోకమనగా శోకమూలమగు 
సంసారము. 

ప్రతిష్టాం విందతే స్వస్మిన్యదా స్యాదథ సో9_ భయః | 

కురుతే9_స్మిన్నంతరం చేదథ తస్య భయం భవేత్‌ ॥13॥ 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 281 


3. తనయందే ఆత్మయందే  ప్రతిష్టితుడైనపుడు _ పురుషుడు 
భయరహితుడు అగును. ఆత్మ నుండి ఎంత అల్పముగనైనను భేద దర్భనము 
చేసీనబో ఇక నంసార (ప్రయుక్రమగు భయము కలుగుచునే ఉండును. 


చూ. తైత్తిరీయ ఉప. 2.7.1; బృహదారణ్యక ఉప. 1.42; కఠ ఉప. 
2.1.10-11. 


వాయుః సూర్యో వహ్నిరింద్రో మృత్యుర్ణన్మాంతరేంతరమ్‌ । 

కృత్వా ధర్మం విజానంతో9_ ప్యస్మాద్భీత్యా చరంతి హి 14 

4. పూర్ణ జన్మములందు అనేక సాధనలను చేని వాయువు, నూర్యుడు, 
అగ్గి, ఇంద్రుడు మృత్యువు మొదలగు న్థానములను పొందినవారు కూడా 
(బ్రవ్మాత్ష్యైక జ్ఞానము లేకపోవుటచే భయముతో తమ తమ ధర్మములను 
నెరవేర్తురు. చూ. తైత్తిరీయ ఉప. 2.8.1; కళ ఉప. 2.3. 


ఆనందం బ్రహ్మణో విద్వాన్న బిభేతి కుతశ్చన । 

ఏతమేవ తపేన్నైషా చింతా కర్మాగ్ని సంభృతా 11511 

ర్‌. (బ్రహ్మానందమును పొందిన పురుషుడు ఇహలోకమునందలి తాప 
(త్రయమును గూర్చిగాని పాఠలౌకికమగు పాపమును గూర్చి గాని భీతిజెందడు. 
సాధారణ మానవులను దహించే నంళయాడ్జ్ది, నేను మంచి చేనితినా చెడ్డ చేని 
తినా అనే నంళయాడ్జ్ది, అతనిని తపింపజేయదు. చూ. తైత్తిరీయ ఉప. 2.9.1, 

ఏవం విద్వాన్మర్మణీ ద్వే హిత్వాత్మానం స్మరేత్సదా ॥ 

కృతే చ కర్మణీ స్వాత్మరూపేణైవైష పశ్యతి 1 6 

6. ప్రత్యగాత్మ, (బ్రహ్మము రెండూ ఏకమే అని తెలినిన విద్యాంనుడు 
పుణ్యపాపములనే రెండు కర్మలను పరిత్యజించి నదా ఆత్మనంస్థీతుడై 
ఉండును. కర్మను నిర్హర్తించినను ఆ కర్మను కూడా ఆత  స్వురూపముగనే 
దర్భించును. 


వ్యాఖ్య: చూ. బృహదారణ్యక ఉప. 2.4. 4-7 పుణ్యపాపములు కర్తృత్వబోధ 
ఉంటేనే కలుగును. నిరంతరముగ ఆత్మరతుడైన విద్వాంసునకు అది ఉండదు 
కనుక అతనిని, ఆ ఆత్మస్వరూపుని, పుణ్యపాపములంటవు. ప్రారబ్ధవశమున 
మనశ్ళరీరములు కర్మపరమైనట్లు ఇతరులకు కన్పించినను అతడు అట్టి కర్మను 


282 వేదాంత పంచదశి 


కూడా ఆత్మగనే దర్శించును. సర్వము ఆత్మయే అయి ఉండగా దానికి భిన్నముగ 
మరొక దానిని దర్శించుటెట్లు? 


భిద్యతే హృదయ [గ్రంథిశ్చింద్యంతే సర్వసంశయాః । 

క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్‌ దృష్టే పరావరే 1171 

7. పరమాత్మ సాక్షాత్కారము కలిగినపుడు హృదయగ్రంధి తెగిపోవును. 
ఆత్మను గూర్చిన సంళయములన్చీ తీరును. నంచిత కర్మలన్నీ నళించును. 


వ్యాఖ్య: ముండ. ఉప. 2.2.8 హృదయగ్రంథి అనగా బుద్ధి చిదాత్మల 
అన్యోన్యాధ్యాస. 

తమేవవిద్వానత్యేతి మృత్యుం పంథా న చేతరః । 

జ్ఞాత్వాదేవం పాశహానిః క్షీణెః క్లేశైర్న జన్మభాక్‌ 11811 

8 ఆ పరమాత్మను తెలిసికొనుట చేతనే వురుషుడు మృత్యువును 
అతిక్రమించును. మరొక మార్గము లేదు. బ్యోతిర్భయమైన ఆత్మను 
తెలినసీకొనుటచే కామడ్రోధాదులగు  పాళశములన్చి నశించును. రాగద్దోషాది 
కేశములు నళింపగా పునర్హన్మకు హేతువు లేకపోవుటచే మరల జన్మింపడు. 
శ్లేతాళ్లతర ఉప. 6.15; 110 


దేవం మత్వా హర్షశోకౌ జహాత్యతైవ ధైర్యవాన్‌ । 

నైనం కృతాకృతే పుణ్యపాపే తాపయతః క్వచిత్‌ 191 

9. న్ధయం(ప్రకాశమగు పరమాత్మను తెలుసుకున్న ధైర్యశాలి ఈ 
జన్మమునందే నుఖదుఃఖములకు అతీతుడగును. చేనినవిగాని చేయనివిగాని 
అయిన పాపపుణ్య కర్మముల గూర్చిన ఆలోచనల వలన అతడు నంతాపమును 
పొందడు. కళ ఉప.1.2.12; బృహదారణ్యక ఉప. 4.4.22 


ఇత్యాది శ్రుతయో బహ్వ్యః పురాణెః స్మ లతిఖిః సహ । 

బ్రహ్మజ్ఞానే౭_ నర్ధహాని మానందం చాప్యఘోషయన్‌ 111011 

10. ఇటువంటి అనేకములైన (శుతివాక్తములు న్మృతులు పురాణములు 
కూడా “బ్రహ్మజ్ఞానము వలన ఆత్యంతిక దుఃఖ నివృత్తి పరమానంద ప్రాప్తి 
కలుగునని ఘోషించినది. 


ఆనంద స్రివిధో బ్రహ్మానందో విద్యాసుఖం తథా । 
విషయానంద ఇత్యాదౌ బ్రహ్మానందో వివిచ్యతే 1111 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 283 


11. (బహ్మానందము, ఎద్వానందము, విషయానందము అని ఆనందము 
మూడు విధములు. అందు ప్రథమమున (బ్రహ్మానందము వివేచింపబడు 
చున్దది. (మూడు (పకరణములందు) 


భృగుః పుత్రః పితుః శ్రుత్వా వరుణాదృహ్మలక్షణమ్‌ । 

అన్నప్రాణమనోబుద్ధీస్యక్వానందం విజజ్ఞివాన్‌ 1112॥ 

12. తండ్రియగు వరుణుని వద్ద పుత్రుడగు భృగువు (బ్రహ్మ 
స్వరూపమును గూర్చి వినెను. తదుపరి అనమయ, (ప్రాణమయ, మనోమయ 
విజ్ఞానమయ కోశములను వివేచించి పరిత్యజించి ఆనందమయ కోళమున 
(బ్రహ్మమును తెలినికొనెను. తైత్తిరీయ ఉప. 3 


ఆనందాదేవ భూతాని జాయంతే తేన జీవనమ్‌ । 

తేషాం లయశ్చ తత్రాతో బ్రహ్మానందో న సంశయః ॥ 181 

13. ఆనందము నుండే నకల భూతములు జనించును. ఆనందము 
నందే అవి జీవించును. ఆనందముననే అనీ లయించును. కనుక 
నిన్సుంశయముగ ఆనందమే (బహ్మము. తైత్తిరీయ ఉప. 3.6.1 2.7.1 


భూతోత్పత్తేః పురా భూమా త్రిపుటీద్వైతవర్దనాత్‌ । 

జ్ఞాత జ్ఞాన జ్లేయరూపా త్రిపుటీ ప్రలయే హి నో 1141 

ఇ ఇ ఇ 

14. పంచభూతముల ఉత్పత్తికి పురము అనంతమగు (బ్రహ్మము 
మా(త్రమే ఉండెను. అప్పుడు జ్ఞాత జ్ఞానము జ్ఞేయవిషయము అనెడి (త్రిపుటి 
లేకుండెను. కనుక ప్రళయమునందును ఆ త్రిపుటి ఉండదు. ఛాందోగ్య ఉప. 
7.24.2 


విజ్ఞానమయ ఉత్పన్నో జ్ఞాతా జ్ఞానం మనోమయః । 

జ్ఞేయాః శబ్దాదయో నైతత్రయ ముత్పత్తితః పురా ॥115॥ 

15. సృష్టియందు విజ్ఞానమయ కోశమే జ్ఞాత. మనోమయకోశమే 
జ్ఞానము. శబ్దము నృర్భ మొదలగునవి జ్ఞేయవిషయములు. నృష్టికి పూర్వము 
ఈ మూడూ లేవు. 

త్రయాభావే తు నిర్వైతః పూర్ణ ఏవానుభూయతే । 

సమాధి సుప్తి మూర్చాసు పూర్ణః సృష్టేః పురా తథా ॥16॥ 


284 వేదాంత పంచదశి 


16. ఈ మూడూ లేనపుడు అద్దితీయము అవిభాజ్యుము అగు 
(బ్రహ్మము మాత్రమే అనుభూతమగును. నృష్టికి పూర్ణము (బ్రహ్మమే ఉండెను. 
సమాధి నుషుప్తి మూర్చావస్టలయందూ (బ్రహ్మమే ఉండును. చూ. ప్రళ్ల ఉప. 
41-2; బృహదారణ్యక ఉప. 4.2.23-32; కఠ ఉప. 2.2.8, 

యో భూమా స సుఖం నాల్సే సుఖం త్రేధా విభేదిని । 

సనత్ముమారః ప్రాహైవం నారదాయాతిశోకినే 11171 

17. అనంతమగు (బ్రహ్మమునందే నుఖము కలదు. అల్హమగు (త్రిపుటి 
యందు నుఖము లేదు. ఇట్టు అతి దుఃఖితుడగు నారదునకు ననత్కుమారుడు 
చెప్పెను. ఛాందోగ్య ఉప. 7.1.3; 7.23.1 


సపురాణాన్సంచవేదాన్‌ శాస్త్రాణి వివిధాని చ । 

జ్ఞాత్వా ప్యనాత్మవిత్త్వేన నారదో తిశుశోచ హ ॥18॥ 

18. పురాణములతో కూడా అయిదు వేదములను వివిధ శాస్త్రములను 
అభ్యసించినను ఆత్మజ్ఞానము లేకపోవుటచే నారదుడు మిక్కిలి శోకించెనని 
(శ్రుతి. ఛాందోగ్య ఉప. 7.1.2 


వేదాభ్యాసాత్సురా తాపత్రయమాత్రేణ శోకితా । 

పశ్చాత్త్వభ్యాస విస్మారభంగగర్వైశ్చ శోకితా 1191 

19. వేదాభ్యానమునకు పూర్తము అతనికి సాధారణమగు 
తాప్రత్రయము వలననే దుఃఖము కలిగెను. వేదాధ్యయనము చేసిన పిమ్మట 
దానిని అభ్యసించే పరిశ్రమ, మరబిపోవుట, వాదమున ఓడిపోవుట, గెలుచుట 
వలన గర్పించుట మొదలగు దుఃఖములు కూడా తోడయ్యెను. 


సోత హం విద్వన్సశోచామి శోకపారం నయాత్ర మామ్‌ । 

ఇత్యుక్తః సుఖమేవాస్య పారమిత్యభ్యధాదృషిః 112011 

20. మహర్షీ నకల శాస్త్ర విదుడనైనను నేను దుఃఖమగ్భుడనై ఉన్టాను. 
నను ఈ దుఃఖసాగరమును తరింపజేయుము” అని నారదుడు ప్రార్థింపగా 
సనత్కుమార మహర్షి సుఖమే, (బ్రహ్మానందమే, ఈ శోక సముద్రమునకు 
అవ్వలి తీరము” అని చెప్పెను. ఛాందోగ్య ఉప. 7.1.26 


సుఖం వైషయికం శోక సహ్రేణావృతత్వతః 1 
దుఃఖమేవేతి మత్వాహ నాల్పే౭_స్పి సుఖమిత్యసౌ 1121 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 285 


21. ఇంద్రియ విషయముల వలన కలిగే సుఖము, దుఃఖ నహ్మనములతో 
ఆవరింపబడి ఉండుట చేత, దుఃఖమనియే భావించి ననత్కుమారుడు 
అల్పమునందు నుఖము లేదని చెప్పెను. 

నను ద్వెతే సుఖం మా భూదద్వెతే౭_ప్యస్తి నో సుఖమ్‌ । 

అస్తి చేదుపలభ్యేత తథా చ త్రిపుటీ భవేత్‌ 11221 

22. (ఆక్షేపము) ద్లైతమునందు నుఖము లేక పోవచ్చును. అద్దైతమున 
కూడా సుఖము లేదు. ఉన్గబో లభింపవలెను. లభించినబో మరల నుఖము, 
నుఖించుట, సుఖించువాడు అనే త్రిపుటి ఏర్ల్ఫడుచున్చది. 


మాస్త్వద్వైతే సుఖం కింతు సుఖమద్వెత మేవహి। 

కిం మానమితి చేన్నాస్తి మానాకాంక్షా స్వయంప్రఖే 1281 

23. (సమాధానము) అద్రైతమున నుఖము లేకపోనిమ్ము. కాని అద్దైతమే 
సుఖము. దీనికేమి ప్రమాణమనినబో న్యయంప్రకాశమగు తత్త్యమునకు వేరు 
ప్రమాణము అవసరము లేదు. అద్రైతత్తమే నుఖ రూపమున టప్రకాళించునని 
భావము. 


స్వప్రభత్వే భవద్వాక్యం మానం యస్మాద్భవానిదమ్‌ I 

అద్వెత మభ్యుపేత్యాస్మిన్సుఖం నాస్తీతి భాషతే 1241 

24. అద్వైతము సయంటప్రకాశమనుటకు మీ వాక్యమే ప్రమాణము. 
మీరు అద్దైతస్థీతిని అంగీకరించి అందు నుఖము మాత్రమే లేదనుచున్గారు. 

నాభ్యు పైమ్యహమద్వెతం తద్వచో9_నూద్య దూషణమ్‌ | 

వచ్ళీతి చేత్తదా బ్రూహి కిమాసీద్వెతతః పురా 11251 

25. (ఆక్టేపము) నేను అద్రైతమును అంగీకరించుట లేదు. నిరాకరింప 
వలనిన ప్రతిపాదనగా మాత్రమే న్వీకరించితిని. (సమాధానము) అయినబో 
ద్వైతమునకు పూర్తమేముండెనో చెప్పుము. 


కిమద్వెత ముతద్వెతమన్యో వా కోటిరంతిమః । 

అప్రసిద్దో న ద్వితీయో£. నుత్పత్తేః శిష్యతేల_గ్రిమః 1261 

26. అపుడు అద్రైతముండెనా ద్రైతముండెనా. లేక రెండు కానిది 
మరొకటి ఉండెనా? రెండును కానిది లోకమున కన్తింపదు కనుక మూడవ 


286 వేదాంత పంచదశి 


పక్షము అనంభవము. ఇంకను ఉత్పత్తి జరుగలేదు కనుక రెండవ షక్షము 


a 


నీద్దింపదు. ఇక మొదటి పక్షమే మిగులుచున్లుది. అనగా నృష్టికి పూర్ణం 


అద్రైతమే ఉండెను, 

అద్వైతసిద్ధిర్యుక్ష్యైవ నానుభూత్యేతి చేద్వద 

నిర్ణవ్టాంతా సదృష్టాంతా వా కోట్యంతరమత్ర నో 12711 

27. అద్వైతము. యుక్తిచేతనే తర్కముచేతనే నిద్ధించును. అది 
అనుభవమునకు రాదు అనినబో ఈ తర్కము దృష్టాంతరహితమా దృష్టాంత 
నహితమా చెప్పుము. మూడవ వర్గము లేదు కదా. 


నానుభూతిర్న దృష్టాంత ఇతి యుక్తిస్తు శోభతే | 

సదృష్టాంతత్వపక్షేతు దృష్టాంత వద మే మతమ్‌ 11281 

28. అద్దైతము అనుభవమునకు రాదు. ఈ తర్కమునకు దృష్టాంతము 
కూడా లేదు అనినబో ఇట్టి తర్కము బహురమణీయము! దృష్టాంతమున్హుబో 
అది వీదో చెప్పు. 

వ్యాఖ్య: తర్మమున ప్రధానాంశము ఉదాహరణము. దానిని బట్టి తర్శించి ఒక 
నిర్ణయమునకు వచ్చుట జరుగును. “పర్వతమునందు అగ్ని కలదు, పొగ ఉండుట 
వలన, వంటయింటిలో వలె.” ఇచ్చట వంట ఇల్లు ఉదాహరణము. అందు పొగ, 
అగ్ని ఉండుట వలన పర్వతమునందలి పొగను చూచి తర్మించి అందు అగ్ని 
ఉండవలెనని నిర్ణయము జరుగును. కనుక ఉదాహరణము లేకయే తర్మించుట 
అనగా అసంబద్ధప్రలాపమని సిద్ధాంతి అపహాసము చేయుచున్నాడు. 

అద్వెతః ప్రలయో ద్వెతానుపలంభేన సుప్తివత్‌ । 

ఇతి చేత్సుప్తిరద్వెతే త్యత్ర దృష్టాంత మీరయ 1129 

29. “ప్రళయమునందు అద్పాతము నీద్రించును, ద్రైతము లేకపోవుట 
వలన, నుషుప్తి యందువలె” అనినబో నుషుప్తియందు అధద్దైతము 
నీద్రించుననుటకు దృష్టాంతము చెప్పుము. 


వ్యాఖ్య: అద్వెతము అనుభవమునకు రాదు అని ఆక్షేపించుటచే ప్రతివాది తన 
సుషుప్తిని దృష్టాంతముగ చెప్పజాలడు. 

దృష్టాంతః పరసుప్తిశ్చేదహో తే కౌశలమ్‌ మహత్‌ । 

యః స్వసుప్తిం న వేత్యస్య పరసుప్తా తు కా కథా 11301 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 287 


30. ఇతరుల సుముప్తియే ఉదాహరణమనినవో మీ తర్క నైపుణ్యము 
మహాద్భుతము కదా! తన నిద గురించి తనకే తెలియకుండగా ఇతరుల నిద్ర 
గురించి ఇక చెప్పువలనినదేమి? 


నిశ్చేష్టత్వాత్పరః సుపో యథాహమితి చేత్తదా 

ఉదాహర్తుః సుషుప్తేస్తే స్వప్రభత్వం బలాద్భవేత్‌ 113111 

31. (ప్రాణములుండగనే చేష్టలు దక్కిఉండుట వలన ఇతరులు 
యందున్భారు, నా విషయమునందు వలె అనినబో నీ విషయమున 
యొక్క సయం ప్రకాశత్యము బలవంతముగ సీద్రించుచున్భది. 


ను 
ను 


6లు [Eo 


నెంద్రియాణి న దృష్టాంత స్తథాష్యంగీకరోషి తామ్‌ । 

ఇదమేవ స్వప్రభత్వం యద్భానం సాధనైర్వినా 11821 

32. సుషుప్తిని తెలియజేయుటకు ఇంద్రియములు లేవు. అవి పని 
చేయుట లేదు. దృష్టాంతము లేదు, ఇతరుల నుషుప్తిని గూర్చి నీకు తెలియక 
పోవుట వలన. అయినను నుషువ్తి కలదని అందు అద్రౌతము నీద్రించుననీ 
అంగీకరిన్తున్హావు. ఇదే అద్దైతపు సయం (ప్రకాశత్తము. జ్ఞాన సాధనములు 
లేకయే జ్ఞానము కలుగుటను స్వయం (ప్రకాళమందురు. 


స్తామద్వెత స్వప్రభత్వే వద సుప్తా సుఖం కథమ్‌ । 

శృణు దుఃఖం తదానాస్తి తతస్తే శిష్యతే సుఖమ్‌ 1138 

33. (ఆక్లేపము) సరి. నుషుప్త్రియందు అద్రైతము కలదనీ ఇది నయం 
ప్రకాశమనీ అంగీకరించితిమి. కాని అందు నుఖము కలుగుట ఎట్టు 
సిద్ధించును? (నమాధానము) వినుము. అప్పుడు దుఃఖము లేదు అందుచే 
నుఖమే మిగులును. 

అంధః సన్నప్యనంధః స్యాద్విద్దోత_విద్దోల థ రోగ్యపి | 

అరోగీతి శ్రుతిః ప్రాహ తచ్చ సర్వే జనా విదుః 11841 

34. నుషువ్రియందు అంధులైనను అంధులు కారు, గాయపడినవారు 
అట్టి వారు కారు. అట్లే రోగులు కూడ రోగరహితులే అని (శ్రుతి చెప్పును. అది 
అందరికీ తెలిసిన విషయమే. ఛాందోగ్య ఉప. 8.4.2; 8.10.3 


న దుఃఖాభావ మాత్రేణ సుఖం లోష్టశిలాదిషు l 
ద్వయాభావస్య దృష్టత్వాదితి చేద్విషమం వచః 1188511 


288 వేదాంత పంచదశి 


35. (ఆక్లేపము) దుఃఖము లేనంతమాతమున నుఖమున్దుదనుటకు 
వీలులేదు. మట్టి, రాళ్ళలో ఈ రెండూ లేకుండుటను చూడగలము. 
(సమాధానము) ఇది విషమ దృష్టాంతము. 


ముఖదైన్య వికాసాభ్యాం పరదుఃఖ సుఖోహనమ్‌ । 

దైన్యాద్యభావతో లోష్టే దుఃఖాద్యూహో న సంభవేత్‌ 11361 

36. ముఖమునందలి దీనత్తము వికానములను బట్టి ఇతరుల దుఃఖ 
మును నుఖమును ఊపహింపవచ్చు. మట్టియందు దీనత మొదలగునవి 
లేకుండుటచే దాని నుఖదుఃఖములను ఊహింపలేము. 


స్వకీయే సుఖదుఃఖే తు మోహనీయే తతస్తయోః । 

భావో వేద్యోత_ నుభూత్యైవ తదభావో౭_పి నాన్యతః 18/11 

37. న్యంతములైన సుఖదుఃఖములు ఊహింపనక్కరలేదు. అవి 
ఉండుట అనుభవము చేతనే తెలియును. లేకపోవుట కూడా అనుభవము 
వలననే తెలియును. మరొక మార్గము లేదు. 


తథాసతి సుషుప్తాచ దుఃఖాభావో9_నుభూతిభిః | 

విరోధి దుఃఖరాహిత్యాత్సుఖం నిర్విఘ్నమిష్యతామ్‌ 1381 

38. కనుక నుషుప్తియందు దుఃఖము లేకుండుట అనుభవసిద్రము. 
దుఃఖమునకు విరోధి నుఖమగుటచే దుఃఖము లేకుండుట వలన నిర్హిఘ్మమైన 
సుఖము నిద్రించుచున్లుది. 


మహత్తర ప్రయాసేన మృదుశయ్యాది సాధనమ్‌ । 

కుతః సంపాద్యతే సుప్తా సుఖం చేత్తత్ర నో భవేత్‌ 11391 

39. సుషుప్తియందు నుఖము కలుగనిబో దానికై ఎంతో కష్టపడి మెత్తటి 
పడక మొదలగు సాధనములను ఏల నంపాదింతురు? 


దుఃఖ నాశార్థమేవైతదితి చే ద్రోగిణస్తథా | 

భవత్వరోగిణ స్తేతత్సుఖాయైవెేతి నిశ్చిను 11401 

40. (ఆక్ల్షేపము) దుఃఖమును తొలగించుటకే. (సమాధానము రోగుల 
విషయమున అట్టు కావచ్చును. ఆరోగ్యవంతులు కూడా అట్టు చేయుట 
నుఖము కొరకే అని తెలియుము. 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 289 


తర్హి సాధనజన్య త్వాత్సుఖం వైషయికం భవేత్‌ । 

భవత్వేవాత్ర నిద్రాయాః పూర్వం శయ్యాసనాదిజమ్‌ 114111 

41. (లక్ల్షేపము) అయినబో ఈ నుఖము ఉపకరణముల వలన 
కలుగుటచే విషయ నసుఖమగుచున్దుది. (సమాధానము నిద్రకు పూర్వము 
శయ్య మొదలగు వానిచే కలిగే నుఖము విషయనుఖమే కానిమ్ము. 


నిద్రాయాం తుసుఖం యత్తజ్ఞన్యతే కేన హేతునా । 

సుఖాభిముఖ ధీరాదౌ పశ్చాన్మజ్జేత్పరే సుఖే ॥42॥ 

42. కాని నిద్రయందు కలిగే నుఖము మరి ఏ ఇతర కారణముల 
వలనను కలుగదు. నుఖమును బుద్దిశరీరము మొదలగునవి శయ్యాదుల వలన 
నిద్రకు పూర్వము అనుభవింపగా నిద్రయందు బీవుడు స్వరూపమగు 
నుఖముననే లీనుడగును. 


జా[గ్రద్వ్యావృత్తిభిః శ్రాంతో విశ్రమ్యాథ విరోధిని । 

అపనీతే స్వస్థచితోల_ నుభవేద్విషయే సుఖమ్‌ 114811 

43. (ప్రపంచవ్యాపారములబే అలనిపోయిన పురుషుడు. విశ్రమించి 
నుఖమున కాటంకములను తొలగించును. న్వస్టబిత్తుడై మెత్తని పడక చల్లని 
గాలి మొదలగు విషయములందు నుఖమును అనుభవించును. 


ఆత్మాభిముఖధీవృత్తౌ స్వానందః ప్రతిబింబతి । 

అనుభూయైనమత్రాపి త్రిపుట్యా శ్రాంతి మాప్నుయాత్‌ 1144 

44. తన ఆలోచనలను ఆత్మవైపుకు మరలించి బుద్ది వృత్తులందు 
(ప్రతిబింబించు ఆనందమును అనుభవించును. ఇచ్చట కూడా అనుభవము, 
అనుభోక్త, అనుభవించుట అనే (త్రిపుటి వలన పరిశ్రాంతుడగును. 

తచ్చ్రమస్యాపనుత్యర్థం జీవో ధావేత్సరాత్మని I 

తేనైక్యం ప్రాప్య తత్రత్యో బ్రహ్మానందః స్వయంభవేత్‌ 1451 

45. ఆ (శ్రమను తొలగించుటకై జీవుడు పరమాత్మవైవు పరుగు తీయును. 
దానితో ఐక్యము నొంది తానే బ్రహ్మానందమగును. భాందోగ్య ఉప. 6.8.1 


దృష్టాంతాః శకునిః శ్యేనః కుమారశ్చ మహానృపః । 
మహాటబ్రాహ్మణ ఇత్యేతే సుప్యానందే (శ్రుతీరితాః 114611 


290 వేదాంత పంచదశి 


46. సుషుప్తియందలి ఆనందమునకు దృష్టాంతములుగా వేదమునందు 
డేగ పక్షి శికువు మహారాజు (బహ్మజ్ఞానియు చెప్పుబడిరి. 


శకునిః సూత్రబద్ధః సన్‌ దిక్షువ్యాపృత్య విశ్రమమ్‌ । 

అలబ్బ్వా బంధనస్థానం హస్తస్తంభాద్యుపాశ్రయేత్‌ 114711 

47. దారముతో కట్టబడిన పక్షి ఆహారాదులకై నాలుగు దిక్కులకు ఎగిరి 
విశ్రామస్తానము లభింపక తుదకు ఆధారస్తానమగు యజమాని చేతినో 
న్తంభమునో ఆశ్రయించి విశ్రమించును. ఛాందోగ్య ఉప. 6.6.2 


జీవోపాధి మనస్తద్వద్ధర్మాధర్మ ఫలాప్తయే । 

స్వప్నే జాగ్రతి చ భ్రాంత్వా క్షీణే కర్మణి లీయతే 1148॥ 

48. బీవునకు ఉపాధియగు మనస్సు కూడా అట్లే భర్మాధర్మముల వలన 
కలిగే పుణ్యపాపముల ఫలమైన నుఖదుఃఖములను అనుభవించుటై జాగ్రల్‌ 
న్వుష్టావస్టలయందు పరిిభ్రమించి ఆ కర్మక్షయించినపుడు ఉవాదాన 
కారణమణగు అజ్ఞానమునందు అయించును. ఆ అజ్ఞానము కూడా లయము 
నొందినపుడు దానిచే ఉపహితుడైన జీవుడు పరబ్రవ్మామునందు లయించును. 


శ్యేనో వేగేన నీడైక లంపటః శయితుం వ్రజేత్‌ । 

జీవః సుపైతథా ధావేద్‌ బ్రహ్మానందైక లంపటః 11491 

49. డేగ విశ్రమించుటకై వేగముగ తన గూటికి దూనికొని పోవును. అల్లో 
బ్రహ్మానందమును కోరే జీవుడు నుషుప్తి కొర పరుగుతీయును. 
బృహదారణ్యక ఉప. 4.3.19 

అతిబాలః స్తనంపీత్వా మృదుశయ్యాగతో హసన్‌ । 

రాగద్వేషాద్యనుత్పత్తేరానందైక స్వభావభాక్‌ 501 

50. శిశువు తల్లిపాలను (త్రాగి మెత్తటి పడకపై నవ్వుచు పరుండి 
రాగద్దేషాదులు లేకపోవుట చేత స్వ్వభావమగు ఆనందమునే అనుభవించు 
చుండును. బృహదారణ్యక ఉప. 2.1.9 (51, 52 శ్లోకములకు కూడా ఇదే.) 


మహారాజః సార్వభౌమః సంతృప్తః సర్వభోగతః ॥ 
మానుషానందసీమానం ప్రాప్యానందైక మూర్తిభాక్‌ 15111 
51. సార్హభౌముడైన మహారాజు నకల భోగముల చేతను నంతృప్తుడై 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 291 


మానవులకు సాధ్యమగు ఆనందపుటెల్లలను చేరి మూర్తీభవించిన ఆనందమే 
అగును. 


మహావిప్రో బ్రహ్మవేదీ కృతకృత్యత్వ లక్షణామ్‌ । 

విద్యానందస్య పరమాం కాష్టాం ప్రాప్యావతిష్టతే 11521 

52. (బ్రహ్మవిదుడగు బ్రాహ్మాణ(త్రుష్పుడు సాధ్ధమయినదంతా నీద్దము 
చేసికొని జ్ఞానము వలన కలిగే ఆనందము యొక్క వరాకాష్టను చేరి అందు 
స్ట్రీతుడై ఉండును. ప్రత్యగభిన్లమైన  (బ్రహ్మసాక్షాత్మారము _ నొందిన 
(బ్రాహ్మణుడు బీవన్ముక్తి నొంది పరమానంద స్వరూపుడై ఉండును. 

ముగ్గబుద్దాతిబుద్దానాం లోకే సిద్దా సుఖాత్మతా । 

థి థ ® థి 

ఉదాహృతానామన్యే తు దుఃఖినో న సుఖాత్మకాః 1581 

53. అవివేకులు వివేకులు జ్ఞానులలో ఈ చెప్పుబడినవారే నుఖవంతులు. 
ఇతరులు రాగి కారణములచే దుఃఖాభాజనులు. 


కుమారాదివదేవాయం బ్రహ్మానందైక తత్పరః | 

స్తీ పరిష్వక్తవద్వేద న బాహ్యం నాపి చాంతరమ్‌ 11541 

54. శిశువు మొదలగువారి వలె నుమవ్తి నొందిన పురుషుడు కూడా 
(బ్రహ్మానందమునే అనుభివించును. వ్రియురాలు కొగిలించిన వురుషుని వల 
అతడు  బాహ్యావిషయములను ఆంతరవిషయములను మరచిపోయి 
ఆనందముననే మునిగి తేలుచుండును. బృహదారణ్యక ఉప. 4.3.21 


బాహ్యం రథ్యాదిక వృత్త గృహకృత్యం యథాంతరమ్‌ । 

తథా జాగరణం బాహ్యం నాడీస్థః స్వప్న ఆంతరః 15511 

55. వ్యవహారమున ఇంటివెలుపల వీథిలోని వృత్తాంతమును బాహ్యమనీ 
ఇంటిలోని గృహకృత్యములను ఆంతరమనీ _ అనినల్లో _ తాత్తికముగ 
జాగ్రవదస్థను బాహ్యమనీ న్వప్థావస్థను ఆంతరమనీ అనవచ్చును. 

పితాపి సుప్తావపితేత్యాదౌ జీవత్వవారణాత్‌ । 

సుప్తా బ్రహ్మెవ నో జీవః సంసారిత్వాసమీక్షణాత్‌ 1561 

56. (శ్రుతి కూడా సుషుప్తియందు జీవధర్శములగు తండ్రి మొదలగు 
సంబంధముంలు ఉండవని వారించుటచే ఆ స్టీతిలో బీవుడు తన నంసారిత్త 
మును కోలుపోయి బ్రహ్మముగనే నిలుచును. బృహదారణ్యక ఉప.4.3.22 


292 వేదాంత పంచదశి 


పితృత్వాద్యభిమానో యః సుఖదుఃఖాకరః స హి । 

తస్మిన్నపగతే తీర్ణః సర్వాన్‌ శోకాన్సృవత్యయమ్‌ 15/11 

57. దేహాభిమానమే  నంసార మూలమగుటబే దేహధర్శ్మములగు 
పితృత్తాది నంబంధములను అభిమానించువాడు నంసారికములగు నుఖదుఃఖ 
ముల పాలగును. ఆ అభిమానము తొలగగా సర్పశో కములను తరించును. 


సుషుప్తికాలే సకలే విలీనే తమసావృతః । 

సుఖరూపముపైతీతి బ్రూతే యాజుషీయ (శ్రుతిః 1581 

౨8 యజుర్ద్వేదమునందొక వాక్తమిట్లనును: సుషుప్తి నమయమున 
విషయములన్చీ లయమునొంది తమస్సు మ్యత్రమే ఆవరించి ఉండునపుడు 
బీవుడు సుఖన్వురూపుడై ఉండును.” కైవల్య ఉప. 13 


సుఖమస్వాప్పమత్రాహం న వైకించిదవేదిషమ్‌ I 

ఇతి సుప్తే సుఖాజ్ఞానే పరామృశతి చోలితః 115911 

59. సుషుప్తి నుండి జాగృతుడైన పురుషుడు నుఖముగ నిద్రించితిని శ 
తెలియలేదు అని తాననుభవించిన నుఖమును అజ్ఞానమును పరామర్భించును. 

పరామర్శో9_నుభూతే9_స్తీత్యాసీదనుభవస్తదా । 

చిదాత్మత్వాత్స్వతో భాతి సుఖమజ్ఞానధీస్తతః 16011 

60. ఇట్టి పరామర్భ అనుభూత విషయములందే ఉండును కనుక 
నుఖానుభీవము నుమప్తియందు నిళ్లయముగనుండెను. నుఖము సయం 
ప్రకాశమగుటచే మనను మొదలగు జ్ఞానసాధనములు లీనమైనను 
అనుభవమగును. న్యయంటప్రకాళమగు నుఖము అనుభూతమగుట చేతనే 
తదావరకమగు అజ్ఞానము తెలియుచున్భది. నుఖము చిదాత్మయే అగుటచే 
అది న్వయం(ప్రకాశము. 

బ్రహ్మ విజ్ఞాన మానందమితి వాజసనేయినః । 

పఠంత్యతః స్వప్రకాశం సుఖం బ్రహ్మెవ నేతరత్‌ | 61 

61. యజిర్చేదమునందలి వాజసనేయిశాఖ వారు (బ్రహ్మము విజ్ఞాన 
స్వరూపము ఆనందన్వురూపము” అని పఠింతురు. కనుక స్వయం ప్రకాశమైన 
సుఖము (బహ్మమేగాని ఇతరము కాదు. బృహదారణ్యక ఉప. 3.9.28 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 293 


యదజ్ఞానం తత్రలీనా తౌ విజ్ఞానమనోమయో । 

తయోర్షి విలయావస్మా నిద్రాజ్ఞానం చ సైవ హి 1621 

62. అజ్ఞానమునందు విజ్ఞానమయ మనోమయ కోళములు లీనమై 
ఉండును. ఆ రెండూ లయమగు అవస్టనే నిద్రయందురు. నిద్రనే అజ్ఞానమనీ 
అందురు. 


వ్యాఖ్య: విజ్ఞానమయ కోశమగు జీవుడే సుఖమును అజ్ఞానమును 
అనుభవించుననే సంశయము వారింపబడినది. విజ్ఞాన, మనోమయ కోశములు 
రెండూ అజ్ఞానకార్యములే. నిద్రయందు అవి రెండూ తమ స్వరూపమును 
కోల్పోయి అజ్ఞానమునందు, తమ కారణమునందు, లయించును. కనుక స్వయం 
ప్రకాశమగు సుఖము భాసించుచు అజ్ఞానమును కూడా భాసింపజేయును. 


విలీన ఘృతవత్పశ్చాత్స్యాద్విజానమయో ఘనః । 

విలీనావస్థ ఆనందమయ శబ్దేన కథ్యతే 11631 

63. కరిగిన నెయ్యి మరల ఘనీభవించినట్టు, స్వరూపమును కోలోోయిన 
విజ్ఞానమయ కోశములు నుషుప్తి అంతరింపగనే మరల రూపు దాల్భును. ఆ 
రెండు కోళముల విలీనావస్తనే ఆనందమయ కోశమందురు. 


సుప్తిపూర్వక్షణే బుద్ధివృత్తిర్యా సుఖబింబితా । 


'సైవ తద్భింబసహితా లీనానందమయస్తతః n641 

64. (విలీనావస్థ వివరింపబడుచునది:) నిద్రకు పూర్షుక్షణమున బుద్ది 
వృత్తి అంతర్ముఖమై స్వరూపమగు నుఖమును ప్రతిబింబించును. పిదప ఆ 
నుఖ ప్రతిబింబ నహితమైన బుద్ర్దివృత్తి నిద్రారూపమున లయము నొందును. 
ఆ విలీనావస్ట ఆనందమయ మనబడుచున్భది. 


వ్యాఖ్య: _ బుద్ధివృత్తులు జాగ్రత్స్వప్నావస్థల యందు బహిర్ముఖములై 
చిదాభాసతో కూడి ఉండును. ఈ చిదాభాస బాహ్యవిషయ జ్ఞానము కలిగించును. 
బుద్ధివృత్తి అంతర్ముఖమైనపుడు చిదాభాసతో కూడా మనస్సు మొదలగు జ్ఞాన 
సాధనములన్నీ బాహ్యములుగనే వదలివేయబడును. జ్ఞానస్వరూపము సుఖ 
స్వరూపము అగు సాక్షిచైతన్యమే అంతర్ముఖమైన బుద్ధివృత్తియందు ప్రతిఫలించి 
స్వయంవేద్యమగును. ఈ అంతర్ముఖమైన బుద్ధివృత్తి కూడా తన కారణమగు 
అజ్ఞానమునందు లయించుటచే నిద్ర సంభవించుచున్నది. కనుక నిద్రయందు 


294 వేదాంత పంచదశి 


అజ్ఞానము మాత్రమే జీవబ్రహ్మము లను ఐక్యతను ఆవరించి ఉండును. కనుకనే 
నిద్ర బ్రహ్మానుభవమేయైనను అట్లని స్పష్టముగ తెలియదు. 


అంతర్ముఖో య ఆనందమయో బ్రహ్మ సుఖం తదా । 

భుంక్తే చిద్పింబయుక్తాభిరజ్ఞానోత్పన్న వృత్తిభిః 116511 

65. ఈ అంతర్ముఖమైన వృత్తి ఆనందమయ కోశమనబడుచునది, 
అజ్ఞానము నుండి జనించిన వత్తులతో చైతన్య ప్రతిబింబనపొతమై 
(బ్రహ్మనుఖము ననుభవించును. 

అజ్ఞాన వృత్తయః సూక్ష్మావిస్పష్టా బుద్ది వృత్తయః । 

ఇతి వేదాంత సిద్ధాంతపారగాః ప్రవదంతి హి ॥ 66 

66. నూక్ష్మ్యములు అతి నష్టములు అయిన బుద్రివుత్తులే అజ్ఞానవృత్తులని 
వేదాంత నీధద్ధాంతమును కూలంకషముగ ఎరిగినవారు చెప్పుదురు కదా. 


మాండూక్య తాపనీయాది (శ్రుతిష్వేతదతిస్ఫుటమ్‌ । 

ఆనందమయ భోక్త్రత్వం బ్రహ్మానందే చ భోగ్యతా 16711 

67. ఈ విషయము మాండూక్య, తాపనీయ ఉపనిషత్తులందు న్ఫష్టముగ 
వివరింపబడినది. ఆనందమయ కోళమే భోక్త. (బ్రహ్మానందమే భోగ్యవిషయము. 


వ్యాఖ్య: మాండూక్య ఉప. 5. ఆనందమయ కోశమునందు ప్రతిఫలించిన 
(బ్రహ్మమే ప్రాజ్ఞుడు. అతడే భోక్త. అజ్ఞాన వృత్తులందు ప్రతిఫలించిన బ్రహ్మానందమే 
భోగ్యవిషయము. 

ఏకీభూతః సుషుప్తస్థః ప్రజ్ఞాన ఘనతాం గతః । 

ఆనందమయ ఆనందభుక్చేతోమయ వృత్తిభిః 1681 

68. నుషుప్తిలో ఆనందమయకోశం ఏకీభావము చెంది ఘనీభవించిన 
ప్రజ్ఞానమై చైతన్యమయమైన వృత్తుల ద్వారా బ్రహ్మానందాన్టి అనుభవించును. 


వ్యాఖ్య: ఇది మాండూక్యోపనిషత్తునందలి అయిదవ మంత్రమునకు 
వ్యాఖ్యానము. అందలి 'చేతోముఖః అనే శబ్దమునకు బదులు ఇచ్చట 'చేతోమయ 
వృత్తిభి$ అనే శబ్దము చేర్చబడినది. 

అజ్ఞానవృత్తులే చైతన్యమయమైన వృత్తులనుట విరుద్ధముగా తోచవచ్చును. 
కాని అజ్ఞానవృత్తులు చైతన్యముచే వ్యాపింపబడుట చేత చైతన్యవృత్తులనియే 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 295 


చెప్పవలసివచ్చును. బుద్ధివృత్తులు బహిర్ముఖములు వానియందు చిదాభాస కూడుట 
చేత బాహ్య విషయజ్ఞానము కలుగును. బుద్ధివృత్తుల కంటె అతి సూక్ష్మములైనవి 
అజ్ఞానవృత్తులు. అంతేగాక అవి అంతర్ముఖములు కూడా. కనుక వాని యందు 
చైతన్యమే నేరుగా వ్యాపించును. చిదాభాస అచ్చట పనిచేయదు. కనుక అజ్ఞాన 
వృత్తులని జీవదృష్ట్యా చెప్పినను ప్రాచుర్యము చేత అవి చైతన్యమయమైన వృత్తులే. 

పరమార్థమున బ్రహ్మము ఆనందము జ్ఞానము చైతన్యము అన్నీ పర్యాయ 
పదములే అగుటచేతను, అనిర్వచనీయమైన అజ్ఞానము ద్వెతమునకు ప్రధమ 
కారణమగుట చేతను, అజ్ఞానవృత్తులే చైతన్యమయవృత్తులనుట ఎంత విపరీతముగ 
తోచినను అనుభవమున సరియే అగును. 


విజ్ఞానమయ ముఖ్యైర్యో రూపైర్యుక్తః పురాధునా । 

స లయేనైకతాం ప్రాప్తో బహుతండుల పిష్టవత్‌ 1691 

69. వూర్చుము విజ్ఞానమయాది బహురూపములను పొందిన చిదాభాన 
ఇవుడు ఏకత్తమునొంది ఘనీభవించి ముద్రచేనిన రొట్టెపిండి వల ఉండును. 


వ్యాఖ్య: విజ్ఞానమయ కోశము వరకు చిదాభాస స్పష్టముగ ఉండి జీవుడనే 
పేరుతో అనేక వ్యవహారములను జాగ్రత్స్వప్నావస్థలయందు నడుపును. సుషుప్తి 
యందు చిదాభాస మాయమైనట్లే. దానికి బదులుగా ఘనీభవించిన ప్రజ్ఞానము 
అజ్ఞానవృత్తులయందు ప్రతిఫలించుచుండును. 


ప్రజ్ఞానాని పురా బుద్ధివృత్తయోథ ఘనో9 భవత్‌ । 

ఘనత్వం హిమబిందూనా ముదరగ్దేశే యథా తథా ॥170॥ 

70. పూర్ణము బుద్రివుత్తులుగా ఉండినవే ఇప్పుడు నూక్ష్మములై ప్రజ్ఞాన 
రూపమున ఘనీభవించును. మంచుబిందువులు వొామాలయము లందు గడ్డ 
కట్టినల్లే. 

వ్యాఖ్య: జాగ్రదాది అవస్థలందు విషయములను గూర్చిన జ్ఞానము కలిగించే 
బుద్ధివృత్తులు ప్రజ్ఞానములనబడును. విషయ వైవిధ్యము వలన జాగ్రత్స్వవ్నము 
లందు ప్రజ్ఞానములు అనేకములుగ ఉన్నా విషయశూన్యమగు సుషుప్తియందు అవి 
ఘనీభవించిన ప్రజ్ఞానమగును. 


తద్ధనత్వం సాక్షిభావం దుఃఖాభావం ప్రచక్షతే 1 
లౌకికాస్తార్మికా యావద్దుఃఖవృత్తి విలోపనాత్‌ 1171 


296 వేదాంత పంచదశి 


71. వేదాంతమునందు సాక్షి భావమని చెప్పుబడుచున్చ ఈ (ప్రజ్ఞాన ఘన 
మునే లౌకికులు తార్కికులు, దుఃఖవృత్తులు లోపించుటచే, దుఃఖాభావమనీ 
అందురు. 


అజ్ఞాన బింబితా చిత్స్యాన్ముఖమానందభోజనే ॥ 

భుక్తం బ్రహ్మసుఖం త్యక్త్వా బహిర్యాత్యథ కర్మణా 117211 

72. నుషుప్తియందు బ్రహ్మానందమును అనుభవించుటకు అజ్ఞానము 
నందు ప్రతిఫలించిన చైతన్యమే సాధనము. పుణ్యపావ కర్మలచే (ప్రేరితుడై ఆ 
(బ్రహ్మానందమును వదలి మరల బహిర్ముఖతనొంది జాగ్రదాది అవస్టలలోనికి 
బీవుడు పోవును. 

కర్మ జన్మాంతరే౭_ భూద్యత్తద్యోగాద్భుధ్యతే పునః । 

ఇతి కైవల్యశాఖాయాం కర్మజో బోధ ఈరితః 1 731 

73. జీవుడు నుషుస్తి నుండి జాగ్రదవస్థకు పోవుట పూర్వజన్మ కర్మ వలన 
అని కైవల్యోపనిషత్తు చెప్పును. కనుక నిద్ర నుండి మేలుకొనుట కర్మఫలమని 
చెప్పుబడినది. వైవల్వ ఉప. 14 

కంచిత్మాలం ప్రబుద్ధస్య బ్రహ్మానందస్య వాసనా । 

అనుగచ్చేద్యతస్తూప్టీమాస్తే నిర్విషయః సుఖీ 17411 

74. మేలుకొనిన పిదప అల్పనమయము వరకు ఆ (బ్రహ్మానందవానన 
అనునరించవచ్చును. అందుచే ఆ సమయమున బాహ్య విషయములందు 
ఆసక్తి లేకయే న్వున్దుడుగా ఆనందముగా ఉండును. 


కర్మభిః ప్రేరితః పశ్చాన్నానాదుఃఖాని భావయన్‌ | 

శనైర్విస్మరతి బ్రహ్మానందమేషో౭ _ఖిలో జనః 117511 

75. ఆ పైన (ప్రారబ్ద కర్మ చే (పేరితుడై అనేకములైన బాధ్యతలను వానిని 
అనుసరించి వచ్చే దుఃఖములను గూర్చి చింతించుచు క్రమముగా ఆ 
(బహ్మానందమును మరచును. 


ప్రాగూర్థ్వమపి నిద్రాయాః పక్షపాతో దినేదినే। 
బ్రవ్మానందే నృణాం తేన ప్రాజ్జో౭_స్మిన్వివదేత కః ॥ 7611 
76. దినదినము నిద్రకు మునుపు పిదప కూడా ఇట్టు (బ్రహ్మానందమును 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 297 


అనుభబించుచు మానవుడు దానియందొక అభిరుచి పెంచుకొనును. ఈ 
ఆనందమును (ప్రాజ్ఞాడెవడు సంశయింవపగలడు? 


నను తూష్ణీం స్థితౌ బ్రహ్మానందశ్చేద్భాతి లౌకికాః । 

అలసాశ్చరితార్థాః స్యుః శాస్రేణ గురుణాత్ర కిమ్‌ 1177 

77. (అక్షేపషము) ఊరకయుండుటయే  (బ్రహ్మోనందానుభవమైనబో 
సోమరులు లౌకికులు చరితార్జులే అగుదురు. ఇక శాన్ర్రములోను గురువుతోను 
పనియేమి? 

బాఢం బ్రహ్మేతి విద్యుశ్చేత్మ లతార్థ స్తావతైవ తే। 

గురు శాస్త్రే వినాః_త్యంతం గంభీరం బ్రహ్మవేత్తి కః 1178॥ 

78. (సమాధానము) అది (బ్రహ్మానందమని తెలినికొనగలిగినచో వారు 
కృతార్ధులే అగుదురు. కాని అత్యంత గంభీరమగు (బ్రహ్మతత్త్యమును 
గురూపదేశము శ్యాస్తాదధ్యయనము లేక ఎవరు తెలినికొనగలరు? 

జానామ్యహం త్వదుక్యా9_ద్య కుతో మేన కృతార్థతా I 

శృణ్వత్ర త్వాదృశో వృత్తం ప్రాజ్ఞంమన్యస్య కస్యచిత్‌ 1179॥ 

79. (ఆక్లేపము) నీ మాటల వలన (బ్రహ్మమును గూర్చి నేను తెలిసి 
కొంటిని. ఇక నేను క్షతార్ధుడనేల కాకపోదును? (నమాధానము) తానే బుద్ర్దిశాలి 
ననుకొనిన నీవంటి వాని వృత్తాంతమొకటి చెప్పెదను వినుము. 


చతుర్వేద విదే దేయమితి శృణ్వన్నవోచత 

వేదాశ్చత్వార ఇత్యేవం వేద్మి మే దీయతాం ధనమ్‌ 118011 

80. నాలుగు వేదములు తెలిసినవానికి బహుమానమని ప్రకటింపగా విని 
ఇతడు వేదములు నాలుగని మీరు చెవుగా నాకు తెలినినది కనుక నాకు 
బహుమాన మీయవలనినది* అని అనెను. 


సంఖ్యామేవవైష జానాతి న తు వేదానశేషతః । 

యది తర్ధి త్వమప్యేవం నాశేషం (బ్రహ్మవేత్సి హి ॥81॥ 

81. (ఆక్ల్షేపము) అతడు సంఖ్యను మాత్రమే తెలినికొనెను. నంపూర్ణముగ 
నాలుగు వేదములను తెలినికొనలేదు. (సమాధానము అట్లే నీవు కూడా 
(బ్రహ్మమును నంపూర్ణముగ తెలినికొనలేదు కదా. 


298 వేదాంత పంచదశి 


అఖందైక రసానందే మాయా తత్మార్యవర్ణితే 

అశేషత్వ సశేషత్వ వార్తావసర ఏవ కః 11821 

52. (ఆక్లేపము) బ్రహ్మము అఖండము ఏకరనము అగు ఆనంద 
స్వరూపము. అందు మాయ, దాని వికారములు, వాననా మాత్రముగనైన లేవు. 
అట్టి బ్రహ్మమును గూర్చిన జ్ఞానము సంపూర్ణము అసంపూర్ధము అనుటయే 
అనావళ్ళ్యకము గోదా. 

శబ్దానేవ పఠస్యాహో తేషామర్థం చ పశ్యసి । 

శబ్ద పాఠే9_ర్థబోధస్తే సంపాద్యత్వేన శిష్యతే 118811 

83. (సమాధానము) నీవు ఊరకే ఈ శబ్దములను మాత్రము పలుకు 
చున్భావా లేక అర్ధమును కూడా తెలినికొంటివా? పదములను మాత్రమే 
పలికినబో వాని అర్థము తెలిసికొనుట అసంసూర్ణముగ మిగిలియున్లుది. 

అర్థే వ్యాకరణాద్చుద్ధేః సాక్షాత్మారోల_వశిష్యతే | 

స్యాత్క ఎతార్థత్వధీర్యావత్తావద్గురుముపాస్వభోః 11841 

84. వ్యాకరణాదుల నహాయంతో అర్థము తెలునుకున్భా సాక్షాత్కారము 
మిగిలియే ఉండును. కనుక (బ్రహ్మసాక్షాత్కారమై ఇక చేయవలనినదేమీ లేదని 
తెలియు వరకు గురువును ఉపానింపుము. చూ. కఠ ఉప: 1.2.9 


ఆస్తామేతద్యత్ర యత్ర సుఖం స్యాద్విషయైర్వినా । 

తత్ర సర్వత్ర విద్ధేతాం బ్రహ్మానందస్య వాసనామ్‌ 11851 

ర్‌. ఈ వష్క తర్కములు అట్టుంచిి ఎచ్చటెబ్చుట విషయములు 
లేకయే ఆనందము కలుగుచునదో అచ్చుటచ్చుట బ్రహ్మానంద నంస్కారమే 
ఉన్దుదని తెలినికొనుము. 

విషయేష్వపి లబ్జేషు తదిచ్చోపరమే సతి । 

అంతర్ముఖ మనోవృత్తా వానందః ప్రతిబింబతి 118611 

ర6. బాహ్యావిషయములు లభించినపుడు కూడా వానిని గూర్చిన వాంఛ 
శాంతించినపుడు మనస్సు యొక్క వృత్తులు అంతర్భుఖములు కాగా అందు 
(బ్రహ్మానందమే ప్రతిఫలించును. 

బ్రహ్మానందో వాసనా చ ప్రతిబింబ ఇతి త్రయమ్‌ । 

అంతరేణ జగత్యస్మిన్నానందో నాస్తి కశ్చన 11871 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 2909 


87. కనుక బ్రహ్మానందము, వాననానందము, విషయానందము అనే 
మూడు మాత్రమే తప్ప (ప్రపంచమున వేరొక ఆనందము లేదు. 


తథా చ విషయానందో వాసనానంద ఇత్యముమ్‌ । 

ఆనందౌ జనయన్నాస్తే బ్రహ్మానందః స్వయంప్రభః ॥88॥ 

రర. ఇట్లుండగా న్ధాయం(ప్రకాశమైన (బ్రహ్మానందము వలన 
వాననానందము విషయానందము అనే రెండూ కలుగుచుండును. 


(శుతియుక్ష్యనుభూతిభ్యః స్వప్రకాశ చిదాత్మకే I 

బ్రహ్మోనందే సుప్తికాలే సిద్ధే సత్యన్యదా శృణు ॥189॥ 

89. శ్రుతి యుక్తి అనుభవములచే నుమప్తికాలమున (బ్రహ్మానందము 
స్వయంవేద్యమని నిద్దించినది. ఇక ఇతర సమయములందు. దాని 
అనుభవమున వినుము. మాండూక్య ఉప. 5; కైవల్వ ఉప. 13. 


య ఆనందమయః సుప్తా స విజ్ఞానమయాత్మతామ్‌ । 

గత్వా స్వప్నం ప్రబోధం వా ప్రాహ్నోతి స్థానభేదతః 11901 

90. సుషముప్తియందు (బ్రహ్మానందమును అనుభివించుచు ఆనందమయు 
డనబడే. బీవుడు అవస్థాభేదము వలన విజ్ఞానమయుడై కర్మననునరించి 
న్వష్ట్రమునుగాని జాగ్రత్తను గాని పొందును. 


నేత్రే జాగరణం కంఠే స్వప్నః సుప్తిర్‌ హృదంబుజే | 

ఆపాదమస్తకం దేహం వ్యాప్య జాగర్తి చేతనః 1911 

91. బీవుడు నేత్రమునందుండగా జాగ్రదవస్థయు కంఠమునందుండగా 
న్వప్పావస్థ్టయు హృదయ పద్మము నందుండగా నుషుప్తావస్టయు కలుగును. 
జా(గ్రదవస్థయందు బీవుడు ళరీరమునందాపాదమన్తకము వ్యాపించి ఉండును. 
(నేత్రమనగా నర్హశరీరమని యర్థము.) చూ. ఐతరేయ ఉప. 1.3.12; (బ్రహ్మ 
ఉప, 3.7 

దేహ తాదాత్యమాపన్నస్తప్తాయః పిండవత్తతః । 

అహం మనుష్య ఇత్యేవం నిశ్చిత్యైవాతిష్టతే 11921 

92. ఎర్రగా కాలిన ఇనుముతో అగ్గి తాదాత్మము నొందినట్టు జీవుడు 
దేహముతో తాదాత్మ్యము నొంది నేను మనుష్యుడను' అని దృఢముగ 
నిళ్ళ్లయించి మనువ్ఫభావము నొందును. దృగ్‌ద్ధళ్ళవివేకము. 7 


300 వేదాంత పంచదశి 


ఉదాసీనః సుఖీ దుఃఖీత్యవస్థాత్రయమేత్యసా । 

సుఖదుఃఖే కర్మకార్యే త్వౌదాసీన్యం స్వభావతః 1193811 

93. జీవుడు ఉదాసీనత నుఖిత్తము దుఖిత్తము అనే మూడు స్టితులను 
పొందును. అందు జొదాసీన్యము న్వభావసిద్రము. నుఖదుఃఖాలు కర్మ ఫలాలు. 


బాహ్యభోగాన్మనోరాజ్యాత్సుఖ దుఃఖే ద్విధా మతే । 

సుఖదుఃఖాంతరాలేషు భవేత్తూష్టీమవస్థితిః 1941 

94. బాహ్య భోగముల వలన కలుగునవి, ఊహా ప్రపంచమునందలివి - 
అని సుఖదుఃఖములు రెండు విధములు. నువ దుఃఖముల వ్యవధానమున 
ఉదాసీన న్టీతి కలుగుచుండును. 


న కాపిచింతా మే9 సద్య సుఖమాస ఇతి (బ్రువన్‌ । 

బెదాసీన్యే నిజానందభావం వక్త్యథిలో జనః 119511 

95. నాకిపు ఏ చింతా లేదు. నుఖముగ ఉన్హాను” అని ఉదాసీన నీతి 
యందలి నహజమగు ఆనందమును నకలజనులు వర్ణింతురు. 


అహమస్మీత్యహంకార సామాన్యాచ్చాదితత్వతః I 

నిజానందో న ముఖ్యోత యం కింత్వసౌ తస్య వాసనా 1961 

96. కాని నోనున్భాను” అనే సామాన్యమగు అహంకారముచే ఆవరింప 
బడుట చేత జాగ్రదవస్టయందలి ఈ (బ్రహ్మానందము, ముఖ్యముగాక 
వాననానందము మా(త్రమే అగంచున్చ్రది. 

నీరపూరితభాండస్య బాహ్యేశైత్యం న తజ్జలమ్‌ I 

కింతు నీరగుణస్తేన నీరసత్తాను మీయతే 11971 

97. నీరు నింపిన కుండ వెలుపల చల్లగానుండును. వెలుపల నీరు లేదు. 
కాని నీటి లక్షణమున్లుది. దాని నుండి కుండలో నీరున్సదని అనుమానింతుము. 


యావద్యావదహంకారో విస్మృతో౭_ భ్యాసయోగతః ॥ 

తావత్తావ త్సూక్ష్మదృష్టే ర్నిజానందో9_ నుమీయతే 19811 

98. అట్లే అభ్వానబలముచే ఎంతగా అహంకారమును విన్మరింపగలిగిన 
అంతగా నూక్ష్మమైన మనస్సునందు (బ్రహ్మానందము అభివ్యక్తమగునని 
అనుమానింప గలము. దీనికే నిజానందమని పేరు. 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 301 


సర్వాత్మనా విస్మృతః సన్నూక్ష్మతాం పరమాంవ్రజేత్‌ । 

అలీనత్వాన్న నిదైషా తతో దేహోం పి నో పతేత్‌ 991 

99. అహంకారము నంపూర్ణముగా విన్మరింపబడినవుడు చిత్తము కూడా 
పరమ నూక్ష్మతను చెందును. అనగా చిత్తనూక్ష్మతకు (బ్రహ్మసాక్షాత్మారమే 
అవధి. అపుడు చిత్తము లయము నొందకుండుటచే అది నిద్రకాదు. శరీరము 
కూడా పతనము చెందదు. 


న ద్వెతం భాసతే నాపి నిద్రా తత్రాస్తి యద్సుఖమ్‌ | 

స బ్రహ్మానంద ఇత్యాహ భగవానర్జునంప్రతి 1001 

100. ఏ ఆనందమున ద్లైతానుభవము ఉండదో నిద్ర కూడా కాదో ఆ 
ఆనందమే (బ్రహ్మానందమని శ్రీక్షష్టభగవానుడు అర్జునునకు చెప్పెను. 


శనైః శనైరుపరమేద్చుద్ధా ధృతిగృహీతయా | 

ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్‌ 111011 

101. ధైర్యముతో నియమింపబడిన బుద్దిచే వివేకముచే మనస్సును 
మెల్లమెల్లగా ఉపనంహరింపవలెను. అట్టు ఉపనంహరింపబడిన మనస్సును 
ఆత్మయందే నిలిపి మరి ఇతరమును చింతింపక ఉండవలెను. న్లో 101 నుండి 
108 వరకు చూ. భగవద్గీత 6. 25-27, 20-23, 28 


యతో యతోనిశ్చరతి మనశ్చంచల మస్థిరమ్‌ | 

తతస్తోతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్‌ 111021 

102. చంచలము. అస్తీఠరము అయిన మనస్సు బహిర్ముఖమైనపుడెల్ల 
దానిని మరలించి మరల ఆత్మవశమునకు కొనిరావలను. 


ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్‌ । 

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్‌ 1110811 

103. ఇట్ట నిరంతరాభ్యాసము వలన అత్యంతము ఉపళమించిన 
మనస్సుగల యోగి రజోగుణము శాంతించిన యోగి నిర్మల చిత్తుడైన యోగి 
(బ్రహ్మభూతుడై బ్రహ్మానందమును అనుభవించును. 


యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా । 
యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి 11041 


302 వేదాంత పంచదశి 


104. యోగాభ్యానముచే ఏకాగ్రమై నిరోధింపబడిన మనస్సు ఎచ్చట 
ఉపశమించునో అచ్చట ఆత్మ చేతనే ఆత్మను దర్భ్శించుచు యోగి ఆత్మయందే 
నంతుమ్టుడగును. 


సుఖమాత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్య మతీంద్రియమ్‌ । 

వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వతః 1110511 

105. ఇంద్రియాతీతము బుద్ధిమాత్ర గ్రాహ్యమగు ఆ పరమానందమును 
అనుభవించిన యోగి ఆ తత్త్యమునందే నుస్టిరుడై అందుండి ఇక చలింపడు. 


యం లబ్బ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః । 

యస్మిన్‌స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే 11061 

106. ఈ ఆనందమును పొందిన పిదప ఇక దేనినిగాని దీనికి మించిన 
ఆనందమని భావింపడు. దీనియందు న్హితుడై ఎంతటి ఘోరదుఃఖము 
చేతనైనను విచలితుడు కాడు. 


తం విద్యా ద్దుఃఖ సంయోగవియోగం యోగసంజ్ఞితమ్‌ I 

స నిశ్చయేన యోక్తవ్యో యోగోల_నిర్విజ్ఞచేతసా 111071 

107. దుఃఖ సంపర్కము నుండి వియోగమొందుటయే యోగము 
అనబడినది. అట్టి యోగమును ద్లఢనిళ్లయముతో విషాదము నొందని 
మనస్సుతో అభ్యసీంచవలెను. 


వ్యాఖ్య: ఇచ్చట యోగమనగా ద్వెతభావమునుండి వియోగము. 


యంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః 1 

సుఖేన బ్రహ్మసంస్పర్శం అత్యంతం సుఖమశ్చుతే 110811 

108. ఈ విధముగ పాపరహితుడై నదా ఆత్మ నంస్థితుడై ఉండే యోగి 
(బ్ర హ్మైక్కమునొంది బ్రవ్మానందమును అనుభవించును. 


ఉత్సేక ఉదధేర్యద్వత్ముశాగ్రేణెక బిందునా । 

మనసో నిగ్రహస్తద్వద్భవేదపరిభఖేదతః 110911 

109. దర్భ మొనబే ఒక్కొక్క బిందువుగా నముద్రజలమును తిరుగ 
దోడుటకు ఎట్టి పట్టుదల నిర్హిరామమైన ప్రయత్రము ఆవళ్ళకమో అట్టి భేదము 
లేని ప్రయత్హము వలన మనోనిగ్రహము సాధ్యమగును. గౌడపాదకారిక 3.41. 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 303 


బృహద్రథస్య రాజర్వేః శాకాయన్యో మునిః సుఖమ్‌ । 

ప్రాహ మైత్రాఖ్య శాఖాయం సమాధ్యుక్తి పురఃసరమ్‌ 1111011 

110. యజుర్మేదములోని మైత్రాయణి ఉపనిషత్తునందు శాకాయన్య 
మహర్షి బృహద్రథుడను రాజర్షితో నమాధిని గూర్చి చెప్పుచు అందలి 
పరమానందమును వర్ణించును. 

యథా నిరింధనో వహ్నిః స్వయోనావుపశామ్యతి । 

తథా వృత్తిక్షయాచ్చిత్తం స్వయోనావుపశామ్యతి 111111 

111. ఇంధనము లేని అగ్జి అది పుట్టినబోటనే శాంతించినట్టు చిత్త 
వృత్తులు నళించినపుడు చిత్తము కూడా తన ఉత్పత్తి స్థానమునందు అనగా 
నత్తామాత్రమునందు ఉపళమించును. శ్లో 111 నుండి 118 వరకు మై(తత్రాయణి 
ఉప. 4.3.1-6, 11.9. మై(త్రేయ. ఉప. 1.3-7. 


స్వయోనావుపశాంతస్య మనసః సత్యకామినః । 

ఇంద్రియార్ధవిమూఢమ్యాన్ఫతాః కర్మవశానుగాః 111121 

112. సత్తామాత్రమున ఉపళమించిన మనస్ఫుగల తత్తవేత్తకు ఇంద్రియ 
విషయములు వాని వలన నుఖదుఃఖములు, కర్‌ వశమున కలుగంచున్భ్రను, 
మిథ్యగనే భానించును. 

చిత్తమేవ హి సంసారస్తతయత్నేన శోధయేత్‌ । 

యచ్చిత్తస్తన్మయో మర్త్యో గుహ్యమేత త్సనాతనమ్‌ 111181 

113. చిత్తమే నంసారము. దానిని అతిప్రయత్త్హుముతో అభ్యాస వైరాగ్యము 
లతో రజస్త మనస్సులను కల్మషములను తొలగించి ఏకాగ్రము చేయవలెను. 
ఏలన తన చిత్తము దేనియందు లగ్గమై ఉండునో తనను దానినిగనే మర్షుడు 
భావించుకొనును. ఇదే అనాది సిద్దమైన రహన్యము. 


వ్యాఖ్య: ఆత్మ స్వాభావికంగా పరిశుద్ధము. చిత్తముతోడి సంపర్మము చేత 
దానికి సంసారిత్వము ఆపాదించబడుచున్నది. కనుక చిత్తశుద్ధి వలన ఆత్మ 
దర్శనము సిద్ధించునని భావము. 

చిత్తస్య హి ప్రసాదేన హన్తి కర్మ శుభాశుభమ్‌ | 

ప్రసన్నాత్మా౭ ౭ తృని స్థిత్వా సుఖమక్షయ్యమశ్చుతే 111141 


304 వేదాంత పంచదశి 


114. చిత్తము (ప్రశాంతమైనపుడు పుణ్యపాప కర్మలు నశించును. 
ఆత్మయందు నంలగ్గమైన ఉపశాంత చిత్తము అక్షయమైన నుఖమును 
అనుభవించును. చూ. ఛాందోగ్య ఉప. 5.24.3 


సమాసక్తం యథాచిత్తం జంతోర్విషయగోచరే 1 

యద్యేవం బ్రహ్మణి స్యాత్తత్కో న ముచ్యేత బంధనాత్‌ 111154 

115. ఇంద్రియ విషయములందు మానవుని మనన్సు లగ్జుమగునట్టు 
(బ్రహ్మమునందే లగ్గమైనబో బంధము నుండి ఎవడు ముక్తి నొందడు? 
అందరును ముక్తులగుదరని భావము. 


మనో హి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవ చ। 

అశుద్ధం కామసంపర్మాచ్చుద్ధం కామవివర్ణితమ్‌ 1111611 

116. మనస్సు శుద్రము, అచుద్రము అని రెండు విధములుగ 
చెప్పుబడినది. కోరికలతో కూడిన మనస్సు అతుద్దము. కోరికలు లేని మనస్సు 
శుద్రము. అమృతబిందు ఉప. 


మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః । 

బంధాయ విషయాసక్తం ముక్త్యె నిర్విషయం స్మృతమ్‌ 111171 

117. బంధమునకు గాని. మోక్షమునకు గాని కారణము మనస్సు 
మాత్రమే. మనస్సు విషయాసక్రమైనబో బంధము కలిగించును. విషయ 
రహితమైన మనస్సు ముక్తికి దారి చూపును. మైత్రా ఉప. 43.20 
అమృతబిందు ఉప.2 


సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్సుఖం భవేత్‌ । 

న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే।॥। 118 

118. సమాధిని అభ్యసించుట చేత నిర్మూలింపబడిన రజస్తమన్సులు గల 
చిత్తము ప్రత్యక్ష్యరూపమైన ఆత్మయందే న్థితమైనపుడు కలిగే ఆనందము 
వర్ణింపనలవిగాదు. దానిని ఆ అంతఃకరణమే నయముగ (గ్రహింపగలదు. 
మై(ల్రా. ఉప. 4. 3. 9. 


యద్యప్యసౌ చిరం కాలం సమాధిర్దుర్లభో నృణామ్‌ I 
తథాపి క్షణికో బ్రహ్మానందం నిశ్సాయయత్యసౌ 111191 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 305 


119. మనస్సును నమాధియందు చిరకాలము ఉంచుట మానవులకు 
దుర్తభమే. కాని ఒక క్షణమైనను నమాధి నిద్దించినబో అది బ్రహ్మానందము 
గురించి దృఢనిళ్లయము కలిగించును. 


శ్రద్ధాలు ర్వ్యసనీ యో9_ (త్ర నిశ్చినోత్యేవ సర్వథా । 

నిశ్చితే తు సకృత్తస్మిన్విశ్వసిత్యన్యదాష్యయమ్‌ 111201 

120. (బహ్మానందమునందు (శద్ద కలిగి, దానికై సర్వవిధముల 
ప్రయత్సించేవాడు అల్పనమయమైనా దానిని అనుభవించును. దానిచే ఇతర 
నమయములందు కూడా అది వాస్తవమే అని యతడు గుర్తించును. 


తాదృక్‌ పుమానుదాసీనకాలే౭_ ప్యానందవాసనామ్‌ । 

ఉపేక్ష్య ముఖ్యమానందం భావయత్యేవ తత్పరః ॥1121॥ 

అట్టి వురుముడు ఉదాసీనత స్ట్రీతియందు కలిగే వాననానందమును 
ఉపేక్షించి ముఖ్యమగు బ్రహ్మానందము నందే భావించుచు తతృరుడై 
ధ్యానించుచుండును. 


పర వ్యసనినీ నారీ వ్యగ్రాపి గృహకర్మణి । 

తదేవాస్వాదయత్యంతః పరసంగ రసాయనమ్‌ 111221 

122. జారిణియెన (స్త్రీ ఇంటిపనులయందు మునిగి ఉన్లవ్పటికీ లోలోపల 
జారునితోడి సౌఖ్యమునే ఆస్వాదించుచుండును. 


ఏవం తత్త్వే పరే శుద్ధే ధీరో విశ్రాంతి మాగతః । 

తదేవాస్వాదయత్యంతర్భహిర్వ్యవహరన్నపి 1 1231 

123. అట్లే పరతత్త్యమునందు శాంతి నొందిన ధీరుడు 
బాహ్వాభ్యంతరములందు వ్యవహరించుచున్హును ఆ ళుద్రమగు పరతత్త్యమునే 
ఆస్వాదించుచుండును. 


ధీరత్వమక్షప్రాబల్యే9_ ప్యానందాస్వాదవాంఛయా । 

తిరస్కృత్యాఖిలాక్షాణి తచ్చింతాయాం ప్రవర్తనమ్‌ 11241 

124. ఇంద్రియములెంత తీవ్రముగ విషయములను వాంభించినా వానిని 
తిరస్కరించి నకలేంద్రియాలను (బ్రహ్మచింతయందే  నిలుపుటను 
ధీరత్తమనబడును. 


306 వేదాంత పంచదశి 


భారవాహీ శిరోభారం ముక్తా౭_౨_ స్తే విశ్రమం గతః । 

సంసార వ్యాపృతిత్యాగే తాదృగ్బుద్ధిస్తు విశ్రమః 1112511 

125. బరువు మోయువాడు తలపైన బరువు దించి విశ్రాంతి నొందును. 
నంసార వ్యాపారముల నుండి ముక్తుడైన పురుషుడు అట్లే విశ్రాంతిని 
అనుభవించును. 


విశ్రాంతిం పరమాం ప్రాప్తస్త్వ్వాదాసీన్యే యథా తథా । 

సుఖదుఃఖదశాయాం చ తదానందైక తత్సరః ॥126॥ 

126. ఆ విధముగ సంసారభారము నుండి దిశ్రాంతినొంది తన 
మనస్సును (బ్రహ్మమునందే లగ్దుము చేయును. ఉదానీన స్థతియందునను 
నుఖదుఃఖ హేతువులున్రను ఇక ఆ మనస్సు వానిపై ప్రనరింవదు. 

అగ్నిప్రవేశహేతౌ ధీః శృంగారే యాదృశీ తథా । 

ధీరస్యోదేతి విషయే9_నుసంధాన విరోధిని 111271 

127. అగ్జిప్రవేశము చేయనున నతి అలంకారముల పట్ల అనహనము 
చూవునట్లో (బ్రహ్మానంద తత్సరుడగు ధీరునకు ఆటంకములగు విషయముల 
పట్లు అనహనము కలుగును. 

అవిరోధి సుఖే బుద్ధిః స్వానందే చ గమాగమౌ । 

కుర్వన్యాస్తే క్రమాదేషా కాకాక్షివదితస్తతః 112841 

128. ఆటంకములు కాని నుఖములను పరమానందమును ఒకటొకటిగ 
అనుభవించే తత్తవిదుడు ఇటునటు చూచుచుండే కాకి వలె ఉండును. 


వ్యాఖ్య: సాత్త్వికసుఖములు బ్రహ్మానందమునకు ఆటంకములు కావు. 
రాజసిక తామసిక సుఖములు (బ్రహ్మానందమునకు శత్రువుల వంటివి. 

ఏకైవ దృష్టిః కాకస్య వామదక్షిణ నేత్రయోః । 

యాత్యాయాత్యేవ మానందద్వయే తత్త్వవిదో మతిః 11291 

129. కాకికి ఉన చూపు ఒకటియే. అది కుడికంటి నుండి ఎడమ 
కంటికి ఎడమ నుండి కుడికి వచ్చుచు పోవుచుండును. అల్లో తత్తవదుని 
మనస్సు సాల్తక నుఖము (బహ్మనుఖములయందు తరుగుచుండును. 


భుంజానో విషయానందం బ్రహ్మానందం చ తత్త్వవిత్‌ । 
ద్విభాషాభిజ్ఞవద్విద్యాదుభౌ లౌకిక వైదికౌ 111830॥ 


ఏకాదశము : బహ్మానందమున యోగానంద ప్రకరణము 307 


130. అవిరోధియగు  విషయానందమును, (బహా నందమును 
అనుభవించుచు తత్తఎదుడు లౌకికవైదిక ఆనందములనే, రెండు భాషల 
యందు పాండిత్వముగల వానివలె ఆన్యాదించును. 


దుఃఖప్రాపౌ న చోద్వేగో యథాయతోపూర్వం యతోద్విదృక్‌ I 

గంగామగ్నార్థకాయస్య పుంసః శీతోష్టధీర్యథా 11138111 

131. దుఃఖములు ప్రాప్తించినా తత్తఎదుడు వూర్చుమువలె వ్యథితుడు 
కొడు. గంగయందు నగము మునిగిన వురుషుడు గంగాజల ఆత్వ్యమున్ను, 
నూర్భతాపమును ఏకకాలమున అనుభవించినల్లో బ్రవ్మానందమును, లౌకిక 
దుఃఖమును తత్తవిదుడు ఏకకాలమున అనుభవించును. 


ఇత్థం జాగరేణే తత్త్వవిదో బ్రహ్మ సుఖం సదా । 

భాతి తద్వాసనాజన్వే స్వప్నే తద్భాసతే తథా 11321 

132. ఈ విధముగ తత్తఎదునకు జా(గ్రదవస్ట్రయందు (బ్రహ్మానందము 
నర్హుదా భానించును. ఆ బాగ్రద్యానన వలన కలుగు స్వష్టములందు కూడా 
(బ్రహ్మానందమే భాసించును. 

అవిద్యా వాసనాప్యస్త్రీ త్యతస్తద్వాసనోత్థితే । 

స్వప్నే మూర్ధవదేవైష సుఖం దుఃఖంచ వీక్షతే 1 13811 

133. అజ్జానవాననలు కూడా ఉండుటచేత దానివలన కలుగు న్వువ్టుము 
లందు నుఖదుఃఖములను కూడా అనుభవించునుగాని వానిచే లిప్తుడు కాడు. 


బ్రహ్మానందాభిధే గ్రంథే బ్రహ్మానంద ప్రకాశకమ్‌ । 

యోగి ప్రత్యక్షమధ్యాయే ప్రథమేం స్మి న్నుదీరితమ్‌ 11184 

134. (బ్రహ్మానందమనే పేరుగల ఐదు అధ్యాయముల (గ్రంథము నందు 
ఈ (ప్రథమ అధ్యాయమున యోగిజనుల ప్రత్వక్షానుభవము చెప్పబడినది. 

వ్యాఖ్య: సుషుప్తి, ఉదాసీనస్థితి, సమాధిస్థితి, సుఖదుఃఖస్థితులు అన్నింటి 
యందును స్వయంప్రకాశ చిద్రూపమగు బ్రహ్మానందమును ప్రకటించే యోగి 
జనుల అనుభవము చెప్పబడినది. ఈ పంచదశిలో చివరి ఐదు ప్రకరణములు ఒక 
ప్రత్యేక గ్రంథమని కొందరి మతము. 

ఏకాదశప్రకరణము: సమాప్తము 


~~ 


ద్వాదశము : బహ్మానందమున 
ఆత్మానంద ప్రకరణము 


నన్వేవం వాసనానందా ద్రహ్మానందాదపీతరమ్‌ I 

వేత్తు యోగీ నిజానందం మూఢస్యాత్రాస్తి కా గతిః 111 

1. (సంశయము) ఇట్టు వాననానంద (బ్రహ్మోనందముల కంటె భిశమగం 
నిజానందమును యోగి అనుభివించును. కాని మూఢజనుల గతియేమి? 


వ్యాఖ్య: సుషుప్తియందలి ఆనందము ఇచట (బ్రహ్మానందమనబడినది. 
(11.45). వాసనానందము బ్రహ్మానంద సంస్కారము వలన కలుగును. 


ధర్మాధర్మవశాదేష జాయతాం మ్రియతామపి । 

పునః పునర్దేహలక్షైః కింనో దాక్షిణ్యతో వద 11211 

2. (సమాధానము) మూఢులు ధర్మాధర్మవవలై పుణ్యపాప ఫలమును 
అనుభవించుటకు లక్షలకొలది శరీరములలో వుట్టుచు చచ్చుచు ఉందురు. 
వారిపై సానుభూతి చూపిన కలిగే లాభమేమి? 


అస్తి వోల_నుజిఘృక్షుత్వాద్దాక్షిణ్యేన ప్రయోజనమ్‌ । 

తర్షి బ్రూహి స మూఢః కిం జిజ్ఞాసుర్వా పరాజ్ముఖః 11811 

3. (సంశయము అన్నుగహము కలిగినబో సానుభూతికి ప్రయోజనము 
ఉండును. మూర్భులకు కూడా ఒక దారి చూపబడును. (నమాధానము) 
అయినబో ఈ మూఢుడు బిజ్ఞానువా లేక తత్తజ్ఞానమునకు విముఖుడా? 


ఉపాస్తిం కర్మ వా బ్రూయాద్విముఖాయ యధథోచితమ్‌ । 

మంద్రప్రజ్ఞం తు జిజ్ఞాసుమాత్మానందేన బోధయేత్‌ 1141 

4. విముఖుడై విషయానక్తుడై ఉన్దుబో తగినట్టుగా ఉపాననముగాని 
308 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 309 


కర్మముగాని ఉపదేళింపవచ్చును. జజ్ఞానుడైన మందబుద్దిని ఆత్మానందము 
ద్యారా బోధింపవచ్చును. 


బోధయామాస మైత్రేయీాం యాజ్ఞవల్మ్కో్యో నిజప్రియామ్‌ । 

న వా అరే పత్యురర్థే పతిః ప్రియ ఇతీరయన్‌ 1151 

ర్‌. ప్రియభార్య్యయిన మై(త్రేయికి యాజ్ఞవల్క్యుడు. భార్భ భర్తను భర్త 
కొరకుగా (పేమింపదు' అని దీనినే బోధించెను. బృహదారణ్యక ఉప. 4.5.6 


పతిర్దాయా పుత్రవిత్తే పశుబ్రాహ్మణ బాహుజాః | 

లోకా దేవా వేదభూతే సర్వం చాత్మార్థతః ప్రియమ్‌ 1 6 

6. భర్తు భార్చ, పు(తుడు, ధనము, పజువులు, (బాహ ఎణత్తము, 
క్షతియత్తము, వివిధలోకములు, దేవతలు, వేదములు, పంచభూతములు - 
అన్థీ ఆత్మకొరకే ప్రియములగుచున్లవి. 

పత్యావిచ్చా యదా పత్వాాస్తదా ప్రీతిం కరోతి సా | 

క్షుదనుష్థాన రోగాద్యైస్తదా నేచ్చతి తత్పతిః 1౯11 

7. పతియందు ఇచ్చు కలిగినపుడు పత్తి అతనిని (ప్రీతుని జేయును. పతి 
కూడా అట్లే కాని ఆకలి, అనుష్టానము, వ్యాధి మొదలగువానికి వతుడైనపుడు 
అతడు పల్సికి సుముఖుడు కాడు. 

న పత్యురర్థే సా ప్రీతిః స్వార్థ ఏవ కరోతి తామ్‌ । 

పతిశ్చాత్మన ఏవార్ధే న జాయార్థే కదాచన 11811 

8. పతిపై ఆ (ప్రీతి చూపుట పతి కొరకుగాక స్వార్ధము కొరకే. పతి కూడా 
తన కొరకే పత్సియందు (పేమచూపునుగాని వనాటికిని పత్తి కొరకు కాదు. 


అన్యోన్య ప్రేరణే9_ ప్యేవం స్వేచ్చటైవ ప్రవర్తనమ్‌ ॥19॥ 
9. పరస్తుర (పేమయైనను ఇట్లే ఇరువురును తమతమ న్వుప్రయోజన 
నిద్హికె ప్రవర్తించుట యగును. 


శ్మశుకంటకవేధేన బాలే రుదతి తల్పితా । 

చుంబత్యేవనసా ప్రీతిర్భాలార్థే స్వార్థ ఏవ సా ॥ 1011 

10. ముళ్ళవంటి మీసాలు (గుచ్చుకొని బాలుడు ఏడుస్తున్భా తండ్రి వానిని 
ముద్దాడుచునే ఉండును. ఈ ప్రీతి బాలునిపై గాక తన స్యార్ధముపైనే ఉన్లది. 


310 వేదాంత్‌ పంచదశి 


నిరిచ్చమపి రత్నాదివిత్త యత్నేన పాలయన్‌ । 

ప్రీతిం కరోతి స స్వార్ధే విత్తార్థత్వం న శంకితమ్‌ 11111 

11. రత్ర్రములు మొదలగు నంపదలను, వానికి ఎట్టి రాగడ్బేషములు 
లేకున్చను, పురుషుడు మిక్కిలి ప్రీతితో రక్షించును. ఈ ప్రీతి తన 
స్యార్ధమునందే గాని సంపదలయందు గాదనుటను ఎవరూ నంశయింపరు. 


అనిచ్చతి బలీవర్డే వివాహయిషతే బలాత్‌ । 

ప్రీతిః సా వణిగర్థేవ బలీవర్ధార్థతా కుతః ॥12॥ 

12. వణిజుడు ఎద్దుకు ఇష్టము లేకున్భా దానిచే బరువులు మోయించును. 
అతడు దానిని (పేమతో చూచుకొనుట తనకొరకే గాని ఎద్దు కొరకు కాగలదా? 
కాజాలదు. 

బ్రాహ్మణ్యం మే౭స్తి పూజ్యో౭_హమితి తుష్యతి పూజయా । 

అచేతనాయా జాతేర్నో సంతుష్టిః పుంస ఏవ సా ॥1311 

13. బ్రాహ్మణుడు నాకు (బ్రాహ్మణ్యము కలదు. నేను వూజనీయుడను” 
అని భావించును. అట్టి పూజచే నంతుమ్టుడగును. అచేతనమగు (బ్రాహ్మణ్యము 
నకు సంతోషము లేదు. ఆ వురుషునియందే నంతోషము. 


క్షతియోం_ హం తేన రాజ్యం కరోమీత్యత్ర రాజతా । 

న జాతేర్వైశ్యజాత్యాదౌ యోజనాయేదమీరితమ్‌ 11141 

14. నేను క్షత్రియుడను. కనుక రాజ్యుమేలుచున్భాను' అని ఆనందించుట 
జాతియందు కాదు, తనయందే. వైళ్ళజాతి మొదలగువాని యందు 
అన్హాయించుకొనుట కొరకిది చెప్పబడినది. 


స్వర్గలోక బ్రహ్మలోకౌ స్తాం మమేత్యభివాంఛనమ్‌ I 

లోకయోర్నోపకారాయ స్వభోగాయైవ కేవలమ్‌ 111511 

15. న్వర్గలోకమును, (బ్రహ్మలోకమును నేను పొందవలెననే వాంఛ ఆ 
లోకములకు ఉపకారము చేయుటకు కాదు. కేవలము తాను అనుభవించుటకే. 


ఈశవిమాదయో దేవాః పూజ్యంతే పాపనష్టయే ॥ 

న తన్నిష్పాపదేవార్థం తత్తు స్వార్థం ప్రయుజ్యతే 11161 

16. పాపములు నశించుట జనులు ఈళ్ళరుడు, విమ్ణవు మొదలగు 
దేవతలను పూజింతురు. ఈ పూజలు తమ స్వార్థమునకు వినియోగింతురే 
గాని పాపరహితులైన ఆ దేవతల కొరకు కాదు. 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 311 


బుగాదయో హ్యధీయంతే దుర్రాహ్మణ్యానవాప్తయే 

న తత్రసక్తం వేదేషు మనుష్యేషు ప్రసజ్ఞతే 111711 

17. దు(దుష్ట్రరాహ్మణుడనే పేరు రాకుండుటకు బుగ్వేదాది అధ్యయ 
నము చేయుదురు. ఈ చెడ్డపేరు ప్రనక్తి మనుష్యులకు వచ్చును గాని 
వేదములకు రాదు. 

భూమ్యాది పంచభూతాని స్థానతృట్‌ పాకశోషణైః | 

హేతుభిశ్చావకాశేన వాంఛన్వేషాం న హేతవః ॥118॥ 

18. మానవులు భూమి మొదలగు పంచభూతములను, అవి 
వానస్థానమునకు దాహము తీర్చుకొనుటకు వంట చేయుటకు శోషింప 
జేయుటకు కదలికకు అవకాశము నిచ్భ్చుటకు, కోరుదురే గాని పంచ 
భూతముల కొరకుగా వాంఛింపరు. 


స్వామి భృత్యాదికం సర్వం స్వోపకారాయ వాంఛతి । 

తత్త త్మృతోపకారస్తు తస్య తస్య న విద్యతే 11911 

19. జనులు యజమానులను గాని సేవకులను గాని ఇతర విధములుగ 
గాని ఎన్గుకొనుట తమ లాభము కొరకేగాని వారి వారికి ఉపకారము 
చేయుటకు కాదు. 

సర్వవ్యవహృతి ష్వేవ మనుసంధాతుమీదృశమ్‌ I 

ఉదాహరణ బాహుల్యం తేన స్వాం వాసయేన్మతిమ్‌ 112011 

20. నకలవ్యవహారములందును ఈ విధముగ అన్హేషించుటకు 
అనేకములైన ఉదాహరణములు గలవు. వాని ద్యారా ప్రతిమానవునకు ఆత్మయే 
ప్రియమైనదనే నిళ్చయమునకు రావలెను. 


వ్యాఖ్య: అన్ని ఉదాహరణములను తన స్వార్థమునే నిరూపించును. ఈ 
తాను’ ఎవరని అన్వేషించినపుడు 'ప్రత్యగాత్మయే అని తెలియును. 

అథ కేయం భవేత్రీతిః శ్రూయతే యా నిజాత్మని ॥ 

రాగో వధ్వాదివిషయే (శ్రద్ధా యాగాదికర్మణి । 

భక్తిః స్యాద్గురుదేవాదా విచ్భాత్వప్రాప్తవస్తుని 112111 

తర్హ్యస్తు సాత్త్వికీ వృత్తిః సుఖమాత్రానువర్తినీ । 

ప్రాప్తే నష్టేః_పి సద్భావాదిచ్చాతోః వ్యతిరిచ్యతే 1221 


312 వేదాంత్‌ పంచదశి 


21.22. (నంళయము) (వతి చెప్పే ఈ ఆత్మయందలి (ప్రీతి ఎట్టిదై 
ఉండును? భార్భ మొదలగువాని పట్ల అనురాగమా, యజ్ఞయాగాది కర్మల 
యందలి (దయా? గురువు దైవము మొదలగు వాని పట్ల భక్తియా? లేక 
లభింపని వస్తువులపట్ల ఉండే ఇచ్చయా? (సమాధానము) ఇవి ఏరీ కాదు. 
సుఖమును మాత్రమే అనునరించి ఉండు సాత్తికమైన అంతఃకరణ వృత్తియే 
ఆత్మయందలి ప్రీతి. విషయములు లభించినా నష్టపోయినా ఈ ప్రీతి 
ఉండునదే కనుక ఇది ఇచ్చు కంటె భిన్హుము. 


సుఖ సాధనతోపాధేరన్నపానాదయః ప్రియాః ॥ 2811 

23. (సంశయము) అన్హపానాదులు నుఖము నిచ్భ్చుటచేత ప్రియములు 
అగుచున్భవి. (అట్లే ఆత్మ కూడా నుఖమునిచ్చు ఒకానొక విషయమై ఉండ 
వచ్చును కదా?) 

ఆత్మానుకూల్యాదన్నపానాది సమశ్చేదమునాత్ర కః । 

అనుకూలయితవ్య స్యాన్నైకస్మిన్మర్మ కర్తృతా 1124 

24. నుఖమునిచ్భ్చుటచే ఆత కూడా అన్దపానాదుల వంటిదే అనినబో 
వీనిచే నుఖము పొందువాడెవడు? ఒక వస్తువే కర్మ, కర్త కాజాలదు కదా? 


వ్యాఖ్య: అన్నపానాదుల వలన ఆత్మ భోకృరూపమున సుఖము పొందును. 
ఆత్మయే ఆత్మచే సుఖము పొందుట అసిద్ధము. ఒక వస్తువే సుఖమును ఇచ్చునదీ 
సుఖము పొందునదీ అగుట అసంభవము కనుక. కనుక ఆత్మయే స్వయముగ 
సుఖస్వరూపము. అందుచేతనే ఆత్మ ఎల్లరకును ప్రియతమము. 


సుఖే వైషయికే ప్రతిమాత్రమాత్మా త్వతిప్రియః । 

సుఖే వ్యభిచరత్యేషా నాత్మని వ్యభిచారిణీ 11251 

25. సుఖసాధనములైన విషయముల పట్ల కొంత ప్రీతి ఉండును. ఆత్మ 
యందలి (ప్రీతి అనంతమైనది. నుఖసాధనముల పట్ల ప్రీతి ఒకమ్లుడున్దుట్టు 
మరొకప్పుడుండదు. ఆత్మయందలి ప్రీతి మార్చులేక ఉండును. 

ఏకం త్వక్వా౭_ న్యదాదత్తే సుఖం వైషయికం సదా । 

నాత్మా త్యాజ్యో న చాదేయస్తస్మిన్‌ వ్యభిచరేత్మథమ్‌ 112611 

26. సుఖసాధనములైన విషయములు నర్హదా ఒకటి వదలబడి 
మరొకటి (గహింపబడుచుండును. ఆత్మ త్యాజ్యుము కాదు, గ్రాహ్యాము కూడా 
కాదు. అందు మార్చు) కలుగుట ఎట్టు? కలుగనే కలుగదు. 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 313 


హానాదాన విమీనే౭_స్మిన్నుపేక్షా చేత్తృణాదివత్‌ । 

ఉపేక్షితుః స్వరూపత్వాన్నోపేక్ష్యత్వం నిజాత్మనః 112711 

27. (సంళయము) తృ్యజింపబడునది స్వేకరింపబడునది కాకపోయినను 
గడ్డిపోచవలె ఆత్మ ఉపేక్షింపదగినది కావచ్చు కదా? (సమాధానము) ఉ పేక్షించు 
వాని స్వరూపమే ఆత్మ అగుటచేత ఎవరుగాని తన ఆత్మను ఉపేక్షింపజాలరు. 


రోగక్రోధాభిభూతానాం ముమూర్నా వీక్ష్యతే క్వచిత్‌ । 

తతో ద్వేషాద్భవేత్యాజ్య ఆత్మేతి యది తన్న హి 281 

28. వ్యాధిగాని (కోధముగాని ఆవేళించినపుడు కొందరు మరణింప 
ఇష్టము చూపుదురు. కనుక డ్వేషమువలన ఆత్మ త్యాజ్యమగుననినబో అట్టు 
కాదు. 

త్యక్తుం యోగ్యస్య దేహస్య నాత్మతా త్యక్తురేవ సా। 

న త్యక్తర్యస్తి స ద్వేషస్తాజ్యే ద్వేషే తు కా క్షతిః 291 

29. త్యబింపగలుగునది దేహమునే. దానికి ఆత్మత్తము లేదు. ఎవడు 
దేహమును తృ్యబించుచున్భాడో (త్యక్త) అతడే ఆత్మ. ఆ తృక్తయగు 
ఆత్మయందెవరికిని ద్వేషము లేదు. త్యాజ్యుమగు దేహమునందు ద్వేషముండిన 
ఏమి హాని? ఏమీ లేదు. 

ఆత్మార్థత్వేన సర్వస్య ప్రీతేశ్చాత్మా హ్యతిప్రియః । 

సిద్దో యథా పుత్రమిత్రాత్స్పుత్రః ప్రియతరస్తథా 113801 

30. స్వార్థమునకే అనగా ఆత్మకొరకే అనీ ప్రియములగుటచేత ఆత్మయే 
అత్యంతము ప్రియమనుట నిద్రించును. పుత్రుని మిత్రుడు ప్రియుడే అయినా 
పుతుడు ఆ మిత్రుని కంటె ప్రియతముడు గదా, 

మా న భూవమహం కిం తు భూయాసం సర్వదేత్యసా । 

అశీః సర్వస్య దృష్టేతి ప్రత్యక్షా ప్రీతిరాత్మని 118111 

31. నేను నళింపకుందును గాక సర్హదా బీవింతునుగాక అనే ఆళ 
ఎల్టరయందును కన్సించుటచే ఆత్మయందలి ప్రీతి ప్రత్యక్షమే. 

ఇత్యాదిభి స్రిభిః ప్రీతౌ సిద్దాయామేవమాత్మని | 

పుత్రభార్యాది శేషత్వ మాత్మనః కైళ్చిదీరితమ్‌ 113211 


314 వేదాంత్‌ పంచదశి 


32. ఇట్టు అనుభవము, యుక్తి, (వతి అనే మూడింటి చేతను ఆత్మయే 
(పియతమమైనదని నీద్రించుచుండగా కొందరు ఆత్మ కంటె వుత్రభార్యాదులే 
ప్రీయతరములని వాదింతురు. 


ఏతద్వివక్షయా పుత్రే ముఖ్యాత్మత్వం (శ్రుతీరితమ్‌ । 

ఆత్మా వై పుత్రనామేతి తచ్చోపనిషది స్ఫుటమ్‌ 113381 

33. దీనిని బలపరచుటై వారు పుత్రుడే ఆత్మ” అనే (శ్రుతి వాక్షమును 
ఉదాహరించి పుత్రుడే ఆత్మ కంటెను ప్రియమందురు. కౌష్షీతకి ఉప. 2.11 


స్తోత స్యాయమాత్మా పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే । 

అథాస్యేతర ఆత్మా౭_యం కృతకృత్య ప్రమీయతే 11341 

34. (తండి యొక్క) ఆత్మ వుత్రుడై జన్మించి వుణ్యకర్ణలయందు 
ప్రతినిధి అగును. తండ్రి యొక్క ఆత్మ (వుత్ర జన్మముబే) కర్తవ్యము 
నెరవేరినదై వృద్దాప్యమును పొంది నిర్ణమించును. ఐతరేయ ఉప. 2.1.1 

సత్యప్యాత్మని లోకోత స్తి నాపుత్రస్యాత ఏవహి। 

అనుశిష్టం పుత్రమేవ లోక్యమాహుర్మనీషిణః 118511 

35. ఆత్మ ఉనను పుత్రుడు లేనిబో అతనికి పుణ్యలోకములు కలుగవు. 
వేదమం(త్రములచే నుళిక్లితుడైన వుత్రుడే ఉత్తమలోకములకు దారి 
కల్పించును. బృహదారణ్యక ఉప. 1.5.17 


మనుష్యలోకో జయ్యః స్యాత్పుత్రేణేవేతరేణ నో । 

ముమూర్చుర్మంత్రయేత్సుత్రం త్వం బ్రహ్మేత్యాది మంత్రకైః 1361 

36. మనువ్యలోకమునందలి నుఖములు వుతునిచే మాత్రము కలుగును 
గాని ఇతరములచే కలుగవు. కనుక మరణింపనున్ద తండ్రి తన పుత్రునికి నీవే 
బ్రహ్మము” మొదలగు వేదమంత్రములచే ఉపదేశము చేయవలెను. 


ఇత్యాది శ్రుతయః ప్రాహుః పుత్రభార్యాది శేషతామ్‌ | 

లౌకికా అపి పుత్రస్య ప్రాధాన్యమనుమన్వతే 113711 

37. ఇట్టి (శుతివాకములు పుత్రుడు భార్య మొదలగువాని ప్రాముఖ్యము 
సూచించును. లౌకికులు కూడా పుత్రుని ప్రాధాన్యమును అంగీకరింతురు. 


స్వస్మి మృతే౭_పి పుత్రాది ర్దీవేద్విత్తాదినా యధథా। 
తథైవ యత్నం కురుతే ముఖ్యాః పుత్రాదయస్తతః 1881 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 315 


38. తాను మరణించినను వుతుడు మొదలగువారు ధనము మొదలగు 
వానిచే బీవింపగలుగునట్టు మానవుడు ప్రయత్సించును. దీనిని బట్టి వుత్ర 
భార్యాదులే ముఖ్యమని తెలియుచుశ్భది. 


బాఢమేతావతా నాత్మా శేషో భవతి కస్యచిత్‌ | 

గాణ మిథ్యా ముఖ్యభేదై రాత్మాయం భవతి త్రిధా 8911 

39. నరే! కాని దీనిచే ఆత్మ ఎవరికీ గౌణమని సిద్దింపదు. ఆత్మ అనే పదం 
గౌణము, మిథ్య, ముఖ్యము అనే మూడర్ధములలో ఉపయోగింప బడును. 


దేవదత్తస్తు సింహో9_యమిత్రైక్యం గౌణమేతయోః । 

భేదస్య భాసమానత్వా త్పుత్రాదేరాత్మతా తథా 114011 

40. దేవదత్తుడు సింహము” అని వానికి వీకత్తము చెప్పుట గౌణము 
వాని రెండింటియందలి భేదము న్వుష్టముగా కన్పించుచున్సుది గనుక. అట్లే 
పుత్రుడే ఆత్మ మొదలగు వానియందు వుత్రునకు, ఆత్మకు భేదము 
న్పృష్టమగుటచే పుత్రాదుల ఆత్మత్తము గౌణము. 


భేదోస్తి పంచకోశేషు సాక్షితో న తు భాత్యసౌ । 

మిథ్యాత్మతాతః కోశానాం స్థాణోశ్చౌరాత్మతా యథా 114111 

41. సాక్టికిని పంచకోళములకును భేదము కలదు కాని ఈ భేదము 
కన్తింపదు. కనుక ఈ కోశములు ఆత్మ అనుట మిథ్య. కంబము బోరుడని 
భావించుట మిథ్యయి నల్ల. 


న భాతి భేదో నాప్యస్తి సాక్షిణోల_ప్రతియోగినః । 

సర్వాంతరత్వాత్త స్యైవ ముఖ్యమాత్మత్వ మిష్యతే 11421 

42. సాక్షివైతన్యము అద్దయమైనదగుటచే భేదము కన్పింపదు, అసలు 
లేదు కూడ. అన్ది కోళశములకు లోపలనుండు తత్త్వమగుటచే అదే 
ముఖ్యార్థమున ఆత ( అనబడుచున్దుది. 

సత్యేవం వ్యవహారేషు యేషుయస్మాత్మతోచితా I 

తేషు తస్యైవ శేషిత్వం సర్వస్యాన్యస్య శేషతా 114811 

43. ఇట్లు ఆత్మ శబ్దమునకు మూడు ఆర్హములుండుటచే వ్యవహారమున 
ని అర్ధము నరిపడునో ఆ అర్థము ముఖ్యమగును. ఇతరములు రెండూ 
గణములు అగును. 


316 వేదాంత్‌ పంచదశి 


ముమూర్శోర్భహరక్షాదౌ గౌణాత్మైవోపయుజ్యతే । 

న ముఖ్యాత్మాన మిథ్యాత్మా పుత్రః శేషీ భవత్యతః | 441 

44. మరణింపనున వ్యక్తి నంపదను నంప్రదాయమును వుతునకు 
అవ్రుగించునపుడు గౌణార్థముననే ఆత్మశబ్దము నరిపడును. ముఖ్యార్థమున 
గాని మిధఢ్యార్థమున గాని నరిపడదు. 

అధ్యేతా వహిరిత్యత్ర సన్నప్యగ్నిర్న గృహ్యతే I 

అయోగ్యత్వేన యోగ్యత్వాద్వటురేవాత్ర గృహ్యతే 114511 

45. అధ్యయనము చేయువాడు అగ్జి" అనునపుడు అగ్జి శబ్దమున్దను 
అగ్జి అనే అర్థమును ఎవడును స్వేకరింపడు, అగ్గి అధ్యయనము చేయజాలదు 
గనుక. అధ్యయనము చేయగలుగు (బ్రహ్మచారియే అగ్జి శబ్దమునకు అర్హముగ 
స్వేకరింపబడును, యోగ్యత ఉండుటచేత. 

కృశోల_ హం పుష్టిమాష్స్యామీత్యాదౌ దేహాత్మతోచితా ॥ 

న పుత్రం వినియుజ్రే9 త్ర పుష్టి హేత్వన్నభక్షణే 114611 

46. నేను నన్దుగానున్దాను లావు కావలయును” మొదలగు ప్రయోగము 
లందు దేహమే (అనమయ కోశమే) ఆత్మయగుట ఉచితము. లావగుటకు 
కారణమగు అన్రము తినుటకు ఎవరును పుత్రుని నియోగింపరు. 

తపసా స్వర్గమేష్యామీత్యాదౌ కర్రాత్మతోచితా I 

అనపేక్ష్య వపుర్శోగం చరేత్మృచ్రాదికం తతః 11471 

47. తపము చేని న్వర్గమునకు పోవుదును' మొదలగు ప్రయోగము 
లందు కర్తయగు జీవుడు (విజ్ఞానమయ కోశము) ఆత్మయని తెలియవలెను. 
శరీర నుఖమును నిర్హక్ష్యము చేసీ జనులు బీవునకు ఉపకారకములగు కఠిన 
తపములను చేయుదురు. 


వ్యాఖ్య: కృచ్చమనునది పం[డైెండు దినములు చేయు తపస్సు. ముఖ్యముగ 
ఆహారనియమములను బట్టి ఇందు పండ్రెండు విధములు గలవు. చాంద్రాయణము 
ఒక నెలపర్యంతము చేయు తపస్సు. ఇందు రెండురకములు గలవు. 


మోక్ష్యే౭_ హమిత్యత్ర యుక్తం చిదాత్మత్వం తదాపుమాన్‌ | 
తద్వేత్తి గురుశాస్త్రాభ్యాం న తు కించి చ్చికీర్పతి 1481 
48. నేను ముక్తుడనగుదును” అనునపుడు నేను అనేది చిదాత్మయే అని 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 3.17 


తెలియవలెను. ఇందు పురుషుడు దేనినిగాని వాంఛింపక గురువు నుండి 
శాస్త్రము నుండి ఆత్మను గూర్చిన జ్ఞానమును నంపాదించును. 

విప్రక్షత్రాదయో యద్వత్‌ బృహస్పతిసవాదిషు । 

వ్యవస్థితాస్తథా గౌణ మిథ్యాముఖ్యా యథోచితమ్‌ 114911 

49. (బాహ్మణక్ష్యత్రియనైవ్యులు (క్రమముగా బృహన్దుతి రాజనూయ, 
వైళ్ళస్తోమ యజ్హిములకు అర్హ తగలిగి ఉనట్టు వివిధ పరిస్టితులందు గ ణమిథ్యా 
ముఖ్యాత్మలు ఉద్దేశింపబడును. 


తత్ర తత్రోచితే ప్రీతిరాత్మన్యేవాతిశాయినీ I 

అనాత్మని తు తచ్చేషే ప్రీతిరన్యత్ర నోభయమ్‌ 11501 

50. ఏ పరిస్థీతియందైనను అనంతమగు ప్రీతి ముఖ్యాత్మయందే 
ఉండును. దానికి నంబంధపడిన ఇతరములందు తగుమాత్రము ప్రీతి 
ఉండును. అన్మములందు ప్రీతియే ఉండదు. 

ఉపేక్ష్యం ద్వేష్యమిత్యన్యద్ద్వేధా మార్గ తృణాదికమ్‌ I 

ఉపేక్ష్యం వ్యాఘ్ర సర్పాది ద్వేష్యమేవం చదుర్విధమ్‌ 115111 

౨1. అనృవిషయములు ఉ పేక్ట్యములు ద్వేష్ణుములు అని రెండు 
విధములు. దారిలోపడి ఉండే గడ్డి మొదలగునవి ఉపేక్ట్యములు. పాము పులి 
మొదలగునవి ద్వేష్యములు. ఇట్టు వస్తువులు అతి ప్రియములు, ప్రియములు 
ఉ పేక్ట్యములు ద్వేష్టుములు అని నాలుగు విధములు. 

ఆత్మా శేష ఉపేక్ష్యం చ ద్వేష్యం చేతి చతుర్వపి 1 

న వ్యక్తి నియమః కిం తు తత్తత్యార్యాత్తథా తథా 115211 

52. ముఖ్వాత్మ, దానికి సంబంధించినవి, ఉ పేక్ర్యము, ద్వేషము అనే 
నాలుగింటియందూ ఈ వస్తువు నర్హదా ఇట్టుండునను వ్యక్తి నియమము 
లేదు. ఆ వస్తువు యొక్క కారమును బట్టి విదిధముగ భావింపబడును. 

స్యాద్‌ వ్యాఘ్రః సంముఖో ద్వేష్యో హ్యుపేక్ష్యస్తు పరాజ్ముఖః । 

లాలనాదనుకూలశ్చే ద్వినోదాయేతి శేషతామ్‌ 1153811 

53. తన కెదురుగ వచ్చుచున పులి ద్వేష్టుమగును. దూరముగ 
పోవుచున్లు పులి ఉ పేక్టమగును. మచ్చి కచేయబడి వినోదము నిచ్చినబో అది 
తనకు నంబంధపడి ద్రీతిపాత్రమగును. 


318 వేదాంత్‌ పంచదశి 


వ్యక్తీనాం నియమో మా భూల్లక్షణాత్తు వ్యవస్థితిః । 

అనుకూల్యం ప్రాతికూల్యం ద్వయాభావశ్చ లక్షణమ్‌ 11541 

54. తనకు తానై ఏ వస్తువు కూడా ముఖ్యము గౌణము కాదు. 
లక్షణమును బట్టి వ్యవహారము నడచును. అనుకూలత (ప్రతికూలత రెండును 
కాకపోవుట అనునవి లక్షణములు. 


ఆత్మా (ప్రేయాన్సియః శేషో ద్వేషోపేక్షే తదన్యయోః । 

ఇతి వ్యవస్థితో లోకో యాజ్ఞవల్మ్యమతం చ తత్‌ 115511 

55. ఆత్మ ప్రియతమము, దానికి నంబంధపడినవి ప్రియములు, 
తదితరములు ద్వేష్యములు ఉపేక్టములు అని సామాన్య వ్యవస్థితి. 
యాజ్ఞివల్క్యుని అభిప్రాయము కూడా ఇదే. 

అన్యత్రాపి శ్రుతిః ప్రాహ పుత్రాద్విత్తాత్తథాన్యతః । 

సర్వ స్మాదాంతరం తత్త్వం తదేతత్రేత్య ఇప్యతామ్‌ 1156 

౨56. (శతి కూడా మరొక బోట ధన వుత్రాదుల కంటే ఆత్మ ప్రియతమ 
మైనది అత్యంతము నన్భిహితమైనది' అనా చెప్పును. బృహ. ఉప. 1.4.8 


(శౌత్యా విచారదృష్థ్యాయం సా క్ష్యేవాత్మా న చేతరః । 

కోశాన్సంచ వివిచ్యాంతర్వస్తు దృష్టిర్విచారణా 11511 

57. విచారణ దృష్టిచే (శ్రుతిని పరిళీలించినబో సాక్షివైతన్యమే ఆత్మయని 
తేటపడును. విచారణ దృష్టి అనగా పంచకోశములను వివేచించి ఆంతరమగు 
తత్త్యమును చూచుట. 

జాగర స్వప్నసుప్తీనా మాగమాపాయ భాసనమ్‌ | 

యతో భవత్యసావాత్మా స్వప్రకాశ చిదాత్మకః 11581 

58. జూ(గత్‌-న్వుష్టు-సుషుప్తి అవస్థలు వచ్చుచుండుట పోవుచుండుట దేని 
వలన తెలియుచునదో ఆ న్యయం(ప్రకాళమగు సాక్షివైతన్ఫమే ఆత్మ. 


శేషాః ప్రాణాది విత్తాంతా ఆసన్నాస్తారతమ్యతః । 

ప్రీతిస్తథా తారతమ్యాత్తేషు సర్వేషు వీక్ష్యతే 115911 

59. ఆత్మకు సంబంధించి నన్గిహితములైనవే ప్రాణము మొదలు 
నంపద వరకు గల వివిధ వస్తువులు. ఆ సాన్టిహిత్యపు తారతమ్యమును 
అనుసరించి ఆయా వస్తువుల పట్ల గల ప్రీతియందును తారతమ్యములు 
ఉండుట అన్ఫింటియందూ కన్చించును. 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 319 


విత్తాత్పుత్రః ప్రియః పుత్రాత్సిండః పిండాత్తథేంద్రియమ్‌ । 

ఇంద్రియాచ్చ ప్రియః ప్రాణః ప్రాణాదాత్మా ప్రియః పరః 11601 

60. ధనము కంటే కుమారుడు (ప్రియుడు. కుమారుని కంటే దేహము 
ప్రియతరము. దాని కంటే ఇంద్రియములు, ఇంద్రియముల కంటే (ప్రాణము 
క్రమముగా ప్రియతరములు. ఇట్టి ప్రాణము కంటే ఆత్మ అత్యంతము 
ప్రియతమమైనదని విద్దదనుభవము. 


ఏవం స్థితే వివాదో౭_త్ర ప్రతిబుద్ధవిమూఢయోః । 

శ్రుత్యోదాహారి తత్రాత్మాపేయానిత్యేవ నిర్ణయః 11614 

61. ఇట్టుండ (శ్రతియందు ఉదహరింపబడిన జ్ఞాని మూర్ణ వివాదము, 
అని వస్తువులందూ ఆత్మే ప్రియతమమైనదని నిర్జారించును. బృహ ఉప. 1.4.8 

సాక్ష్యేవ దృశ్యాదన్యస్మాత్రేయానిత్యాహ తత్త్వవిత్‌ | 

ప్రయా న్పుత్రాదిరేవేమం భోక్తుం సాక్షీతి మూఢధీః 11621 

62. చూడబడునవగు అన్టింటి కంటే సాాకియే ప్రియతమమని 
తల్త్యవిదుడు అనును. పుత్రాదులే ప్రియతరములనీ ఆ ఆనందము అనుభివిం 
చుటకే సాక్షియనీ మూర్చుడనును. 


ఆత్మనో౭_న్యం ప్రియం బ్రూతే శిష్యశ్చ ప్రతివాద్యపి । 

తస్యోత్తరం వచో బోధశాపౌ కుర్యాత్తయోః క్రమాత్‌ ॥ 681 

63. ఆత్మ కంటే ఇతరము (ప్రియమని శిష్యుడు, ప్రతివాది అందురు. 
దానికి ప్రత్యుత్తరము వారికి (క్రమముగ ఉపదేళము, శాపము అగును. 


ప్రియత్వాం రోత్స్యతీత్యేవముత్తరం వక్తి తత్త్వవిత్‌ | 

స్వోక్త ప్రియస్య దుష్టత్వం శిష్యో వేత్తివివేకతః | 641 

64. ప్రత్తుత్తరముగ తత్తవిదుడు (శ్రుతిని ఉదాహరించును: నీకు ప్రియ 
మగు వస్తువు నిన్గు శోకింపజేయును.” శిష్యుడు దీనిని వివేచించి ఆత్మేతరము 
ప్రియమనుటలో పొరపాటును తెలినికొనును. బృహ ఉప. 1.4.8 


అలభ్యమానస్తనయః పితరౌ క్లేశయేచ్చిరమ్‌ । 

లబ్లో9-పి గర్భపాతేన ప్రసవేన చ బాధతే 116511 

65. జన్మింపని వుతుడు తల్లిదండ్రులను చిరకాలము బాధించును. 
గర్భమైనను గర్భస్రావము వలనను ప్రసవవేదన వలనను బాధ కలుగును. 


320 వేదాంత్‌ పంచదశి 


జాతస్య గ్రహరోగాది కుమారస్య చ మూర్ధతా | 

ఉపనీతే9_ప్యవిద్యత్వ మనుద్వాహశ్చ పండితే 661 

రర. పుత్రుడు జన్మించినా గ్రహపీడ వలనా వ్యాధుల వలనా బాధపడ 
వచ్చు). మూర్చుడు మొండీవాడు కావచ్చు). ఏమియు చదువక పోవచ్చు). 
పండితుడైనా అవివాహితుడుగ ఉండవచ్చు. 


యూనశ్చ పరదాదారాది దారిద్య్రం చ కుటుంబినః । 

పిత్రోర్టుఃఖస్య నాస్త్యంతో ధనీ చేన్మియతే తదా ॥ 67/11 

67. లేదా పరదారాసక్తుడు కావచ్చు. బహునంతానవంతుడై దరిద్రుడుగ 
ఉండవచ్చు. ధనవంతుడై యౌవనమునందే మరణింపవచ్చు. తల్లిదండ్రుల 
దుఃఖములకు అంతము లేదు కదా. 


ఏవం వివిచ్య పుత్రాదౌ ప్రీతిం త్యక్వా నిజాత్మని | 

నిశ్చిత్య పరమాం ప్రీతిం వీక్షతే తమహర్షిశమ్‌ 11681 

68. ఇట్టు విచారించి శిష్యుడు పుత్రాదులయందు (ప్రీతిని పరిత్యజించి 
తన యాత్మయందే పరమ ప్రీతిని నిలిపి రాత్రింబవళ్ళు దానినే ధ్వానింపవలెను. 


ఆగ్రహాద్‌ బ్రహ్మవిద్వేషాదపి పక్షమముంచతః । 

వాదినో నరకః ప్రోకో దోషశ్చ బహుయోనిషు 1169॥ 

69. తత్త్యవిదుని పట్ల ద్వేషము చేతా మొండితనము చేతా తన వాదము 
వదలని (ప్రతివాది ఘోరనరకమున బడును. బహు జన శ్రయులందు దుఃఖమును 
అనుభవించును. 

బ్రహ్మవిదహ్మరూపత్వాదీశ్వర స్తేన వర్ణితమ్‌ । 

యద్యత్తత్తత్తథైవ స్యాత్తచ్చిష్య ప్రతివాదినోః 1 7011 

70. బ్రహ్మవిదుడు సాక్షాత్తు బ్రహ్మమే అనీ ఈళ్ళరుడనీ వరింపబడెను. 
శిష్యుడు, ప్రతివాదుల విషయమున అతడు చెప్పినదంతా నెరవేరును. ముండక 
ఉప. 3.2.9 

యస్తు సాక్షిణ మాత్మానం సేవతే ప్రియముత్తమమ్‌ | 

తస్య డ్రేయానసావాత్మా న నశ్యతి కదాచన ॥171॥ 


71. సాక్టియగు ఆత్మే ప్రియతమముగ ఎవడు ధ్వానించునో అతడు ఈ 
ప్రియతమమైన ఆత్మ ఏనాటికీ నళింవదని తెలినికొనును. బృహ. ఉప. 1.4.8 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 321 

పర(పేమాస్పదత్వేన పరమానంద రూపతా । 

సుఖవృద్ధిః ప్రీతివృద్దౌ సార్వభౌమాదిషు శ్రుతా 11721 

72. వరమ (పేమాస్తదమగుట చేత ఆ పరమాత్మ పరమానందమునకు 
మూలకందము. సార్హభామత్తము నుండి హిరణ్య గర్భత్తము వరకు నర్హ(త 
ఎంతెంత (ప్రీతియుండునో అంతంతగా ఆనందముండునని (కుతి చెప్పును. 
బృహదారణ్యక ఉప. 4.3.3. తైత్తిరీయ ఉప. 2.8.1 చూ. (ప్ర. 14.21-34 

చైతన్యవత్సుఖం చాస్య స్వభావశ్చేచ్చిదాత్మనః | 

ధీవృత్తిష్వనువర్తేత సర్వాస్వపి చితిర్యథా 11731 

73. (నంళయము ఆత్మ న్వురూపము వైతన్యమువలె ఆనందము 
కూడనైనబో అన్లి బుద్రివుత్తులయందూ వైతన్యము వలె ఆనందము కూడా 
ఉండవలెను కదా. 

మైవ ముష్టప్రకాశాత్మా దీపస్తస్య ప్రభా గృహే । 

వ్యాప్నోతి నోష్టతా తద్వచ్చితేరేవానువర్తనమ్‌ 11741 

74. అట్టు కాదు. దీపము కాంతివంతము, ఉప్ణవంతము అయినా 
గృహమున కాంతియే వ్వాపించినట్టు ఆత్మ యొక్క బైతన్యన్యరూపమే బుద్ది 
వృత్తులందు అనువర్తించును. 

గంధరూపరసస్పర్శేష్వపి సత్సు యథా పృథక్‌ | 

ఏకాక్షేణెక ఏవార్గో గృహ్యతే నేతరస్తథా 1 7511 

75. ఒక వషయమునందు రూప-రన-గంధ-నుర్ధు గుణములు నాలుగూ 
ఉన్టా ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క గుణమునే (గహింపగలదుగాని ఇతర 
గుణములను గ్రహింపజాలదు. ఆత్మయందలి ఆనందము కూడా అట్ల. 


చిదానందా నైవ భీన్నౌ గంధాద్యాస్తు విలక్షణాః । 

ఇతి చేత్తదభేదో9 పి సాక్షిణ్యన్యత్ర వా వద 1176 

76. చైతన్యము ఆనందము భినములు కావు, గంధము మొదలగునవి 
భిన్లవిభిన్చములుగాని అనినబో ఈ చిదానందైక్తత సాక్షియందో మరొక 
బోటనో చెప్పుము. 


అద్యే గంధాదయో౭_ ప్యేకమఖిన్నాః పుష్పవర్తినః | 
అక్షభేదేన తద్భేదే వృత్తిభేదాత్తయోర్భిదా 117౮011 


322 వేదాంత్‌ పంచదశి 


77. మొదటి పక్షమున గంధాదులు కూడా పుష్పుమునందు ఒకటిగనే 
ఉండును. (గ్రహించే ఇంద్రియములు విభిన్టములగుటచే ఆ గుణములు కూడా 
భిన్చములనినబో ఆత్మయందు కూడా అంతఃకరణవృత్తి భేదమును 
అనుసరించి చైతన్యము ఆనందము భిన్టములగుచున్లువి. 


సత్త్వవృత్తౌ చిత్సుఖైక్యం తద్‌వృత్తేర్నిర్మలత్వతః I 

రజోవృత్తేస్తుమాలిన్యా త్సుఖాంశో9_త్ర తిరస్కృతః 1178 

78. అంతఃకరణవృత్తులందు సత్తగుణము (ప్రధానముగ ఉండినబో ఆ 
వృత్తులు నిర్మలమగుట చేత బైతన్యము ఆనందముల ఐక్యత తెలియవచ్చును. 
రజోగుణము ప్రధానమైనబో ఆ వృత్తులు మలినములు అగుటచే 
ఆనందాంశళము తెలియబడదు. 


తింత్రీణీ ఫలమత్యమ్లం లవణేన యుతం యదా | 

తదామ్లస్య తిరస్మారా దీషదమ్లం యథా తథా 1791 

79. చింతపండు మిక్కిలి పుల్లగ ఉండును. కాని ఉప్పు కలినినబో ఆ 
పులువు అంతగా తెలియక కొంచెము పుల్లగ మాతమే ఉనట్టు తెలియును. 
అట్లే (రజోగుణము వలన ఆత్మ యొక్క ఆనందాంశము కూడా చాలా 
తక్కువగా తెలియబడును.) 


నను ప్రియతమత్వేన పరమానందతాత్మని । 

వివేక్తుం శక్యతామేవం వినా యోగేన కిం భవేత్‌ 18011 

80. (సంళయము) ప్రియతమమగుటచే ఆత్మ పరమానంద న్వుడరూపమని 
ఇట్లు వివేచించి తెలినికొనినను యోగము లేనిచో దాని వలన ఏమి ఫలము? 
(మోక్షము నిద్దింపదని అనుమానము.) 


యద్యోగేన తదేవేతి వదామో జ్ఞానసిద్ధయే । 

యోగః ప్రోకో వివేకేన జ్ఞానం కిం నోపజాయతే 11811 

81. (సమాధానము) యోగము ద్వారా చేరే గమ్యమము వివేకము ద్యారా 
కూడ చేరగలము. యోగము అపరోక్ష జ్ఞానమునకు (తద్దారా మోక్షమునకు) 
ఒక మార్గము. ఆ జ్ఞానము వివేకము ద్యారా కలుగదా? అవశ్వము కలుగును. 

యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే | 

ఇతి స్మృతం ఫలైకత్వం యోగినాం చ వివేకినామ్‌ 11821 


ద్వాదశము : బహ్మానందమున ఆత్మానంద ప్రకరణము 323 


82. సాంఖ్యులచే పొందబడు స్థానము యోగులు కూడా చేరుదురు. అని 
యోగులకు వివేకులకు ఫలము ఒకటిగనే చెప్పుబడినది. భగవద్గీత 5.6 


అసాధ్యః కస్యచిద్యోగః కస్యచిద్‌ జ్ఞాననిశ్చయః । 

ఇత్థం విచార్య మార్గ ద్వౌ జగాద పరమేశ్వరౌ 118811 

83. కొందరికి యోగము అసాధ్యము. మరికొందరికి జ్ఞానము ద్యుర్రభము. 
ఇట్టు ఆలోచించి పరమేళ్ళరుడైన శ్రీకృష్ణుడు రెండు మార్గములను 
ఉపదేశించెను. 


యోగే కో9_తిశయస్తత్ర జ్ఞానముక్తం సమం ద్వయోః | 

రాగద్వేషాద్యభావశ్చ తుల్యో యోగి వివేకినోః | 841 

84. యోగమునకు వివేకమునకు నమముగనే జ్ఞానము ఫలమని 
చెప్పుబడినది. రాగద్దేషాదులు లేకుండుట కూడా నమానమే. మరి 
యోగమునందేమి అతిశయము గలదు? 


న ప్రీతిర్విషయేష్పస్తి ప్రేయానాత్మేతి జానతః । 

కుతో రాగా కుతో ద్వేషః ప్రాతికూల్యమపశ్యతః 11851 

85. ఆత్మయే ప్రియతమమని తెలిసికొనిన వివేకికి విషయములపై ప్రీతి 
ఉండదు. కనుక వానియందు రాగము (అనురాగము) _ ఏర్పడదు. 
(ప్రతికూలమైన వస్తువునే చూడలేని వివేకికి ద్వేషము కూడా ఏర్పడదు. 

దేహాదేః ప్రతికూలేషు ద్వేషస్తుల్యో ద్వయోరపి । 

ద్వేషం కుర్వన్న యోగీ చేదవివేక్యపి తాదృశః 18611 

86. మనలళ్టరీరములకు ప్రతికూలములైన విషయములను యోగియు 
వివేకియు కూడ ద్వేషింతురు. అట్టి ద్యేషమున్ద వ్యక్తి యోగి కాజాలఢడనినబో 
అట్టి వ్యక్తి వివేకి కూడా కాజాలడు. 


ద్వెతస్య ప్రతిభానం తు వ్యవహారే ద్వయోః సమమ్‌ । 

సమాధా నేతి చేత్తద్వన్నాద్వెతత్వ వివేకినః 118711 

87. వ్యవహారమునందు ఇరువురకును ద్వైతము భానించును. యోగికి 
సమాధియందు ద్రైతభానము లేనిచో వివేకికి అద్దెత తత్త్యమునందు 
ద్వైతభానముండదు. 


324 వేదాంత్‌ పంచదశి 


వివక్ష్యతే తదస్మాభిరద్వైతానంద నామకే । 

అధ్యాయే హి తృతీయోల_తః సర్వమప్యతి మంగలమ్‌ 11881 

88. అద్రైతానందమనే మూడవ ప్రకరణమున ఆ ద్రైతాభావము 
వివరింపబోవుచున్భాము. కనుక అంతయు శుభమే. 


సదా పశ్యన్నిజానంద మపశ్యన్నిఖిలం జగత్‌ | 

అర్థా ద్యోగీతి చేత్తర్హి సంతుష్టో వర్ధతాం భవాన్‌ 118911 

89. నర్హుదా నిజానందమునే దర్భించుచు నిఖిలజుగత్తును విన్మరించి 
ఉండేవాడు నిజమైన యోగి అనినబో నీవు సంతుష్టుడై వర్తిల్హుము. (నిజమగు 
వివేకి కూడా అట్టివాడే అని భావము.) 


బ్రహ్మోనందా భిధే గ్రంథే మందానుగ్రహసిద్ధయే I 

ద్వితీయాధ్యాయ ఏతస్మిన్నాత్మానందో వివేచితః 190॥ 

90. బ్రవ్మానందమనే పేరుగల గ్రంథమునందు ఈ రెండవ అధ్యాయ 
మున ఆత్మానందము మందబుద్దుల ఉపకారమున్జా వివేచింపబడినది. 


ద్వాదశప్రకరణము: సమాప్తము 


త్రయోదశము : బహ్మానందమున 
అద్ర్వైతానంద ప్రకరణము 


యోగానందః పురోకో యః స ఆత్మానంద ఇప్యతామ్‌ | 

కథం బ్రహ్మత్వమేతస్య సద్వయస్యేతి చేచ్చుణు nln 

1. మునుపు వర్ణింపబడిన యోగానందమే ఆత్మానందము. నద్దయమగు 
ఆత్మ అద్దాయమగు (బ్రహ్మము ఎట్లగుననినబో వినుము. 


వ్యాఖ్య: బ్రహ్మానందము, విద్యానందము, విషయానందము అని ఆనందము 
మూడు విధములు మాత్రమే. ఇట్లు ఏకాదశ ప్రకరణమున చెప్పబడినది. ఇవిగాక 
ద్వాదశప్రకరణమున ఆత్మానందము మరొకటి చెప్పబడుటచేత ఇది నాలుగవదేమో 
అనే సంశయాన్ని పరిహరించుటకు యోగానందమే ఆత్మానందమని చెప్పబడినది. 


ఒక్క బ్రహ్మానందమే యోగాభ్యాసము వలన సిద్ధించుటచే యోగానందమనీ, 
అది అహంకారము మొదలగు ఉపాధులు లేనిదగుటచే నిజానందమనీ, అదే గౌణ- 
మిథ్వా-ముఖ్య ఆత్మల వివేచన దృష్ట్యా ఆత్మానందమనీ వ్యవహృతమగును. కాని 
ముఖ్యమగు ఆత్మ గాణమగు పుత్రాదులతోను, మిథ్యయగు దేహాదులతోను, 
సద్వయమగుటచే అట్టి ఆత్మానందము అద్వయమగు బ్రహ్మానందము ఎట్లగునని 
సంశయము. 


ఆకాశాది స్వదేహాంత తైత్తిరీయ శ్రుతీరితమ్‌ | 

జగన్నాస్యన్యదానందాదద్విత బ్రహ్మతా తతః 112 

2. తైత్తిరీయ ఉపనిషత్తునందు (2.1.1; 2.7.1) ఆకాశము మొదలు స్తూల 
దేహము వరకు అంతా జగత్తనీ, ఈ జగత్తంతా ఆనందము కంటే భిన్లం కాదనీ 
చెప్పబడినది. కనుక ఆత్మానందము అద్దాయమగు (బ్రహ్మానందమే అగును. 


325 


326 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ఆత్మ నుండే ఆకాశము సంభవించి క్రమముగా మిథ్యా గౌణ 
ఆత్మలతో కూడా జగత్తంతా సంభవించెను. ఇట్లు జగత్మారణమైన ఆత్మానందము 
కంటే ఇతరము లేకపోవుటచే ఆత్మానందము యొక్క అద్వెతత్వము సిద్ధించుచున్నది. 


ఆనందాదేవ తజ్ఞ్జాతం తిష్టత్యానంద ఏవ తత్‌ | 

ఆనంద ఏవ లీనం చేత్యుక్తానందా త్మథం పృథక్‌ TET 

3. ఈ జగత్తు ఆనందము నుండే జనించినది. ఆనందమునందే 
ఉండును. ఆనందమునందే లీనమగును. ఇట్లు చెప్పబడిన జగత్తు ఆనందము 
కంటే భిన్ఫమెట్లగును? తైత్తిరీయ ఉప: 3.6.1 


కులాలాద్ధట ఉత్పన్నో భిన్నశ్చేతి న శంక్యతామ్‌ | 

మృద్వదేష ఉపాదానం నిమిత్తం న కులాలవత్‌ 141 

4. కుమ్మరిచే చేయబడ్డ కుండ కుమ్మరి కంటే భిన్హుం కదా అని శంకింప 
వలదు. కుండకు మట్టి ఉపాదానకారణమైనట్టు ఆనందము జగత్తునకు 
ఉపాదాన కారణము. కుండకు కుమ్మరి వలె నిమిత్త కారణము కాదు. 


స్థిత్హయశ్చ కుంభస్య కులాలే స్తో న హి క్వచిత్‌ | 

దృష్టా తౌ మృది తద్వత్స్యాదుపాదానం తయోః శ్రుతేః 1511 

౨. కుమ్మురియందే కుండ ఉండుట గాని కుమ్మురియందే కుండ 
లీనమగుట గాని ఎక్కడా చూడము. ఈ స్థతిలయములు మట్టియందే చూడ 
గలము. అట్లో (వుత్యుక్తములైన జగత్తు యొక్క స్టీతిలయములు ఉపాదానమైన 
ఆనందమునందే ఉండును. 


ఉపాదానం త్రిధా భిన్నం వివర్తి పరిణామి చ । 

ఆరంభకం చ త(త్రాంత్యౌ న నిరంశే9_వకాశినౌ 1161 

6. వివరము పరిణామము ఆరంభకము అని ఉపాదానము మూడు 
విధములు. చివరి రెండింటియందూ అంశములు, భాగములు, ఆవళ్ళకము 
అగుటచే నిరంశళము, నిరవయవము అగు (బ్రహ్మమునకు అన్సయింపవు. 


వ్యాఖ్య: ఆరంభక ఉపాదాన కారణమనగా కార్యము కంటే భిన్నముగ 
ఉండేది. పరిణామ ఉపాదాన కారణమనగా కారణము యొక్క మరొక స్థితియే 
కార్యముగ ఉండేది. వివర్త ఉపాదాన కారణము అనగా కార్యము కారణము కంటే 
భిన్నము వాస్తవముగ కాకపోయినను భిన్నమైనట్లు కన్పించునది. ఇవి తరువాతి 
శ్లోకములలో వివరింపబడును. 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 327 


ఆరంభవాదినో9_ న్యస్మాదన్యస్యోత్పత్తి మూచిరే । 

తంతోః పటస్య నిష్పత్తేర్భిన్నా తంతుపటౌ ఖలు ॥7॥ 

7. ఆరంభవాదులు ఒక పదార్థము నుండి మరొక పదార్థము ఉత్పత్తి 
అగునని అంగీకరింతురు. నూలుపోగుల నుండి వస్త్రము ఉత్తత్తియెనట్టు (ఇది 
వైశేషికుల మతము.) 


అవస్థాంతరతాపత్తి రేకస్య పరిణామితా । 

స్యాత్‌క్షీరం దధి మృత్కుంభః సువర్ణం కుండలం యథా 118 

రి. కారణము ఒక అవస్థ నుండి మరొక అవస్థను పొంది కార్వమగుట 
పరిణామము. పాలు పెరుగగుట, మట్టి రూపాంతరమునొంది కుండ అగుట, 
నువర్ణము కుండలము (ఒక ఆభరణము) అగుట ఉదాహరణములు. 


అవస్థాంతరభానం తు వివరో రజ్ఞుసర్పవత్‌ I 

నిరంశే9_ప్యస్తసౌ వ్యోమ్ని తలమాలిన్యకల్పనాత్‌ 1191 

9. నిజముగ అవస్టయందు మార్చులేక పోయినా ఉనట్టు భానించుట 
వివర్తము. (త్రాడు పామై కన్సించునట్లు. అవయవముల అంశములు లేని 
పదార్థ్ధములందు కూడా వివర్తము భానించును. ఆకాశమునకు వాస్తవముగ 
రూపముగాని, వ్ల్లముగాని లేకున్సును అది నీలవర్ణపు గుడారము వలె 
కన్సించును. చూ. (ప్ర. 2.50-53 


తతో నిరంశ ఆనందే వివరో జగదిష్యతామ్‌ । 

మాయా శక్తిః కల్పికా స్యాదైంద్రజాలిక శక్తివత్‌ 11101 

10. కనుక అంశములు లేని ఆనందమునందు జగత్తు వివర్తమని 
చెప్పవచ్చును. ఇంద్రజాల శక్తి వలె ఆ వివర్తమును కల్పించునది మాయాజ్త్త. 

శక్తిః శక్తాత్‌పృధథక్‌ నాస్తి తద్వద్‌ దృష్టేర్న చాఖిదా | 

ప్రతిబంధస్య దృష్టత్వా చ్చక్యభావే తు కస్య సః ॥111॥ 

11. శక్తిగలవాని కంటె భిన్భముగ శక్తి లేదు. శక్తి ఎల్లప్పుడూ శక్తివంతునితో 
కూడియే కన్సించును. అయిననో శక్తి, శక్తివంతుడూ ఒకటి కాదు, శక్తివంతుని 
శక్తి ఒక్కక్కప్పుడు ప్రతిబద్రమగుట చేత. ఆ త్తి భిన్సము కానిబో ఈ 
ప్రతిబంధము దేనిది కాగలదు? 


328 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: ఆనందముతో కూడా వివర్తమును కల్పించు మాయను అంగీకరించి 
నచో ఆనందము సద్వయమగునను సంశయమును వారించుటకు మాయ భిన్నము 
అభిన్నము కూడా కానిదగు అనిర్వచనీయమని ప్రతిపాదింప బడుచున్నది. 


శక్తేః కార్యానుమేయత్వాదకార్యే ప్రతిబంధనమ్‌ । 

జ్వలతో9_గ్నేరదాహే స్యాన్మంత్రాది ప్రతిబంధతా 11121 

12. శక్తి దాని ఫలితమును బట్టి అనుమానింపబడును కనుక 
ఫలితములు కలుగనపుడు (ప్రతిబంధము కలదని న్యర్హయింపబడును. 
జ్యలించుచున్భ అగ్జి దహింపనిబో మంత్రములు మొదలగువాని వలన 
(ప్రతిబంధము కలిగినదని అనుమానింతము. 


దేవాత్మశక్తిం స్వగుణైర్నిగూఢధాం మునయో౭_విదన్‌ । 

పరాస్య శక్తిర్వివిధా క్రియా జ్ఞానబలాత్మికా 11134 

13. ద్యోతమానమగు న్వయం(ప్రకాళమైన చిదాత్మ యొక్క మాయా 
రూపమైన శక్తిని తన న్యంతగుణముల చేతనే గూఢమైన దానిని మునులు 
సాక్షాత్కరించుకొనిరి. ఈ ఉత్కృష్టమైన జగత్కారణమైన శక్తి వివిధములుగ 
ఇచ్చా-జ్ఞాన-(క్రియాన్సురూపములుగ చెవుబడుచున్దుది. జేతా. ఉప.1.3; 6.8 


ఇతి వేదవచః ప్రాహ వసిష్టశ్చ తథాబ్రవీత్‌ | 

సర్వశక్తి పరం బ్రహ్మ నిత్యమాపూర్ణ మద్వయమ్‌ 114 

14. పరబ్రహ్మము నర్హశక్తిమంతము, నిత్యము, పూర్ణము, అద్దయమని 
వేదవచనము. వసిష్టుడు కూడా ఇట్లే చెప్పును. (14 నుండి 27 వరకు గల 
శ్లోకములు యోగ వానిష్టము నందలి ఉత్పత్తి ప్రకరణములోనివి.) 


యయోల్లసతి శక్తాసౌ ప్రకాశమధిగచ్చతి । 

చ్చిక్తిర్సహ్మణో రామ శరీరేషూపలభ్యతే 111511 

15. ఓ రామా! ఆ (బ్రహ్మము ఏ శక్తితో (క్రీడింపదలచిన ఆ శక్తి ప్రకాళిత 
మగును. వైతన్వరూపమున ఆ (బ్రహ్మము యొక్క శక్తియే నకల ప్రాణుల 
దేహములందు అనుభూతమగుచున్భది. 


స్పంద శక్తిశ్చ వాతేషు దార్థశక్తిస్తథోపలే । 
ద్రవశక్తిస్తథాంభస్సు దాహశక్తి స్తథానలే 111611 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 329 


16. వాయువునందు న్ధుందనశక్తిగా, శిలలయందు కాఠిన్యశక్తిగా జలము 
నందు ద్రవశక్తిగా, అగ్జిలో దహనళక్తిగా ఆ (బ్రహ్మము యొక్క శక్తియే కలదు. 


శూన్యశక్తిస్తథాకాశే నాశ శక్తిర్వినాశిని । 

యథాండేంతర్మహాసర్పో జగతస్తి తథాత్మని 11171 

17. ఆకాళమునందు జాన్యళక్తిగా వినాళీలములగు వస్తువులందు 
నాళశక్తిగా ఆ (బ్రహ్మము యొక్క శక్తియే గలదు. (గ్రుడ్డునందు మహానర్హము 
పొంచియునట్టు ఆత్మయందు జగత్తు నిగూఢమై ఉన్లది. 


ఫలపత్రలతాపుష్పశాఖావిటపమూలవాన్‌ । 

నను బీజే యథా వృక్షస్తథేదం బ్రహ్మణి స్థితమ్‌ 1118 

18. పండ్లు ఆకులు తీగలు పూవులు కొము లు వేర్లు కలిగిన మహా 
వృక్షము బీజమునందు గూఢమై ఉన్ఫట్టు ఈ దృళ్ళమాన జగత్తంతా (బ్రహ్మము 
నందు స్థితమై ఉన్లది. 

క్వచిత్మాచిత్మదాచిచ్చ తస్మాదుద్యంతి శక్తయః । 

దేశకాల విచిత్రత్వాత్‌ క్షాతలాదివ శాలయః 111911 

19. దేశకాల వైచిత్రము వలన కొన్ని బోట్ల కొని సమయములందు కొని 
శక్తులు (బ్రహ్మము నుండి ఉత్తన్గములగును, భూమిపై పైరులుత్తన్లము 
లైనట్లే, 


స ఆత్మా సర్వగో రామ నిత్యోదితే మహావపుః । 

యన్మనాజ్మననీం శక్తిం ధత్తే తన్మన ఉచ్యతే 12011 

20. ఓ రామా! సర్హవ్యాపకము సర్హదా ప్రకాళమానము దేశకాల పరిచ్చేద 
రహిత స్వరూపము అయిన ఆత్మ మననళ్తి రూపమును దాల్ఫినవుడు అది 
మనన్ఫృనబడుచ్చుది. 


ఆదౌ మనస్తదను బంధవిమోక్షదృష్టీ పశ్చాతపంచరచనా భువనాభిధానా । 
ఇత్యాదికా స్థితిరియం హి గతా ప్రతిష్టామాఖ్యాయికా సుభగ బాలజనోదితేవ।।21 
21. మొదట మనస్సు దానిని అనునరించి బంధము మోక్షము అనే 
దృక్తథములు ఆపై అనేక భువనములు గల (ప్రవంచకల్పన ఈ విధముగ 
దృళ్ళమానమగు స్థితి అంతా (మానవులు మస్తిష్కములందు). బాలకుల 
వినోదార్టము చెప్పుబడు కథల వలె స్టిరపడినది. 


330 వేదాంత పంచదశి 


యోగవాసిష్ట కథ - 

బాలస్య హి వినోదాయ ధాత్రీ వక్తి శుభాం కథామ్‌ । 

క్వచి తృంతి మహాబాహో రాజపుత్రా స్తయః శుభాః 11221 

22. బాలుని వినోదము కొరకే కదా ధాత్రి నుందరమైన కథనిట్టు 
చెప్పును: ఒకప్పుడు నుందరులైన మూవురు రాజకుమారులు ఉండిరి. 


ద్వౌ న జాతౌ తథైకస్తు గర్భ ఏవ న చ స్థితః | 

వసంతి తే ధర్మయుక్తా అత్యంతాసతి పత్తనే 12811 

23. వారిలో ఇరువురు జని ంపలేదు. మరొకడు మాతృగర్భమునందే 
ఉండలేదు. అట్టివారు ధర్మపరులై అసలు లేనే లేని నగరమునందు నివసించిరి. 


స్వకీయాచ్చూన్యనగరాన్నిర్గత్య విమలాశయాః । 

గచ్చన్లో గగనే వృక్షానదృశుః ఫలశాలినః 11241 

24. వారు తమ లేని పట్టణము నుండి వెలువడి పోవుచు ఆకాశమున 
ఫలసంభరితములైన వృక్షములను చూచిరి. 


భవిష్యనగరే తత్ర రాజపుత్రాస్త్రయోల_పితే I 

సుఖమద్య స్థితాః పుత్ర మృగయా వ్యవహారిణః 112511 

25. ఓ పు(తా! ఆపైన ఆ మువ్వురు రాజకుమారులు నిరి ంపబడను న 
నగరమునకు బోయి అందు వేటాడుచు సుఖముగ ఉండిరి. 


ధాగ్రేతి కథితా రామ బాలకాఖ్యాయికా శుభా | 

నిశ్చయం స యయౌ బాలో నిర్విచారణయా ధియా ॥26॥ 

26. బాలకుని కథ నుందరముగా ధాత్రి చెప్పగా అది అంతా 
నిళ్ళయముగ జరిగినట్టు వివేచనలేని బాలకుని తల కక్కును. 


ఇయం సంసార రచనా విచారోజ్ఞితచేతసామ్‌ I 

బాలకాఖ్యాయికేవేళ్ణమవస్థితిముపాగతా 112711 

27. ఈ దృళ్ళమాన నంసార రచన కూడా అట్లే వివేకము లేని మనస్సు 
లందు బాలకుల కథవలె ఇట్టు నిజమై భాసించును. 


ఇత్యాదిభిరుపాఖ్యానైర్మాయాశక్తేశ్చ విస్తరమ్‌ | 
వసిష్టః కథయామాస సైవ శక్తిర్నిరూప్యతే 11281 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 331 


25. వినోదము కలిగించే ఇట్టి కథలచే వసిష్టమహార్షి మాయాశ్తినే 
వర్ణించెను. ఆ శక్తియే ఇంకను ఇపుడు వివరింపబడుచునది. 


కార్యాదాశయతశ్చెషా భవేచ్చక్తిర్విలక్షణా 1 

స్ఫోటాంగారౌ దృశ్యమానౌ శక్తిస్తత్రానుమీయతే 112911 

29. ఈ శక్తి కారము (ఫలితము) కంటే ఆశ్రయము కంటే కూడా 
భిన్సము. కాలినపుడు కలుగు బొబ్బ, కాల్చు నిప్పురవ్వ రెండూ కన్సించే 
వస్తువులే. కాని రవ్వ యొక్క దహనళ్తి బొబ్బునుబట్టి అనుమేయము మాత్రమే. 


పృథు బుథ్నోదరాకారో ఘటః కార్యో9 త్ర మృత్తికా 

శబ్బాదిభిః పంచగుణర్యుక్తా శక్తిస్త్వతద్విధా 11801 

30. మందము గుండ్రనితనము మొదలైన లక్షణములు గల ఘటము 
కార్భము. ఆ(శ్రయమైన మట్టి శబ్దాది పంచలక్షణములు గలది. కాని ఈ మట్టిపై 
పని చేసి ఘటమును కల్పించే శక్తి ఆ రెండింటి కంటే భినము. 


న పృథ్వాదిర్న శబ్బాదిః శక్తావస్తు యథా తథా | 

అత ఏవ హ్యచింత్యెషా న నిర్వచనమర్దతి | 8111 

31. ఘటమును కల్పించే శక్తియందు మందము మొదలగు లక్షణములు 
గాని శబ్దము మొదలగు లక్షణములు గాని లేవు. అది ఎట్టుండెనో అట్లే 
ఉండును. కనుకనే అది అచింత్యము అనిర్హుచనీయము. 


కార్యోత్పత్తేః పురా శక్తిర్నిగూఢా మృద్యవస్థితా 

కులాలాదిసహాయేన వికారాకారతాం ప్రజేత్‌ 118321 

32. కార్వమగు ఘటము ఉతృనమగుటకు పూర్చుము ఆ శక్తి మట్టి 
యందు గూఢమై ఉండను. కుమ్మరి మొదలగువాని నహాయమున మట్టి 
ఘటమనే వికారాకారమును పొందెను. 


పృథుత్వాది వికారాంతం స్పర్శాదిం చాపి మృత్తికామ్‌ I 

ఏకీకృత్య ఘటం ప్రాహు ర్విచార వికలా జనాః 1881 

33. మందము మొదలగు దికారములను స్పర్థ మొదలగు గుణములు 
గల మట్టిని ఒకటిగా చేసి విచారణ చేయజాలని జనులు ఘటమందురు. 


కులాల వ్యాపృతేః పూర్వో యావానంశః స నో ఘటః | 
పశ్చాత్తు పృథుబుధ్నాదిమత్వే యుక్తా హి కుంభతా 113841 


332 వేదాంత పంచదశి 


34. కుమ్మరి పనిచేయుటకు పూర్తము ఉండిన వస్తువు ఘటము కాదు. 
అతడు పనిచేసి పిదప మందము డొల్ల తనము మొదలగు గుణములు కలిగి 
ఉండుటచే ఆ మట్టికి ఘటత్యము తగియుండును. 


న ఘటో న మృదో భిన్నో వియోగే సత్యనీక్షతాత్‌ । 

నా ప్యభిన్నః పురా పిండదశాయామనవేక్షణాత్‌ 11351 

35. ఆ ఘటము మట్టి కంటే భినము కాదు, మట్టి నుండి వియోగము 
కలిగినబో అది కన్తింపదు గనుక. కాని అభిన్ఫుము కూడా కాదు మట్టి ముద్ద 
దశయందు ఘటము కన్సింపదు గనుక 


అతో9_నిర్వచనియో9_ యం శక్తివత్తేన శక్తిజః । 

అవ్యక్తత్వే శక్తిరుక్తా వ్యక్తత్వే ఘటనామభృత్‌ 18611 

36. కనుక శక్తిచే కల్పితమగు ఘటము, దానిని కల్పించే త్తి వలెనే 
అనిర్హచనీయము. కార్యము వ్యక్తము కానపుడు శక్తి అనబడును. వ్యక్తమైన 
వుడు ఆ శక్తికి ఘటమనే పేరు కలుగును. 


ఐంద్రజాలిక నిష్టాపి మాయా న వ్యజ్యతే పురా । 

పశ్చాద్గంధర్వ సేనాదిరూపేణ వ్యక్తి మాప్నుయాత్‌ 11371 

37. ఇంద్రజాలికుని శక్తీ మొదట కన్పింపదు. అతడు దానిని 
ఉపయోగించినపుడు మాత్రమే అది గంధర్వుల సైన్యము మొదలగు 
రూపములలో వ్యక్తమగును. 


ఏవం మాయామయత్వేన వికారస్యానృతాత్మతామ్‌ I 

వికారాధార మృద్వస్తు సత్యత్వం చాబ్రవీచ్చుతిః 1 8811 

38. ఇట్లు మాయామయములగుట చేత వికారములన్ఫీ మిథ్యయని 
వికారములకు ఆధారమగు మట్టివంటి వస్తువు మాత్రమే నత్యమనీ (శ్రుతి 
అనెను. ఛాందోగ్య ఉప: 6.1.4 


వాజ్చిపాద్యం నామ మాత్రం వికారో నాస్య సత్యతా | 
స్పర్శాదిగుణయుక్తాం తు సత్యా కేవలమృత్తికా 118911 
39. మాటలచే నూచింపబడే వికారము నామమాత్రమే. దానికి 
నత్వత్తము లేదు. న్ధుర్హాది గుణములు గల మట్టి మాత్రము నత్యము. 
లీ ప్‌ లీ 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 333 


వ్యక్తావ్యక్తే తదాధార ఇతి త్రిష్వాద్యయోర్డ్వయోః । 

పర్యాయః కాలభేదేన తృతీయస్త్వనుగచ్చతి 11401 

40. వ్యక్తము, అవ్వక్తము, వానికి ఆధారము అనే మూడింటిలో మొదటి 
రెండూ పూర్యాపర కాలభేదముచే మారుచుండును. మూడవది రెండింటి 
యందు (నర్హాకాలమునందును) ఉండును. (కనుక ఇదియే సత్యము) 


నిస్తత్త్వం భాసమానం చ వ్యక్తముత్పత్తి నాశభాక్‌ | 

తదుత్సతౌ తస్య నామ వాచా నిష్పాద్యతే నృభిః 4111 

41. తత్త్యము లేనిది అయినా కన్పించునది అగు వ్యక్తము, ఉత్పత్తి 
వినాళములు కలిగియుండును. ఉత్పత్తి అయినపుడు మాటలచే (ప్రజలు దానికి 
పేరు కల్పింతురు. 

వ్యక్తే నష్టే పి నామైతనృవక్రేష్వను వర్తతే 1 

తేన నామ్నా నిరూప్యత్వాద్వ్య్యక్తం తద్రూపముచ్యతే 11421 

42. కార్యము వ్యక్తమైన నశించినా దాని పేరు మాతము జనులు 
వ్యవహరించుదురు. ఆ పేరు చేతనే నూచింపబడుట చేత రూపము కూడా 
నామ మాత్రమే. 


నిస్తత్త్వత్వాద్వినాశిత్వాద్వాచారంభణనామతః । 

వ్యక్తస్య న తు తద్రూపం సత్యం కించిన్మృదాదివత్‌ 11481 

43. తత్వము లేకపోవుట చేతా నాశశీలమగుట చేతా శబ్రములబే 
మాత్రము వీర్చుడు నామమగుట చేతా కార్ఫము యొక్క రూపము మట్టి 
మొదలగు వానివలె నత్యము కాదు. 


వ్యక్తకాలే తతః పూర్వమూర్థ్వమ హ్యేకరూపభాక్‌ I 

సతత్త్వ మవినాశం చ సత్యం మృద్వస్తు కథ్యతే 11441 

44. మట్టి, కార్యము వ్యక్తమగునపుడు దానికి పూర్తము తరువాత కూడా 
ఒక రూపముగనే ఉండును. దానికి తత్తము ఉండుట చేతను వినాశము 
లేకపోవుట చేతను అది నత్యమగు వస్తువు అనబడుచునది. 


వ్యక్తం ఘటో వికారశ్చే త్యేతైర్నామభిరీరితః | 
అర్థశ్చేదనృతః కస్మాన్న మృద్బోధే నివర్తతే 114511 


334 వేదాంత పంచదశి 


45. (సంళయము) వ్యక్తము, ఘటము, వికారము అనే పేర్ణతో 
నూచింపబడే వస్తువు అనత్యమైనచో అది మట్టియని తెలిసినపుడు ఏల 
నళింపదు? ((త్రాడని తెలిసినపుడు పాము నళించును. మట్టియని తెలిసినపుడు 
ఘటమేల నళింపదు?) 

నివృత్త ఏవ యస్మాత్తే తత్సత్యత్వమతిర్గతా | 

ఈదృజ్నివృత్తిరేవాత్ర బోధజాన త్వభాసనమ్‌ 11461 

46. (సమాధానము) అది నశించుట వలననే అది నత్యమనే భావము 
పోయినది. జ్ఞానము వలన కలుగునది ఇట్టి నాళనమే, నివృత్తియే. కాని 
కనుపింపక పోవుట కాదు. 


వ్యాఖ్య: ఆరోపము రెండు విధములు. సోపాధికము నిరుపాధికము అని. 
త్రాటిపై పాము, ముత్యపుచిప్పపై వెండి మొదలగు ఆరోపములు నిరుపాధికములు, 
ఉపాధి లేనివి. వీనియందు జ్ఞానఫలితముగ పాము వెండి మొదలగు భ్రాంతులు 
తొలగుటయే గాక ఆయా వస్తువులు కూడా కన్పింపవు. సోపాధికములగు 
ఆరోపములందు ఉపాధియున్నంత వరకు ఆయా వస్తువులు కన్పించును కాని అవి 
సత్యమనే బుద్ది, భావన, నశించును. మట్టికుండ, బంగారు ఉంగరము, వీనియందు 
కుమ్మరివాని పని, కంసాలి వాని పని ఉపాధులుగ ఉండి ఆ వస్తువులు కన్పించు 
చునే ఉండును. కాని జ్ఞానము వలన కుండ, ఉంగరము అనే నామ రూపములు 
సత్యమనే భావము నశించి మట్టి, బంగారం మాత్రమే సత్యమనే బోధ కలుగును. 


పుమానధోముఖో నీరే భాతో౭_ప్యస్తి న వస్తుతః | 

తటస్థమర్త్యవత్తస్మిన్నైవాస్టా కస్యచిక్వచిత్‌ 1471 

47. నీటియందు తల(్రిందుగా పురుషుడు కన్చించుచున్హా అది గట్టున 
నిలబడి ఉన వ్యక్తి వలె సత్యము కాదు. ఆ (ప్రతిఫలనము నందు ఎవరుగాని 
ఎచ్చటగాని విశ్ళానమును ఉంచరు. 


వ్యాఖ్య: స్వచ్చమైన నీటియందు పురుషుని ప్రతిఫలనము చూచినపుడు అది 
పురుషుడే అని (భాంతి కలుగును. అనగా ప్రతిబింబముపై పురుషత్వము 
సత్యత్వము ఆరోపింపబడును. కాని అది ప్రతిబింబమనే బోధ కలుగగనే అందలి 
సత్యత్వ, పురుషత్వ బోధ నశించును. అయినా ప్రతిఫలనము కన్పించుచునే 
ఉండును గదా! అట్లే ఈ జగత్తు సత్యమనే భ్రాంతి నశించినా అది కన్పించుచునే 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 335 


ఉండును. ఈ భ్రాంతికి ఆధారమగు బ్రహ్మము సత్యమని బోధపడినపుడు దానిపై 
వివర్తమైన జగత్తు కన్పించుచున్నను అసత్యమని బోధపడును, దాని యందలి 
సత్యత్వబుద్ధి నశించును. 

ఈదృ్భగ్బోధే పుమర్థత్వం మతమద్వెత వాదినామ్‌ | 

మృద్రూపస్యాపరిత్యాగాద్వివర్తత్వం ఘటే స్థితమ్‌ 114811 

48. ఇట్టి బోధయే అద్భైతమతమున వురుషార్హమగు మోక్షము నిచ్చును. 
కుండకు ఆధారమగు మట్టిని నిరాకరింపకపోవుటచే అందు కుండ కనిపించుట 
అంగీకారమే. వివర్తముగ. 


పరిణామే పూర్వరూపం త్యజేత్తత్‌క్షీరరూపవత్‌ । 
మృత్సువర్లే నివర్తేతే ఘటకుండల యోర్న హి 14911 
49. పరిణాయమున వూర్చురూపం నశించును. పాలు పెరుగుగ 
పరిణమించినపుడు ఆధారమగు పాలు ఇక లభించవు. కాని మట్టికుండ స్వర్ణ 
కుండలము అందలి ముట్టి, నువగ్షము నశింపక ఎప్పుడు కావలనీన అవ్లుడు 
(క రాం 
లభించును. అనగా ఆధారము నళింపదు. 


ఘటే భగ్నేన మృద్భావః కపాలానామవేక్షణాత్‌ | 

మైవం చూర్లే౭_స్తి మృద్రూపం స్వర్ణరూపం త్వతిస్ఫుటమ్‌ 115011 

50. కుండ పగిలినపుడు మట్టి కన్సింపదు పెంకులు మా(త్రమే 
కన్తించుననినబో అట్టు కాదు. పెంకుల పొడియందు మట్టియే కన్చించును. 
ఈ విషయము బంగారు రూపమున సృష్టముగ తెలియును. (బంగారు 
ఉంగరము విరిగినను కరిగినను అది బంగారం అనుటలో ఎవరికిని 
నంశయము లేదని భావము.) 


క్షీరాదౌ పరిణామోల స్తు పునస్తద్భావ వర్జనాత్‌ । 

ఏతావతా మృదాదీనాం దృష్టాంతత్వం న హీయతే 15111 

51. పాలు మొదలగువానియందు, అవి మరల తమ పూర్త్యరూపమును 
పొందజాలకపోవుట చేత, పరిణామముండును. దాని వలన మట్టి మొదలగునవి 
వివర్తమునకు దృష్టాంతములగుటకు ఎట్టి బాధయు లేదు. (వీనియందు 
పరిణామము వివర్తము కూడా ఉండునని భావము.) 


336 వేదాంత పంచదశి 


ఆరంభ వాదినః కార్యే మృదో ద్వైగుణ్యమాపతేత్‌ I 

రూప స్పర్శాదయః ప్రోక్తాః కార్యకారణయోః పృథక్‌ 15211 

52. ఆరంభవాదుల మతమున కార్యము కారణము కంటే భిన్భము. 
అందువలన కారణమగు మట్టియందు దాని గుణములే కాక కార్భమగు 
ఘటగుణములు కూడా ఉండవలని వచ్చును. ఇది నత్యము కాదనుట స్పష్టమే. 


మృత్సువర్ణమయశ్చేతి దృష్టాంత త్రయ మారుణిః । 

ప్రాహాతో వాసయేత్మ్కార్యానృతత్వం సర్వవస్తుషు 115811 

53. అరుణబుషి వుతుడగు ఉద్దాలకమహర్షి కార్యములన్ని మిథ్యయని 
చూపుటకు మూడు ఉదాహరణములను మృత్తిక నువర్ణము, ఇనుము అని 
చూపును. కనుక అన్చి కార్ఫములూ అన్ఫతములని నిళశ్లయింపఎవలను. 
ఛాందోగ్య ఉప: 6.1.4 


కారణ జ్ఞానతః కార్యవిజ్ఞానం చాపి సో౭వదత్‌ | 

సత్యజ్ఞానే౭_ నృతజ్ఞానం కథమత్రోపపద్యతే 11541 

54. అరుణి మతమున కారణమును తెలినికొనిన దాని కార్యములన్ని 
తెలియబడును. కాని నత్వమగు కారణమును తెలినికొనిన మిథ్యయగు 
కార్యములన్లి ఎట్టు తెలియబడును? 

సమృత్మస్య వికారస్య కార్యతా లోకదృష్టితః 1 

వాస్తవో_ త్ర మృదంశో9 స్య బోధః కారణబోధతః 115511 

55. లౌకిక దృష్టియందు కార్వమగు ఘటము కారణమగు మట్టి యొక్క 
పరిణామము. కారణమగు మట్టిని తెలినికొనినబో కార్భమునందలి నత్యమగు 
మట్టి అంశము కూడా తెలియబడును. (కుండయను వస్తువునందు నత్యమగు 
మట్టి అంశము అనత్యములగు నామరూపాంశములు కలవు.) 


అనృతాంశో న బోద్ధవ్యస్తద్బోధానుపయోగతః 1 

తత్త్వజ్ఞానం పుమర్థం స్యాన్నానృతాంశావబోధనమ్‌ 115611 

56. అన్ఫుతాంళములను తెలినీకొనుట వలన ఉపయోగము లేకపోవుటచే 
వానిని తెలినికొననక్కరలేదు. తత్తజ్ఞానముచే పురుషార్హమగు మోక్షము 
సిద్ధించును. అన్ఫుతాంళములను తెలిసికొనుట వలన మోక్షము కలుగదు. 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 337 


తర కారణవిజ్ఞానాత్మార్యజ్ఞాన మితీరితే I 

మృద్బోధాన్మ లత్తికా బుద్ధేత్యుక్తం స్యాత్మోత త్ర విస్మయః 115711 

57. (సంశయము అయినబో కారణ జ్ఞానము వలన దాని కార్యజ్ఞానము 
కలుగుననిన మట్టిని తెలినికొనినబో మట్టియే తెలియునని ఏర్పడును. అది 
యుుక్తమే. దీనియందు అద్భుతమేమి కలదు? 


సత్యం కార్యేషు వస్త్వంశః కారణాత్తేతి జానతః । 

విస్మయో మాస్త్విహాజ్ఞస్య విస్మయః కేన వార్యతే 115811 

58. (నమాధానము) కార్భములోని నత్యాంళము కారణమే. ఈ 
విషయము తెలినీన విజ్ఞాలకు ఆళ్లర్యము లేకపోయినను, అజ్ఞాలు దీనిని జూచి 
ఆళ్ళర్యపడుటను ఎవరు అడ్డగింపగలరు? 


ఆరంభీ పరిణామీ చ లౌకికశ్చెక కారణే । 

జ్ఞాతే సర్వమతిం [శ్రుత్వా ప్రాప్నవంత్యేవ విస్మయమ్‌ 115911 

59. ఆరంభవాదులు, పరిణామవాదులు, లౌకికులు కారణమును తెలిని 
కొనుటచే దాని కార్యములన్ని తెలియబడునని విని ఆళ్ళర్యమును పొందుచునే 
ఉందురు. 


అద్వెతే9_ భిముఖీకర్తుమేవాతైకస్య బోధతః । 

సర్వబోధః (శ్రుతౌనైవ నానాత్వస్య వివక్షయా 11601 

60. శిష్యుని మనస్సును అద్వైతము వైపు మరలించుటకు మాత్రమే (వతి 
ఏకమును తెలిసికొనినబో నరము తెలియబడుననినది గాని నానాత్తమును 
ఉద్దేశించి కాదు. 


వ్యాఖ్య: ఇంద్రియవిషయాలను తెలిసికొనుటకు ప్రత్యక్షము, అనుమానము 
అనునవి ప్రమాణములు. ఇంద్రియాతీత విషయములను తెలిసికొనుటకు (శ్రుతి 
ఒక్కటియే ప్రమాణము. 

ఏకమృత్సిండ విజ్ఞానా త్సర్వమృన్మయ ధీ ర్యథా ॥ 

తథైక బ్రహ్మాబోధేన జగద్బుద్ధిర్విభావ్యతామ్‌ 116111 

61. ఒక్క మట్టిముద్రను తెలినికొనుట చేత మట్టితో చేయబడినవన్చీ 
తెలియబడునట్లే ఒక్క (బ్రహ్మమును తెలినికొనుట చేత జగత్తంతా 
తెలియబడును. 


338 వేదాంత పంచదశి 


వ్యాఖ్య: జగత్తునందలి సత్యాంశమగు బ్రహ్మము తెలియబడునని అర్థము. 
జగత్తునందలి నామరూపములు మట్టి యొక్క ఘటాది నామరూపముల వలె మిథ్య 
అగుటచే వానిని తెలిసికొని ప్రయోజనము లేదు. అవి తెలియబడవు కూడా. 


సచ్చిత్సుఖాత్మకం బ్రహ్మ నామరూపాత్మకం జగత్‌ । 

తాపనీయే (శ్రుతం బ్రహ్మ సచ్చిదానందలక్షణమ్‌ 11621 

62. (బ్రహ్మము నల్‌ చిత్‌ ఆనంద న్యరూపము. జగత్తు నామరూపాత్మ 
కము. నృసింహ ఉత్తరతాపినీయోపనిషత్తు (7) నందు (బ్రహ్మమునకు నత్‌ చిత్‌ 
ఆనందములు లక్షణములని చెప్పబడినది. 


సద్రూప మారుణిః ప్రాహ ప్రజ్ఞానం బ్రహ్మ బహ్వృచః | 

సనత్ముమార ఆనందమేవమన్యత్ర గమ్యతామ్‌ 11 681 

63. (బ్రహ్మమును అరుణి నత్త్యృరూపమని వర్ణించెను. బుగ్వేదము 
నందు బహ్యూచమహర్షి ప్రజ్ఞానమని చెప్పెను. ననత్కుమార మహర్షి 
ఆనందమని అనెను. ఇతర కూడా ఇట్లే వర్ణింపబడినది. 

వ్యాఖ్య: చూ. ఛాందోగ్య ఉప. 6.2. 1-2 ఐతరేయ ఉప. 5.3; ఛాందోగ్య 
ఉప: 2.8. 1; తైత్తిరీయ ఉప: 2.11, 3.6. ఇట్లు ఒక్కొక్కరొక్కొక్క విధమున చెప్పుట 
అభిప్రాయభేదముతో కాదు. మూడు లక్షణములు చేర్చి గ్రహింపవలెనని ఉద్దేశము. 
బ్రహ్మసూత్రములందు ఈ విషయము స్పష్టము చేయబడినది. అంతేగాక ఆత్మ 
(బ్రహ్మము అనే లక్షణములను కూడా చేర్చవలెనని (బ్రహ్మసూత్రములు చెప్పును. 


వివిచ్య సర్వరూపాణి కృత్వా నామాని తిష్టతి । 

అహం వ్యాకరవాణీమే నామరూపే ఇతి [శ్రుతేః 1641 

64. నానావిధ రూపములను ఏర్పురబి వానికి నామములను పెట్టి 
(బ్రహ్మము నిర్సికారముగనే స్టీతమై ఉండును. మరొకశుతి ఆత్మయి బ్రహ్మము 
నామరూపములను (ప్రకటించును. తైత్తిరీయ  వురుషనూక్తము 15.1 
బుగ్యేదము 10.90; ఛాందోగ్య ఉప: 6.3.2; చూ. బృహదారణ్యక ఉప: 1.4.7 

అవ్యాకృతం పురా సృష్టే రూర్ధ్యం వ్యాక్రియతే ద్విధా | 

అచింత్యశక్తిర్మాయైషా (బ్రహ్మణ్యవ్యాకృతాభిధా 11651 

65. మరొక (శతి నృష్టికి పూర్ణము అవ్యాకృతము ఉండెననీ అదే న్పష్టి 
యందు నామరూపములుగ వ్యాకృతమయ్యిననీ చెప్పును. ఇచ్చుట (బ్రహ్మము 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 339 


యొక్క అచింత్యమైన శక్తియే మాయయే, _ అవ్యాకృతమనబడినది. 
బృహదారణ్యక ఉపనిషత్తు. 1.4.7 


అవిక్రియ (బ్రహ్మ నిష్టా వికారం యాత్యనేకధా । 

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ 1 661 

రర. అవికార్వమగు బ్రహ్మమునందుండే మాయ అనేక విధములగు 
వికారములను పొందును. మాయయే ప్రక్పుతి (జగత్తుకు ఉపాదాన కారణము). 
మహేళ్చ్ళరుడే మాయాధీళ్షరుడు (ఆధారము). శ్రేతాళ్ళతర ఉప: 4.10 


అద్యో వికార ఆకాశః సో౭స్పి భాత్యపి చ ప్రియః । 

అవకాశస్తస్య రూపం తన్మిథ్యా న తు తత్రయమ్‌ 11671 

67. మాయ యొక్క మొదటి వికారము ఆకాశము. అది ఉండును, 
కనిపించును, పీయమగును. ఆకాళము యొక్క విశేష లక్షణము అవకాశము. 
ఈ అవకాశము మిధ్య. కాని కారణమగు (బ్రహ్మము నుండి అనువర్తించిన 
మిగిలిన మూడు లక్షణములు మిథ్య కావు, నతృమే. 

న వ్యక్తే: పూర్వమస్యేవ న పశ్చాచ్చాపి నాశతః | 

ఆదావంతే చ యన్నాస్తి వర్తమానే పి తత్తథా 116811 

68. అవకాశమను విశేష లక్షణము నష్టికి వూర్చుము లేదు. (ప్రళయము 
తరువాత కూడా ఉండదు. ఆది యందూ అంతమునందూ లేనిది మధ్య 
కాలమున కూడా (సృష్టియందు కూడా) లేనబ్లే. 


అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత । 

అవ్యక్తనిధనాన్యేవేత్యాహ కృష్ణోర్దునం ప్రతి ॥ 691 

69. ఓ అర్జునా! నకలభూతములు అవ్యక్తము నుండే జనించినవి. మధ్య 
కాలమున మాత్రము వ్యక్తములై ఉండి అవ్వక్తమునందే అయము నొందుచు 
నవి” అని శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్పెను. 

వ్యాఖ్య: భగవద్గీత 2.28. సందర్భమును బట్టి వ్యక్తమై ఉండే స్థితి మిథ్యా 
మాత్రమని స్పష్టపడును. 

మృద్వత్తే సచ్చిదానందా అనుగచ్చంతి సర్వదా । 

నిరాకాశే సదాదీనామనుభూతిర్నిజాత్మని ॥ 7011 


340 వేదాంత పంచదశి 


70. మటాదివికారములందు మృత్తిక వల నచ్చిదానందములు నర్హదా 
ఆకాశమునందు ఉండును. ఆకాశము కూడా లేనపుడే అవి (ప్రత్యగాత్మయందే 
అనుభూతములగును. చూ. (బ్రహ్మన్యూతములందు ఆకాళాధికరణము. 


అవకాశే విస్మృతే౭_థ తత్ర కిం భాతి తే వద । 

శూన్యమేవేతి చేదస్తు నామ తాదృగ్విభాతి హి ॥171॥ 

71. ఆకాశము నుండి అవకాశమును తొలగించినబో మిగులునదేమో 
చెప్పుము. జూన్యమే మిగులుననినబో అట్లే కానిమ్ము. చాన్యముగనైనను 
(పకాళించును గదా. 


వ్యాఖ్య: ఆకాశము ఉన్నది. అది లేనిచో శూన్యము ఉన్నది. ఏదో ఒకటి 
ఉండనేవలయును. ఉండక తప్పదు. ఆ ఉనికియే సత్తయనబడు చున్నది. 


తాద్భక్తా ౧దేవ తత్సత్త ఇమౌదాసీన్యేన తత్సుఖమ్‌ । 

అనుకూల్య ప్రాతికూల్యహీనం యత్తన్నిజం సుఖమ్‌ 1721 

72. అట్టు మిగిలి ఉండి ప్రకాళించుట చేతనే అది నత్రయగుచున్దుది. 
దాని వలన దుఃఖము కలుగక పోవుట చేత అదే ఆనందము. సుఖదుఃఖములు 
లేకుండుటయే ఆత్మానందము. చూ. ప్ర.11.93-75 


అనుకూల్యే హర్షధీః స్యాత్రాతికూల్వే తు దుఃఖధీః | 

ద్వయాభావె నిజానందో నిజదుఃఖం న తు క్వచిత్‌ 11783॥ 

73. అనుకూలమైన విషయము వలన నుఖభావము కలుగును. 
(ప్రతికూల విషయము వలన దుఃఖ భావము కలుగును. ఇవి రెండూ లేనప్పుడు 
నిజానందము, ఆత్మానందము నీద్రించును. ఎచ్చట గాని ఆత్మ దుఃఖమనేది 
లేదు కదా, 

వ్యాఖ్య: సుఖదుఃఖములు మనోభావములు మాత్రమే. ఆత్మయందు కేవలము 
ఆనందమే ఉండును. దానిని సుఖదుఃఖములు స్పర్శింపజాలవు. 

నిజానందే స్ధిరే హర్షశోకయోర్వ్యత్యయః క్షణాత్‌ | 

మనసః క్షణికత్వేన తయోర్మానసతేష్యతామ్‌ 1741 

74. నిజానందము నిళ్ళ్లలము నుస్థ్రీరము. కాని హర్షశోకములు క్షణ 
క్షణమునకు మారుచుండును. మనస్సు కూడా క్షణిక చంచలమగుట చేత అవి 
మనోవికారములని తెలియవలెను. 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 341 


ఆకాశే9_ప్యేవమానందః సత్తాభానే తు సమ్మతే | 

వాయ్వాది దేహపర్యంతం వస్తుష్వేవం విభావ్యతామ్‌ ॥ 7511 

75. ఆకాశమున కూడా నిజమునకు నత్త ప్రకాళించుచు ఆనంద న్వడూప 
ముగ ఉండుట అంగీకరించినపుడు వాయువు మొదలు దేహము వరకు నకల 
పదార్థములందూ వాన్తవముగ ఉనది ఆ నత్త ఆనందములే అని సిద్ధించును. 

గతి స్పర్టావాయురూపం వహ్నర్ణాహటప్రకాశనే । 

జలస్య ద్రవతా భూమేః కాఠిన్యం చేతి నిర్ణయః 1761 

76. వాయువు యొక్క విశేష గుణములు చలనము స్పృర్భయని 
నిర్ణయింపబడినది అట్లే అగ్జికి దహనము ప్రకావము, జలమునకు (ద్రవత్తము, 
భూమికి కాఠిన్సము విశేషలక్షణములని నిర్ణయము. 


అసాధారణ ఆకార ఓషధ్యన్నవపుష్వపి । 

ఏవం విభావ్యం మనసా తత్తద్రూపం యధథోచితమ్‌ 1 7711 

77. ఇట్టే ఓషధులు శరీరములు అన్బుములు అన్చి విషయములకు కూడా 
వానివానికి తగినట్టు విశేష గుణములను మనస్సు) భావించి ఏర్పురువ గలదు. 


అనేకధా విభిన్నేషు నామరూపేషు చై కధా । 

తిష్టంతి సచ్చిదానందా విసంవాదో న కస్యచిత్‌ | 7811 

78 ఈ విధముగ అనేక విధములుగ భిన్దువిభిన్టములైన నామడూపము 
లందు ఒకే విధముగ అన్మింటియందూ నచ్చిదానందములు ఉండుచున్చ్రవి. 
ఇందు విప్రతిపత్తి లేదు. 


నిస్తత్త్వే నామ రూపే ద్వే జన్మనాశయుతే చతే। 

బుద్ధా బ్రహ్మణి వీక్షస్వ సముద్రే బుద్బుదాదివత్‌ 1 7911 

79. జన్మనాశములు. కలిగి ఉండుటచే నామరూపములు రెండూ 
నిస్ఫారములు. నముద్రముపై బుడగల వల అవి (బ్రహ్మముపై బుద్దిచే 
ఆరోపింపబడినది. 

సచ్చిదానందరూపే౭_ స్మిన్పూర్లే బ్రహ్మణి వీక్షితే | 

స్వయమేవావజానాతి నామరూపే శనైః శనైః 118011 

80. సచ్చిదానందము నంపూర్ణము అగు (బ్రహ్మమును అపరోక్షముగ 
తెలినికొనినవుడు నామరూపములు (క్రమముగ తామే తిరస్కరింపబడును. 


342 వేదాంత పంచదశి 


యావద్యావదవజ్ఞా స్యాత్తావత్తావత్తదీక్షణమ్‌ | 

యావద్యావద్వీక్ష్యతే తత్తావత్తావదుఖే త్యజేత్‌ 11811 

81. ఎంతెంతగా అట్టి తిరస్కారము కలుగునో అంతంతగా అపరోక్ష 
(బ్రహ్మసాక్షాత్మారము స్థీరపడును. ఇది ఎంతెంతగా స్టీరపడునో అంతంతగా 
నామరూపములు త్యబజింపబడును. 


తదభ్యాసేన విద్యాయాం సుస్థితాయామయం పుమాన్‌ । 

జీవన్నేవ భవేన్ముక్తో వపురస్తు యథా తథా 1182 

82. అభ్యాసముచే అట్టి బ్రహ్మవిద్యయందు. నుస్థ్రీతుడైన వురుషుడు 
బీవించి ఉండగనే ముక్తుడగును. ఇక అతని శరీరము ఎట్టుండిన నేమి? 

తచ్చింతనం తత్మథనమన్యోన్యం తత్పబోధనమ్‌ 

ఏతదేకపరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్భుధాః 118311 

83. బ్రహ్మము గూర్చియే ఆలోచించుట, దానిని గూర్చే మాటలాడుట, 
దానినే పరన్సరము హెచ్చురించుకొనుట, అందే తత్సరులై ఉండుట. దీనినే 
బుధజనులు (బ్రహ్మాభ్యాసమందురు. చూ. (ప్ర. 7106 


వాసనానేక కాలీనా దీర్ణకాలం నిరంతరమ్‌ । 

సాదరం చాభ్యస్యమానే సర్వతైవ నివర్తతే 11841 

84. (బ్రహ్మాభ్యాసమును శ్రద్దతో నిరంతరం దీర్ణకాలం అభ్యసించినబో 
బహుకాలం నుండి మనస్సునందున్ర ప్రాపంచికవానన నర్హుదా నళించును. 


మృచ్చక్తి వద్రృహృ్నశక్తిరనేకాననృతాన్స ఎ్రజేత్‌ | 

యద్వా జీవగతా నిద్రా స్వప్నశ్చాత్ర నిదర్శనమ్‌ 1851 

85. మృత్తికయందు నహజముగనున్ను శక్తి కుండను కల్పించినట్లు 
(బ్రహ్మమునందు నహజముగనున శక్తి అనేకములగు అన్ఫుతములను 
నృష్టించును. లేదా జీవుని నద్ర నుండి అనేకములగు నష్టములు కలుగుటయే 
దీనికి నిదర్భనము. 


నిద్రాశక్తిర్యథా జీవే దుర్హట స్వప్పకారిణీ | 

బ్రహ్మణ్యేషా స్థితా మాయా సృష్టి స్థిత్యంతకారిణీ 1861 

86. జీవునియందలి ని(ద్రాశక్తి దుర్హటములైన న్వష్ట్రములను కల్పించి నట్లే 
(బ్రహ్మమునందలి మాయాశక్తి నృష్టిస్థితి ప్రళయములను కల్తించును. 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 343 
స్వప్నే వియద్గతిం పశ్యేత్స్వమూర్థచ్చేదనం యథా । 
ముహూర్తే వత్సరౌఘం చ మృతపుత్రాదికం పునః 118711 
87 న్వష్ట్రమునందు తాను ఆకాశమార్గమున పయనించుచున్చుట్టును 
తన తల నరికివేయబడినట్టును చూడవచ్చును. క్షణములో అనేక సంవత్సర 
ములు గడిచిపోయినట్టును పు(త మిత్రాదులు చనిపోయినట్టును చూడవచ్చు. 


ఇదం యుక్తమిదం నేతి వ్యవస్థా తత్ర దుర్లభా | 

యథా యథేక్ష్యతే యద్యత్తత్తద్యుక్తం తథా తథా 118811 

58. ఇది నంభవము, ఇది అసంభవము అనే వ్యవస్థ న్వుష్టుమున 
లభింపదు. కలయందు ఎట్టు కనబడితే అట్లే అది సంభవమగుచుండును. 


ఈదృశో మహిమా దృష్టో నిద్రాశక్తేర్యదా తదా । 

మాయాశక్తేరచింత్యోయం మహిమేతి కిమద్భుతమ్‌ 118911 

89. నిద్రాళక్తికే ఇట్టి మహిమ కన్సించుచుండగా అచింత్యమైన మాయా 
శక్తి మహిమయే ఈ ప్రంచమనుటలో ఆళ్ళర్భమేమి గలదు? ఏమీ లేదు. 

శయానే పురుషే నిద్రా స్వప్నం బహువిధం సృజేత్‌ I 

బ్రహ్మణ్యేవం నిర్వికారే వికారాస్మల్పయత్యసా 1901 

9౨౧. నిళ్ళలముగ పరుండి ఉన పురుషునియందు నిద్ర అనేక విధములైన 
స్వష్ట్రములను నృజించును. అల్లో నిర్హికారమగు (బ్రహ్మమునందు మాయ అనేక 
విధములైన వికారములను కల్తించును. 


ఖానిలాగ్ని జలోర్వ్యండలోకప్రాణి శిలాదికాః | 

వికారాః ప్రాణిధీష్వంతశ్చిచ్భ్చాయా ప్రతిబింబితా 11911 

91. ఆకాళము వాయువు అగ్గి జలము పృథివి జగత్తు వివిధలోకములు 
చరాచరాది విషయములన్లీ మాయావికారములు. ప్రాణుల అంతఃకరణము 
నందు జుద్ద చైతన్యము ప్రతిబింబితమగుచుండును. 


చేతనాచేతనే ష్వేషు సచ్చిదానంద లక్షణమ్‌ । 

సమానం బ్రహ్మ భిద్యేతే నామరూపే పృథక్‌ పృథక్‌ 119211 

92. చేతనములు అచేతనములు అన్టింటియందూ నచ్చిదానందమగు 
(బ్రహ్మము నమానముగనే ఉండును. కాని వివిధ నామరూపములచే అవి 
పరస్తురము భేదించుచుండును. 


344 వేదాంత పంచదశి 


బ్రహ్మణ్యేతే నామరూపే పటే చిత్రమివ స్థితే । 

ఉపేక్ష్య నామరూపే ద్వే సచ్చిదానందధీర్భవేత్‌ 1 9311 

93. పటములో వివిధ విషయములున్హుట్టు (బ్రహ్మములో వివిధ నామ 
రూపాలు గలవు. ఆ నామ రూపాలను ఉపేక్షించిన బ్రహ్మభావము కలుగును. 

జలస్టే£.ధోముఖే స్వస్య దేహే దృష్టే: ప్యుపేక్ష్య తమ్‌ । 

తీరస్థ ఏవ దేహే స్వే తాత్పర్యం స్యాద్యథా తథా 1194॥ 

94. నదీతీఠముననున పురుషుడు జలమునందు అధోముఖమై 
కన్ఫించుచున్లు తన దేహమును (ప్రతిబింబమును) ఉపేక్షించి తీరముననున్ద 
స్వేయదేహమునందే తాత్పర్యము నుంచును. (అల్లే సాధకుడు తాను 
(బ్రహ్మమని తెలియవలెను.) 


సహస్రశో మనోరాజ్యే వర్తమానే సదైవ తక్‌ । 

సర్వెరు పేక్ష్యతే తద్వదుపేక్షా నామరూపయోః 11951 

95. వేలకొలది పగటికలలు కనుచునను వ్యవహారమున నర్హదా వానిని 
నర్వులును ఉపేక్షేంచునట్లే నామరూపములను కూడా నర్హదా ఉపేక్షింపవలెను. 

క్షణే క్షణే మనోరాజ్యం భవత్యేవాన్యథాన్యథా l 

గతం గతం పునర్వాస్తి వ్యవహారో బహిస్తథా 11961 

96. క్షణక్షణమునకు ఊవోప్రపంచము మారిపోవుచుండును. గతించిన 
ఊహలు గతించినట్లే మరలరావు. బాహ్యమగు లోకవ్యవహారము కూడా అట్టిదే. 


న బాల్యం యౌవనే లబ్ధం యౌవనం స్థావిరే తథా | 

మృతః పితా పునర్నాస్తి నాయాత్యేవ గతం దినమ్‌ 119711 

97  యావనమున బాల్యముండదు. వృద్దాపమున యౌవనము 
ఉండదు. చనిపోయిన తండ్రి తిరిగిరాడు. గతించిన దినము మరల రాదు. 


మనోరాజ్యాద్విశేషః కః క్షణధ్వంసిని లౌకికే । 

అతో9_స్మిన్భాసమానేపి తత్సత్యత్వధియం త్యజేత్‌ 19811 

98. క్షణములో నశించే (ప్రాపంచిక విషయములలో ఊహా (ప్రపంచము 
కంటే విశేషమేమునది? కనుక అవి కనిపించుచునను వానియందు నత్యత్త 
బుద్దిని పరిత్యబింపవలెను. 


త్రయోదశము : బహ్మానందమున అద్వైతానంద ప్రకరణము 345 


ఉపేక్తితే లౌకికే ధీర్చిర్విఘ్నా బ్రహ్మచింతనే I 

నటవత్మృత్రిమాస్థాయాం నిర్వహత్యేవ లౌకికమ్‌ 119911 

99. లౌకిక విషయములను ఉపేక్షించినవుడు మనస్సు నిర్పిమఘ్టుముగ 
(బ్రహ్మచింతనయందు లగ్గమగును. అపుడు జ్ఞాని నటుని వలె లౌకిక 
వ్యవహారములను కృత్రిమముగు ఆసక్తితో నిర్హహించును. 


ప్రవహత్యపి నీరేత ధః స్థిరా ప్రొఢశిలా యథా | 

నామరూపాన్యథాత్వే9_పి కూటస్థం బ్రహ్మనాన్యథా 110011 

100. నదీజలము వేగముగ (ప్రవహించుచునను అడుగుననున్దు మహాళిల 
నిళ్ళులముగ ఉండునట్లు నామరూపములు వివిధయులుగ మారుచున్చును 
(బ్రహ్మము ఎట్టి మార్పును లేక ఒక విధముగనే కూటస్టముగ ఉండును. 


నిళ్చిద్రే దర్పణే భాతి వస్తుగర్భం బృహద్వియత్‌ । 

సచ్చిద్దనే తథా నానా జగద్గర్భమిదం వియత్‌ ॥1101॥ 

101. నిష్కళంకమైన యద్దమునందు విశాలమగు ఆకాళము అందుండు 
వస్తువులతో ప్రతిఫలించునట్టు సత్‌బిత్‌ ఘనమగు (బ్రహ్మము నందు వివిధ 
లోకములు గలిగిన ఈ ఆకాళము (ప్రతిఫలించును. 


అదృష్ట్వా దర్పణం నైవ తదంతస్థేక్షణం తథా । 

అమత్వా సచ్చిదానందం నామరూప మతిః కుతః 11021 

102. అద్రమును చూడకయే దానియందు ప్రతిఫలించే మేఘనక్ష్యతాదు 
లను చూచుట సాధ్యము కాదు. అట్లే నచ్చిదానంద (బ్రహ్మమును (గ్రహింపక 
నామరూపములను (గ్రహించుట కూడా అసాధ్యము. 


ప్రథమం సచ్చిదానందే భాసమానే9_థ తావతా । 

బుద్ధిం నియమ్య నైవోర్టం ధారయేన్నామరూపయోః 11081 

103. మొదట నబ్బిదానంద నద్భావమును తెలినీకొని ఆపై బుద్దిని 
దానిపై స్థ్రరముగ నిలిపి ఇక అది నామరూపములపై నంచరింపకుండ 
నిగ్రహింపవలెను. 

ఏవం చ నిర్జగద్బహ్మ సచ్చిదానంద లక్షణమ్‌ । 

అద్వెతానంద ఏతస్మిన్విశామ్యంతు జనాశ్చిరమ్‌ 11104 


346 వేదాంత పంచదశి 


104. ఇట్టు జగద్రహితమైన నచ్చిదానందమే (బ్రహ్మము. అదే 
అద్దె తానందము. జనులు దీనియందు చిరకాలము వి(శమింతురు గాక. 


బ్రహ్మానందాభిధే గ్రంథే తృతీయో౭_ధ్యాయ ఈరితః । 

అద్వెతానంద ఏవ స్యాజ్ఞగన్మిథ్యాత్వ చింతయా 1110511 

105. (బ్రహ్మానందమనే గ్రంథము నందలి ఈ తృతీయాధ్యాయమున 
వర్ణింపబడిన అద్దె తానందము జగన్మిథ్వాత్తమును గూర్చి చింతించుట చేతనే 
సిద్ధించును. 


త్రయోదశప్రకరణము: సమాప్తము 


చతుర్దశము : బహ్మానందమున 
విద్యానంద ప్రకరణము 


యోగేనాత్మవివేకేన ద్వైతమిథ్యాత్వచింతయా ॥ 

బ్రహ్మానందం పశ్యతో£_ థ విద్యానందో నిరూప్యతే nln 

1. యోగము చేతను ఆత్మవివేకము చేతను ద్రైతమిధ్యాత్తచింతనబే 
తను (బ్రహ్మానందమును సాక్షాత్కరించుకొనిన వారికి కలిగే విద్యానందము 
ఇపుడు వర్ణింపబడుచున్చది. 


వ్యాఖ్య: యోగము మొదలైన మూడు సాధనములు మునుపటి మూడు 
ప్రకరణములలో వర్ణింపబడినవి. 


విషయానందవద్విద్యానందో ధీవృత్తిరూపకః 1 

దుఃఖాభావాదిరూపేణ ప్రోక్త ఏష చతుర్విధః 1121 

2. విషయానందము వలె విద్వానందము కూడా ఒక అంతఃకరణవ్చుత్తి. 
ఇది దుఃఖము లేకుండుట మొదలగు రూపములతో నాలుగు విధములుగ 
చెప్పుబడినది. 

దుఃఖాభావశ్చ కామాప్తిః కృతకృత్యో౭_ హమిత్యసౌ ॥ 

ప్రాప్తప్రాప్యోః హమిత్యేవ చాతుర్విధ్యముదాహృతమ్‌ 1191 

3. దుఃఖము లేకుండుట, కోరికలని తీరిపోవుట, చేయవలనినదంతా 
చేనితిననే భావము, పొందదగినదంతా పొందితిననే భావము. ఇవే ఆ నాలుగు 
విధములు. 


ఐహికం చాముష్మికం చేత్యేవం దుఃఖం ద్విధేరితమ్‌ I 
నివృత్తిమైహికస్యాహ బృహదారణ్యకం వచః 11411 


347 


348 వేదాంత పంచదశి 

4. ఇహలోకమునందలిది, పరలోకసంబంధమైనది అని దుఃఖము రెండు 
విధములు. ఇహలోక దుఃఖములు నళించుట బృహదారణ్యకోపనిషత్తున 
చెవ్పుబడినది. 

ఆత్మానం చేద్విజానీయాదయమస్మీతి పూరుషః । 

కిమిచ్చన్మస్య కామాయ శరీర మనుసంజేక్‌ 1151 

5. ఈ పరమాత్మయే నేను (ప్రత్యగాత్మ) అని తెలినికొనిన పురుషుడు 
ఇక దేనిని కోరి దేని కొరకు మనళ్ళరీరములను అనునరించి పరితపించును? 
చూ. (ప్ర.70 బృహదారణ్యక ఉప: 4.4.12 


జీవాత్మా పరమాత్మా చేత్యాత్మా ద్వివిధ ఈరితః | 

చిత్తాదాత్య్యాత్రిఖిర్దే హైర్జీవః సన్ఫోక్త తాం వ్రజేత్‌ 6 

ర జీవాత్మ పరమాత్మ అని ఆత్మ రెండు విధములుగ చెప్పబడినది. 
శరీరతయములతో తాదాత్మ్యమునొందిన చైతన్యము జీవుడై భోక్రయగును. 
చూ. శ్యేతాళ్ళతర ఉప: 1,8,9; 5.12 

పరాత్మా సచ్చిదానందస్తాదాత్మ్యం నామరూపయోః । 

గత్వా భోగ్యత్వ మాపన్నస్తద్వివేకే తు నోభయమ్‌ 11 71 

7 నచ్చిదానంద బ్రహ్మమగు పరమాత్మ నామరూపములతో 
తాదాత్మము నొంది భోగ్య విషయములగుచున్లుది. దీనిని తెలిసికొనినబో 
భోక్త్రయు భోగ్యము రెండును మిగులవు. చూ. కైవల్య ఉప. 18 


భోగ్యమిచ్చన్‌ భోక్తురర్ధే శరీరమనుసంజ్వరేత్‌ | 

జ్వరాగస్తిషు శరీరేషు స్థితా న త్వాత్మనో జ్వరాః 1811 

8. భోక్త కొరకై భోగ్యములను కోరుచు జీవుడు శరీరతాపము ననుసరించి 
పరితపించును. నంతాపములన్చీ మూడు శరీరములందు మాత్రమే ఉన్దువి. 
ఆత్మయందు ఏ తాపములూ లేవు. చూ. 7.223-4 

వ్యాధయో ధాతువైషమ్యే స్టూలదేహే స్థితా జ్వరాః | 

కామక్రోధాదయః సూక్ష్మ ద్వయోర్చీజం తు కారణే 191 

9. స్థూలదేహవు నంతాపములే వ్యాధులు. ఇవి శరీరములో ధాతువుల 
హెచ్చుతగ్గుల వల్ల కలుగును. సూక్ష్మదేహవు నంతాపములే కామ(క్రోధాది వికార 
ములు. ఈ రెండింటికీ కారణమగు అజ్ఞానము కారణశరీరపు సంతాపము. 


చతుర్దశము : బహ్మానందమున విద్యానంద ప్రకరణము 349 

అద్వెతానంద మార్గేణ పరాత్మని వివేచితే । 

అపశ్యన్వాస్తవం భోగ్యం కిన్నామేచ్చేత్సరాత్మవిత్‌ 111011 

10. అద్రైతానంద ప్రకరణమున వివరించినట్టు పరమాత్మను వివేచించి 
తెలినికొనిన (బ్రహ్మవిదునకు వాస్తవమైన భోగ్యవిషయమేమీ కన్చింపదు. ఇక 
అతడు దేనిని వాంభింపగలడు? 

ఆత్మానందోక్తరీ త్యాస్మిన్టీ వాత్మన్యవధారితే 1 

భోక్తా నైవాస్తి కోత ప్యత్ర శరీరే తు జ్వరః కుతః 1111 

11. ఆత్మానందప్రకరణమున చెప్పుబడినట్టు జీవాత్మయే పరమాత్మయని 
తెలినికొనినపుడు ఈ శరీరమున భోక్తయే ఉండడు. ఇక శరీరమున నంతాప 
ములు ఎట్టు కలుగును? 


పుణ్యపాపద్వయే చింతా దుఃఖమాముష్మికం భవేత్‌ । 

ప్రథమాధ్యాయ ఏవోక్తం చింతానైనం తపేదితి 11211 

12. వుణ్యపాపములను గూర్చిన చింతయే పరలోకమునందలి దుఃఖము. 
(బ్రహ్మానంద పంచకమునందు) ప్రథమాధ్యాయముననే (బ్రహ్మవిదునకు ఇట్టి 
సంతాపము కలుగదని వివరింపబడినది. చూ. ప్ర.11.1, 5-9; కైవల్య ఉప.22 

యథా పుష్మరపర్లే౭_స్మిన్నపామశ్లేషణం తథా । 

వేదనాదూర్థ్వమాగామికర్మణో9_ శ్లేషణం బుధే 11181 

13. వద్మప(త్రములకు నీరు అంటనట్లే (బ్రహ్మసాక్షాత్మారమైన పిదప 
(బ్రహ్మవేత్తకు ఆగామికర్మలు అంటవు. చూ. ఛాందోగ్య ఉప: 4.14.3 


ఇషీ కాతృణతూలస్య వహ్నిదాహః క్షణాద్యథా । 

తథా సంచితకర్మాస్య దగ్ధం భవతి వేదనాత్‌ 11141 

14. ఇషీకమనే గడ్డియొక్క పూవులు అగ్జిలోబడినపుడు క్షణములో 
భస్మమగునట్టు (బ్రహ్మసాక్షాత్మారము వలన నంచిత కర్మలన్లీ తల్‌క్షణమే 
ద్భ్ధమై పోవును. చూ, ఛాందోగ్య ఉప. 5.24.3 

యథైధాంసి సమిద్దో9_ గ్నిర్భస్మసాత్మురుతేల_ ర్షున ॥ 

జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్మురుతే తథా ॥115॥ 

15. జ్యలించుచున అగడ్జి ఇంధనమును బూడిద చేనివేయునట్టు, ఓ 
అర్జునా జ్ఞానమనే అగ్జి నర్హకర్మలను భస్మీభూతము చేయును. గీత 4.37 


350 వేదాంత పంచదశి 

యస్య నాహం కృతోభావో బుద్ధిర్యస్య న లిప్యతే 

హత్వాపి స ఇమాన్‌ లోకాన్న హంతిన నిబధ్యతే 111611 

16. నేను” అనే అహం బుద్ధిహీనుడు కర్మఫలమునందలి ఆశబే లిప్తము 
కాని మనస్సు కలవాడు ఈ లోకమునంతటిని నంహరించినను అతడు 
సంవారింపనట్లో అతడు కర్మచే బద్దుడు కాడు. భగవద్గీత 18.17 


మాతాపిత్రోర్వధః స్తేయం భ్రూణహత్యాన్యదీదృశమ్‌ । 

న ముక్తిం నాశయేత్సాపం ముఖకాంతిర్న నశ్యతి 1॥117॥ 

17. తల్లిదండ్రులను చంపుట, దొంగతనము, (భూణహత్త్య తదితరమగు 
ఇట్టి పాపము (బ్రహ్మవేత్త యొక్క ముక్తిని నళింపజేయజాలదు. అతని ముఖ 
కాంతిని మలినము చేయజాలదు. కౌషీతకి ఉప: 3.1; చూ. కైవల్య ఉప: 24 


దుఃఖాభావవదేవాస్య సర్వకామాప్తిరీరితా । 

సర్వాన్మామానసావాప్త్వా హ్యమృతో౭_ భవదిత్యతః | 1811 

18. దుఃఖములు లేకపోవుట వలెనే అతని నకల కామనలును నెరవేరును. 
అన్చి కోరికలు తీరి అతడు అమరుడగునని చెప్పుబడినది. ఐతరేయ ఉప. 
2.1.6(3.1.4) 

జక్షన్మీడన్రతిం ప్రాప్తః స్రీభిర్యానైస్తభేతరైః I 

శరీరం న స్మరేత్రాణః కర్మణా జీవయేదముమ్‌ 1191 

19. ఆరగించుచు ఆడుకొనుచు (స్త్రీలతో వినోదించుచు వాహనములతో 
తదితరములలో నుఖించుచున్లును (బ్రహ్మవేత్తకు శరీరనహ ఉండదు. ప్రారబ్ద 
కర్మననునరించి ప్రాణమే అతనిని జీవింపజేయును. ఛాందోగ్య ఉప: 8.12.3 

సర్వాన్మామాన్సహాప్పోతి నాన్యవజ్ఞన్మకర్మభిః । 

వర్తంతే (శోత్రియే భోగా యుగపత్మమవర్ణితాః 11201 

20. బ్రహ్మవిదుని నకల కామనలును ఒక్కసారిగనే నెరవేరును. ఇతరుల 
వలె జన్మ కర్మల ద్యారా కాదు. అతని విషయమున భోగములు ఏకకాలముననే 
కలుగును. ముందు వెనుకలనే క్రమము ఉండదు. తైత్తిరీయ ఉప: 2.1.2 


యువా రూపీ చ విద్యావాన్నీరోగో దృఢ చిత్తవాన్‌ | 
సైన్యోపేతః సర్వపృథ్వీం విత్తపూర్ణాం ప్రపాలయన్‌ 11211 


చతుర్దశము : బహ్మానందమున విద్యానంద ప్రకరణము 351 

సర్వెర్మానుష్యకైర్ఫోగైః సంపన్నస్త లప భూమిపః । 

యమానందమవాప్పోతి బ్రహ్మవిచ్చ తమశ్చుతే 11221 

21-22. యువకుడు, అందగాడు, విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు 
దృఢచిత్తుడు, సైన్యనమేతుడు, అయిన మహారాజు వఐళ్లర్యపూర్ణమైన నకల 
భూమండలమును పరిపాలించుచు మానవులు అనుభవింపదగిన భోగము 
లన్భింటిని నమ్మద్దిగా అనుభవించి నంతృప్త్రడై ఎట్టి ఆనందమును అనుభవం 
చునో (బ్రహ్మవేత్త కూడా అట్టి ఆనందమునే అనుభవించును. (21 నుండి 33 
వరకు గల శ్లోకములు తైత్తిరీయ ఉప.2.81 పై ఆధారపడినని) చూ. 
బృహదారణ్యక ఉప: 4.3.33 

మర్వ్యభోగే ద్వయోర్నాస్తి కామస్తృప్తి రతః సమా । 

బోగాన్నిష్మామతైకస్య పరస్యాపి వివేకతః 112811 

23. మహారాజునకు జ్ఞానికి ఇరువురకు మారభోగములందు కోరిక లేదు 
కనుక త్పప్తి ఇరువురికీ సమానమే. మహారాజునకు భోగము వలన నిష్కామత 
కలుగగా జ్ఞానికి వివేకము వలన నిష్కామత కలుగును. 


డ్రోత్రియత్వాద్వేదశా స్రే ర్భోగ దోషానవేక్షతే । 

రాజా బృహద్రథో దోషాంస్తాన్లాథాభిరుదాహరత్‌ 11241 

24. వేదపారంగుడగుట చేత (బ్రహ్మవేత్త భోగవిషయము అందలి 
దోషములను గుర్తించును. బృహద్రథమహారాజు ఈ దోషములను కొని 
గాథలయందు ఉదాహరించెను. మై(త్రేయ 1-3 మై(తాయణి ఉప: 1.2-4 


దేహదోషాంశ్చిత్తదోషాన్ఫోగ్యదోషాననేకశః | 

శునా వాంతే పాయసేనో కామస్తద్వద్నివేకినః 12511 

25. దేహమునందలి దోషములను మనస్సునందలి దోషములను భోగ్య 
విషయములందలి దోషములను అనేక విధములుగ బృహ(ద్రథుడు వర్ణించెను. 
కుక్క వాంతి చేసిన పాయనముపై ఎవరికి కోరిక ఉండనట్లే వివేకియగు 
పురుషునకు దేహాదులయందు కోరిక ఉండదు. 


నిష్మామత్వే సమే9_ప్యత్ర రాజ్ఞః సాధనసంచయే । 
దుఃఖమాసీద్భావినాశాదతిభీరనువర్తతే 1126 
26. కోరికలు లేకుండుట నమానమే అయినా రాజుకు ఆ భోగ 


352 వేదాంత పంచద-ి 

సాధనములను  నమకూర్చుకొనుటకు పూర్వము దుఃఖము అనుభవింప 
వలనివచ్చెను. అవి భావి కాలమున నశించే భీతి ఉండనే ఉండును. 
(బ్రహ్మవిదునకు అవి రెండూ లేవని భావము. 


నోభయం శ్రోత్రియస్యాంతస్తదానందో£ ధికోత_న్యతః । 

గంధర్వానంద ఆశాస్తి రాజ్ఞో నాస్తి వివేకినః 2711 

27. ఇవి రెండూ (బ్రహ్మవేత్తకు లేవు కనుక అతని ఆనందము రెండవ 
ఆనందము కంటే అధికము. కాగా, రాజునకు గంధర్వుల ఆనందముపై ఆళ 
ఉండును. వివేకికి అదీ లేదు. 

అస్మిన్మల్సై మనుష్వుః సన్సుణ్యపాకవిశేషతః / 

గంధర్వత్వం సమాపన్నో మర్త్య గంధర్వ ఉచ్యతే 11281 

25. ఈ కల్పమున మనుష్యుడుగ నుండి వుణ్యవళమున గంధర్హుత్తము 
పొందినవాడు మనుష గంధర్వుడనబడును. 

పూర్వకల్పే కృతాత్పుణ్యాతృల్పాదావేవ చేదృవేత్‌ I 

గంధర్వత్వం తాదృశోల_ త్ర దేవగంధర్వ ఉచ్యతే 12911 

29. వూర్చుకల్పమునందు చేనీన వుణ్యఫలముగ -ఈ కలారంభము 
నందే గంధర్హుత్తము పొందిన పురుషుడు దేవగంధర్వుడనబడును. 


అగ్నిష్వాతాదయో లోకే పితరశ్చిరవాసినః । 

కల్పాదావేవ దేవత్వం గతా ఆజానదేవతా ః 1801 

30. అగ్గిష్యాత్తము మొదలగు లోకములందు చిరకాలము నివసించే 
వారు వితరులనబడుదురు. కల్పాదియందే దేవత్తము నొందినవారు ఆజాన 
దేవతలనబడుదురు. 

అస్మి న్మల్సే9_ శ్వమేధాది కర్మకృత్వా మహత్పదమ్‌ । 

అవాప్యాజానదేవైర్యాః పూజ్యాః తాః కర్మదేవతాః 1131 

31. ఈ కల్పమునందు అళ్ళమేధాది యజ్ఞకర్మలు నిర్హర్తించి గొప్పు 
పదవిని పొంది ఆజానదేవతలచే పూజింపబడువాలు కర స దేవతలన బడుదురు. 


యమాగ్ని ముఖ్యా దేవాః స్యుః జ్ఞాతావింద్రబృహస్పతీ I 
ప్రజాపతిర్విరాట్‌ ప్రోకో బ్రహ్మా సూత్రాత్మనామకః 11321 


చతుర్దశము : బహ్మానందమున విద్యానంద ప్రకరణము 353 

32. యముడు అగ్గి మొదలైనవారు దేవతలు. ఇంద్ర బృహన్దుతు 

లిరువురు ప్రసీద్దులే, ప్రజాపతి విరాట్టు అనబడెను. (బ్రహ్మకు నూత్రాత్మ అని 
పేరు. చూ. ప్రర.24 


సార్వభౌమాది సూత్రాంతా ఉత్తరోత్తరకామినః । 

అవాజ్మనసగమ్యోయమాత్మానందస్తతః పరః 118981 

33. సార్హభౌముడు మొదలు నూత్రాత్మ వరకు ఎల్లరును తరువాతి 
ఆనందమును కోరుచుందురు. _అవాజ్మాననగోచరమైన ఆత్మానందము 
నూ(త్రాత 2 ఆనందమును మించి ఉండును. 


వ్యాఖ్య: ఈ వివిధ స్థితులలో ఒక్కొక్క దాని ఆనందము ముందటిస్థితిలోని 
ఆనందము కంటే నూరు రెట్లు అధికమని తైత్తిరీయోపనిషత్తు చెప్పును. 


తైస్తెః కామ్యేషు సర్వేషు సుఖేషు శ్రోత్రియో యతః । 

నిస్సృహస్తేన సర్వేషామానందాః సన్తి తస్య తే 34 

34. శ్రోత్రియుడగు (బ్రవ్మావేత్తకు ఈ ఆనందములపై ఇచ్చలేదు కనుక 
ఎల్లరి ఆనందములును అతనివే అగును. 


సర్వకామాప్తి రేషోక్తా యద్వా సాక్షి చిదాత్మనా | 

స్వదేహవ త్సర్వదే హేష్వపి భోగానవేక్షతే 118511 

35. ఇదే నర్షకామాప్త, అని కోరికలు తీరుట. లేదా సాక్షియగు చిదాత్మ 
తన దేహమునందు వలెనే నర్ష్వ(ప్రాణి దేహములందూ భోగానుభవమును 
చూచుట కూడా నర్షకామాన్తీ అనవచ్చును. 

అజ్ఞస్యాఘ్యేతద సేవ న తు తృప్తిరబోధతః । 

యో వేద సో౭_శ్చుతే సర్వాన్మామా నిత్య బ్రవీచ్రుతిః 113611 

36. అజ్ఞానియందు కూడా సాక్షిచైతన్యముండుటచే ఈ నర్హకామాస్తి 
అతనికి కూడా కలుగవలెను కదా అనినబో అట్టు కాదు. జ్ఞానము లేకపోవుటచే 
అజ్ఞానికి ఇట్టి తృప్తి ఉండదు. (వతి కూడా ఎవడు తెలినికొనునో అతడే 
సర్హకామనలను పొందునని చెప్పెను. తైత్తిరీయ ఉప: 2.1.1 

యద్వా సర్వాత్మతాం స్వస్య సామ్నా గాయతి సర్వదా । 

అహమన్నం తథాన్నాదశ్చేతి సామ హ్యధీయతే TEx 


354 వేదాంత పంచద-ి 

37. లేదా (బ్రహ్మవిదుడు అంతా తానే అగుటచే అంతటిని కూడా 
అనుభవించును. నేనే అనము. అన్రము తినేవాడను కూడా నేనే అని 
(బ్రహ్మవిదుని నర్వాత్మత గానము చేయబడినది. తైత్తిరీయ ఉప: 3.10.5-7 


వ్యాఖ్య: ఈ సందర్భమున సామమనగా బ్రహ్మమని అర్థము. సర్వత్ర 
సమముగా ఉండునది గనుక సామము. అదే (బ్రహ్మము. 


దుఃఖా భావశ్చ కామాప్తిరుభే హ్యేవం నిరూపితే । 

కృతకృత్యత్వమన్యచ్చ ప్రాప్త ప్రాప్యత్వ మీక్షతామ్‌ 1138 

38. ఈ విధముగ దుఃఖములు లేకుండుట నర్హకామనలు నెరవేరుట 
అనే రెండు లక్షణములు నిరూపింపబడినవి. ఇక కృత్యకృత్యత్యము (ప్రాప్త 
ప్రాప్యత్తము (ప్ర.14.3) మరొకబోట చూడవచ్చును. 


ఉభయం తృప్తిదీపే హి సమ్యగస్మాభిరీరితమ్‌ I 

త ఏవాత్రాను సంధేయాః శ్లోకా బుద్ధి విశుద్ధయే 13911 

39. ఆ రెండు విషయములును త్పప్తిదీప (ప్రకరణమున మాచే చక్కగ 
వివరింపబడినవి. చిత్తళుద్రికై వానినే ఇచ్చట అనునంధానము చేయవలెను. 

గమనిక: 40 నుండి 57 వరకు 58 నుండి 64వరకు గల శ్లోకములు 7వ 
ప్రకరణమున 2583 నుండి 270 వరకు 291 నుండి 297 వరకు గలవు. 


ఐహికాముష్మిక వ్రాతసిద్ధై ముక్తేశ్చ సిద్ధయే । 

బహు కృత్యం పురాస్యాభూత్తత్సర్వమధునా కృతమ్‌ 114011 
తదేతత్మృతకృత్యత్వం ప్రతియోగిపురః సరమ్‌ । 
అనుసందధదేవాయ మేవం తృప్యతి నిత్యశః 5111 
దుఃఖినో౨_జ్ఞాః సంసరంతు కామం పుత్రాద్య పేక్షయా 
పరమానంద పూర్ణోత హం సంసరామి కిమిచ్చయా 114211 
అనుతిష్టంతు కర్మాణి పరలోక యియాసవః । 
సర్వలోకాత్మకః కస్మాదనుతిష్టామి కిం కథమ్‌ 114811 


వ్యాచక్షతాం తే శాస్తాణి వేదానధ్యాపయంతు వా । 
యే£_త్రాధికారిణో మే తు నాధికారో9_(క్రియత్వతః 1441 


చతుర్దశము : బహ్మానందమున విద్యానంద ప్రకరణము 
నిద్రాభిక్షే స్నానశౌచే నేచ్చామి న కరోమి చ । 
ద్రష్టారశ్చే తృల్బయంతి కిం మే స్యాదన్య కల్పనాత్‌ 114511 
గుంజా పుంజాది దహ్యేత నాన్యారోపిత వహ్నినా । 
నాన్యారోపిత సంసారధర్మానేవ మహం భజే 1461 
శృణ్వం త్వజ్ఞాతతత్తా వస్తే జానన్మస్మాచ్చృణో మ్యహమ్‌ I 
మన్యతాం సంశయాపన్నా న మన్యేత _హ మసంశయః 114711 
విపర్యస్తో నిధిధ్యాసేత్కిం ధ్యానమవిపర్యయే ॥ 
దేహాత్మ త్వ విపర్యాసం న కదాచి దృజామ్యహమ్‌ 114811 
అహం మనుష్య ఇత్యాదివ్యవహారో వినాప్యముమ్‌ । 
విపర్యాసం చిరాభ్యస్త వాసనాతో9_వకల్పతే 1491 
ఆరబ్ధ కర్మాణి క్షీణే వ్యవహారో నివర్తతే । 
కర్మాక్షయే త్వసౌ నైవ శామ్యేద్ధాన సహస్రతః ॥50॥ 
విరలత్వం వ్యవహృతేరిష్టం చేద్దానమస్తు తే। 
అబాధికాం వ్యవహృతిం పశ్యన్య్వామ్యహం కుతః ॥51॥ 
విక్షేపో నాస్తి యస్మాన్మే న సమాధిస్తతో మమ । 
విక్షేపో వా సమాధిర్వా మనసః స్యాద్వికారిణః 115211 
నిత్యానుభవ రూపస్య కో మే£_త్రానుభవః పృథక్‌ । 
కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిత్యేవ నిశ్చయః 115811 
వ్యవహారో లౌకికో వా శాగస్త్రీయో వాన్యథాపి వా | 
మమాకర్తురలేపస్య యథారబ్ధం ప్రవర్తతామ్‌ 1154 
అథవా కృత కృత్యో౭_పి లోకానుగ్రహ కామ్యయా । 
శాస్త్రీయేణైవ మార్గేణ వర్తేత హం కా మమ క్షతిః 11551 
దేవార్చన స్నానశౌచభిక్షాదౌ వర్తతాం వపుః । 
తారం జపతు వాక్‌ తద్వత్సఠత్వామ్నాయ మస్తకమ్‌ 15611 
విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా బ్రహ్మానందే విలీయతామ్‌ । 
సాక్ష్యహం కించిదప్యత్ర న కుర్వే నా౭_ పి కారయే 115711 


355 


356 వేదాంత పంచదశి 
కృత కృత్యతయా తృప్తః ప్రాప్తప్రాప్యతయా పునః । 
తృష్యన్నేవం స్వమనసా మన్యతే౭£ సౌ నిరంతరమ్‌ 115811 
ధన్యో౭_హం ధన్యో౭_ హం నిత్యం స్వాత్మానమంజసా వేద్మి 
ధన్యో9 హం ధన్యో9 హం బ్రహ్మానందో విభాతి మే స్పష్టమ్‌ 115911 
ధన్యో9 హం ధన్యోత హం దుఃఖం సాంసారికం న వీక్షే[ ద్య । 
ధన్యో9 హం ధన్యో9 హం స్వస్యాజ్ఞానం పలాయితం క్వాపి ॥ 6011 
ధన్యో9 హం ధన్యోత హం కర్తవ్యం మెన విద్యతే కించిత్‌ । 
ధన్యో9 హం ధన్యో9 హం ప్రాప్తవ్యం సర్వమద్య సంపన్నమ్‌ 1611 
ధన్యో9 హం ధన్యోత హం తృప్తేర్మే కోపమా భవేల్లోకే l 
ధన్యో9 హం ధన్యో9 హం ధన్యో ధన్యః పునః పునర్ధన్యః 11621 
అహో పుణ్య మహో పుణ్యం ఫలితం ఫలితం దృఢమ్‌ । 
అస్య పుణ్యస్య సంపత్తేరహో వయమహో వయమ్‌ 1 681 
అహో శాస్తమహో శాస్త్రమహో గురురహో గురుః । 
అహో జ్ఞానమహో జ్ఞానమహో సుఖమహో సుఖమ్‌ 11641 


బ్రహ్మానందాభిధే గ్రంథే చతుర్థో౭_ధ్యాయ ఈరితః । 
విద్యానందస్తదుత్పత్తి పర్యంతో9_భ్యాస ఇప్యతామ్‌ 11 6511 
65. (బహ్మానందమనే గ్రంథమున చతుర్జాధ్వాయ విద్వానందము వర్ణింప 
బడినది. అది నిద్దించు వరకు పురుషుడు (బ్రవ్మాభ్వాన తత్పరుడు కావలెను. 


చతుర్దశ ప్రకరణము: సమాప్తము 


పంచదశము: బ్రహ్మానందమున 
విషయూీనంద ప్రకరణము 


అథాత్ర విషయానందో బ్రహ్మానందాంశరూపభాక్‌ । 

నిరూప్యతే ద్వారభూతస్తదంశత్వం (శ్రుతిర్ణగౌ 111 

1. ఇచ్చుట (బహా నందపు అంశము, (బ్రహో నందానుభవమునకు 
ద్యారతుల్యము అయిన విషయానందము వర్ణింపబడుచున్చది. 
విషయానందము (బహ్మానందపు అంశమే అని (వతి చెప్పును. 


ఏషో౭_స్య పరమానందో యో౭_ఖందైక రసాత్మకః ॥ 

అన్యాని భూతాన్యేతస్య మాత్రామేవోపభుంజతే nan 

2. అఖండఢడము వకరసము అయిన (బ్రహ్మమే పరమానందము. 
అజ్ఞానముచే. కల్తింపబడిన ఇతర బీవములన్లీ ఈ ఆనందమునందొక 
కణమును మాత్రమే అనుభవించును. అని (శ్రుతి చెప్పును. బృహదారణ్యక ఉప. 
4.3.32 


శాంతా ఘోరస్తథా మూఢా మనసోవృత్తయ స్రిధా | 

వైరాగ్యం క్షాంతిరౌదార్యమిత్యాద్యాః శాంతవృత్తయః ॥8॥ 

3. శాంతములు ఘోరములు మూఢములు అని మనస్సు యొక్క 
వృత్తులు మూడు ఎధములు. అందు వైరాగ్యము క్షమ జిొదార్భము 
మొదలగునవి శాంతవృత్తులు. చూ. (ప్ర.2.14-15 


తృష్ణా స్నేహో రాగలోభావిత్యాద్యా ఘోరవృత్తయః | 

సమ్మోహో భయమిత్యాద్యాః కథితా మూఢ వృత్తయః 1141 

4. విషయముల కొరకు దాహము వాని పట్ల ప్రీతి అనుర్తక్తి వాని కొరకు 
లోభము మొదలైనవి ఘోరవృత్తులు. (భ్రాంతి భయము మొదలైనవి మూఢ 


వృత్తులని చెప్పబడినవి. 
397 


358 వేదాంత పంచదశి 


వృత్తిప్వేతాసు సర్వాసు బ్రహ్మణశ్చిత్స్వభావతా । 

ప్రతిబింబతి శాంతాసు సుఖం చ ప్రతిబింబతి ॥15॥ 

5. ఈ వృత్తులన్భింటియందూ (బ్రహ్మము యొక్క బైతన్యన్వురూపము 
(పతిబింబించును. 


రూపం రూపం బభూవాసౌ ప్రతిరూప ఇతి శ్రుతిః । 

ఉపమా సూర్యకేత్యాది సూత్రయామాస సూత్రకృత్‌ 16 

6. వివిధ శరీరములందు ప్రవేశించి పరమాత్మ వివిధరూపములను 
దాల్భునని (ప్రతియనును. (బ్రహ్మసూత్రాలను రబించిన వ్యానుడు, నూర్చుడు 
వివిధ రూపములు గల జలపా(తలందు (ప్రతిఫలించి వివిధ రూపములను 
పొందునట్టు (బ్రహ్మము వివిధ శరీరములందు ప్రవేశించునని ఒక నూత్రమును 
కూడా రచించెను. కఠ ఉప: 2.2.9-10; (బ్రహ్మనూ(త్రములు 3.2.28 


ఏక ఏవ హి భూతాత్మా భూతే భూతే వ్యవస్థితః | 

ఏకధా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్‌ || 711 

7. పరమాత్మ ఒక్కటియే. అయినను అది ప్రతిజీవి యందూ అవస్థితమై 
ఉన్దుది. జలమునందు ప్రతిఫలించిన చంద్రుని వలె ఒక విధముగను అనేక 
విధములుగను అది భానీంచును. అమృతబిందు ఉప: 12 

జలే ప్రవిష్టశ్చం[ద్రోల_ యమస్పష్టః కలుషే జలే । 

విస్పష్టో నిర్మలే తద్వద్ద్వేధా (బ్రహ్మోపి వృత్తిషు 11811 

8. నీటియందు ప్రతిఫలించిన చంద్రుడు మురికి నీటియందు 
అన్మష్టముగ కనిపించును. శుద్దజలమునందు విన్సుష్టముగ కనిపించును. అట్లే 
(బ్రహ్మము కూడా మనోవృత్తుల లక్షణములను బట్టి రెండు విధములు. 


ఘోర మూఢాసు మాలిన్యాత్సుఖాంశశ్ళ తిరోహితః | 

ఈషన్నైర్మల్యతస్తత్ర చిదంశ ప్రతిబింబనమ్‌ 1191 

9. ఘోరములు మూఢములు అగు మానసిక వృత్తులందు మాలిన్యమధిక 
మగుట చేత ఆనందాంశము ప్రతిఫలించదు. అల్పముగ నైర్మల్యముందు 
ఉండుట చేత అందు బైతన్యాంశము మాత్రము ప్రతిఫలించును. 

యద్వాపి నిర్మలే నీరేవ హ్నేరౌష్ట్యస్య సంక్రమః | 

న ప్రకాశస్య తద్వ త్యాచ్చిన్మాత్రోద్భూతిరేవ 11101 


పంచదశము : బహ్మానందమున విషయానంద ప్రకరణము 359 


10. లేదా నీరు న్వచ్భమైను అందు అగ్జి యొక్క ఉనప్లత మాత్రమే 
నం(క్రమించి ప్రకాశము నంక్రమింపనట్టు ఆ మానసిక వృత్తులందు బైతన్యము 
మతమే (ప్రతిఫలించును. 

కాస్ట్రే త్వౌష్ట్రప్రకాశౌ ద్వావుద్భవం గచ్చతో యథా | 

శాంతాసు సుఖచైతన్యే తథైవోద్భూతి మాప్పుతః 11111 

11. కాని కట్టెయందు అగ్జి యొక్క ఉత (ప్రకాళము కూడా ప్రవేశించు 
నట్టు శాంతవృత్తులందు చైతన్యము ఆనందము కూడా (ప్రతిఫలించును. 


వస్తుస్వభావమాశ్రిత్య వ్యవస్థా తూభయోః సమా | 

అనుభూత్యనుసారేణ కల్పతే హి నియామకమ్‌ 11121 

12. వస్తున్వభావమును బట్టి ఏ అంశములు ఎచ్చట వ్యక్తములగునో 
న్నిర్ణయింపబడుట రెండింటికిని నమానము. అట్టి నియమము అనుభవమును 
బట్టియే కల్పింపబడును. 

న ఘోరాసు న మూఢాసు సుఖానుభవ ఈక్ష్యతే । 

శాంతాస్వపి క్వచికశ్చిత్సుఖాతిశయ ఈక్ష్యతామ్‌ 1 131 

13. ఘోరవృత్తులందుగాని మూఢవృత్తులందుగాని ఆనందానుభవము 
కన్ఫింపదు. శాంతవృత్తులందు మాత్రము ఆనందానుభవము ఎక్కువగను 
తక్కువగను వివిధ సమయములందు కన్ఫీంచును. 


గృహక్షేత్రాది విషయే యదా కామో భవేత్తదా । 

రాజసస్యాస్య కామస్య ఘోరత్వాత్తత్ర నో సుఖమ్‌ 11141 

14. ఇల్లు భూమి మొదలగు విషయములందు కోరిక గలిగినపుడు ఇట్టి 
రాజనములగు కోరికలు ఘోరమాననిక వృత్తులను కల్పించుట చేత అందు 
ఆనందము ఉండదు. 

సిద్ధ్వేన్న వేత్యస్తి దుఃఖమసిద్దా తద్వివర్ధతే I 

ప్రతిబంధే భవేత్రోధో ద్వేషో వా ప్రాతికూలతః 1151 

15. అందు ఆ కోరిక తీరునో తీరదో అనే దుఃఖము ఉండనే ఉండును. 
తీరనిబో ఆ దుఃఖము మరింత అధికమగును. ఆ కోరిక తీరుటకు ఆటంకము 
కలిగినబో (క్రోధము కలుగును. ప్రతికూల పరిస్థితి ఏర్పుడినబో ద్వేషము కూడా 
కలుగును. 


360 వేదాంత పంచదశి 


అశక్యశ్చేత్రతీకారో విషాదః స్యాత్స తామసః । 

కోధాదిషు మహద్దుఃఖం సుఖశంకాపి దూరతః ॥116॥ 

16. ఆటంకములకు (ప్రాతికూల్యములకు (ప్రతీకారము చేయగల శక్తి 
లేనిబో విషాదము కలుగును. అది తమోగుణ ఫలితము, మూఢవత్తి. (క్రోధము 
మొదలగువానియందు మహాదుఃఖము. ఆనందపు వానన కూడా అతిదూరము. 


కామ్యలాభే హర్షవృత్తిః శాంతా తత్ర మహత్సుఖమ్‌ । 

భోగే మహత్తరం లాభప్రసకావీషదేవ హి ॥n17 

17. కోరిక తీరి ఆ విషయము లభించినబో హర్షము కలుగును. అది 
శాంతవృత్తి అగుటచే మహానందము కలుగును. ఆ విషయమును అనుభవించు 
టలో ఇంకా మహత్తరమైన ఆనందము కలుగును. అది లభించుననే ఆళ 
ఉన్గప్పుడే కొంత ఆనందము కలుగును గదా. 


మహత్తమం విరకౌ తు విద్యానందే తదీరితమ్‌ । 

ఏవం క్షాంతౌ తథౌదార్యేక్రోధలోభనివారణాత్‌ 1118॥ 

18. కాని నర్మోత్తమమైన ఆనందము విరక్తియందే కలుగును. అది 
విద్వానంద ప్రకరణమున వివరింపబడినది. అట్లే క్షమయందును జౌదార్భము 
నందును (కోధలోభములు లేకపోవుట చేత మహత్తరమమైన ఆనందము 
కలుగును. (ప్ర.14.21-34 


యద్యత్సుఖం భవేత్తత్తద్ర హ్మైవ ప్రతిబింబనాత్‌ | 

వృత్తిష్వ్పంతర్ముఖాస్వస్య నిర్విఘ్నం ప్రతిబింబనమ్‌ 111911 

19. ఏ యే ఆనందమును అభివించినను అది అంతా (బ్రహ్మానంద 
ప్రతిఫలనమే. మానసిక వృత్తులు అంతర్ముఖములైనపుడు బ్రహ్మానంద 
ప్రతిఫలనము నిర్పిష్టుముగ జరుగును. 


సత్తా చితిః సుఖం చేతి స్వభావా బ్రహ్మణస్త్రయః 1 

మృచ్చిలాదిషు సత్తెవ వ్యజ్యతే నేతరద్ద్యయమ్‌ 12011 

20. సత్త, బైతన్యము, ఆనందము అని బ్రహ్మమునకు మూడు 
రూపములు. మట్టి రాయి మొదలగువాని యందు నత్తమా(త్రమే వ్యక్తమగుంను. 
మిగిలిన రెండూ (పకటితములు కావు. 


పంచదశము : బహ్మానందమున విషయానంద ప్రకరణము 361 


సత్తాచితిర్ద్యయం వ్యక్తం ధీవృత్యోర్షోరమూఢయోః । 

శాంతవృత్తౌ త్రయం వ్యక్తం మిశ్రం బ్ర హ్మే్ధమీరితమ్‌ 11211 

21. బుద్ది యొక్క ఘోరమూఢ వృత్తులందు రెండింటియందూ నత్త 
చైతన్యము రెండూ వ్యక్తములగును. శాంతవృత్తులందు నత్‌చిత్‌ ఆనందములు 
మూడూ వ్యక్రములగును. ఇట్టు బుద్దివృత్తులతో కూడి జగత్తుతో సంపర్కము 
నొందిన (బ్రహ్మము వర్ణింపబడినది. అదే మిశ్రబహ్మము. 


అమి(శ్రం జ్ఞానయోగాభ్యాం తౌ చ పూర్వముదీరితౌ । 

ఆద్యేం_ ధ్యాయే యోగచింతా జ్ఞానమధ్యాయయోర్థ్వయోః 11221 

22. జగత్తంపర్కము లేని బ్రహ్మము యోగము చేతను జ్ఞానము చేతను 
గ్రాహ్యమగును. ప్రథమాధ్యాయ గుకాదళ ప్రకరణమును యోగము రెండవ 
మూడవ అధ్యాయ (ద్వాదశ త్రయాదళ ప్రకరణ) ములందు జ్ఞానము 
చర్చింపబడీినవి. 


అసత్తా జాద్యదుఃఖే ద్వే మాయారూపం త్రయం త్విదమ్‌ । 

అసత్తా నరశృ్ళంగాదౌ జాడ్యం కాష్టశిలాదిషు 1231 

23. అనత్త, జాడ్యము, దుఃఖము అని మాయారూపము మూడు 
విధములు. మానవుని కొమ్ము” మొదలగునువి అనత్తను నూచించును. కట్టి 
శిల మొదలగునవి జడత్తమును నూచించును. 


ఘోరమూఢధియోర్డుఃఖమేవం మాయా విజృంభితా l 

శాంతాది బుద్ధివృత్యైక్యాన్మిశం బ్రహ్మేతి కీర్తితమ్‌ 112411 

24. బుద్ది యొక్క ఘోరమూఢవృత్తులందలి దుఃఖము, విజృంభిస్తే 
మాయను (ప్రకటించును. శాంతవుత్తులతో కూడ మూడు వృత్తులందును 
(బ్రహ్మము కలిని ఉండుటచేత అది మిశ్రబ్రహ్మ మనబడినది. 


ఏవం స్థితేల_ త్ర యో బ్రహ్మ ధ్యాతుమిచ్చేత్సుమానసౌ I 

నృ శృంగాదిముపేక్షేత శిష్టం ధ్యాయేద్యథాయథమ్‌ 112511 

25. (బ్రహ్మము మాయల న్వురూపము ఇట్టిదగుట చేత బ్రహ్మమును 
ధ్యానింపగోరే పురుషుడు అనత్తయగు నృళ్ళంగము మొదలగువానిని ఉపేక్షించి 
మిగిలిన రెండింటిపై తగిన విధముగ లక్ష్యము ఉంచవలెను. 


362 వేదాంత పంచదశి 


శిలదౌ నామరూపే ద్వే త్వక్త్వా సన్మాత్రచింతనమ్‌ । 

త్వక్వా దుఃఖం ఘోరమూఢధియోః సచ్చిద్విచింతనమ్‌ 11261 

26. శిలాదులయందలి నామరూపములను ఉపేక్షించి నత్తామా(తమును 
ధ్యానింపవలెను. ఘోరమూఢవృత్తులయందు దుఃఖమును వదలి నల్‌బిల్‌ 
స్వారూపములను ధ్వానింపవలెను. 


శాంతాసు సచ్చిదానందాం ప్రీనప్యేవం విచింతయేత్‌ । 

కనిష్ట మధ్య మోత్కృష్టాస్తిస్రశ్చింతాః క్రమాదిమాః 11211 

27. శాంతవృత్తులందు నత్‌ చిత్‌ ఆనందములను మూడింటిని ధ్వానింప 
వలెను. ఇవి (క్రమముగా కనిష్ట మధ్యమ ఉత్కృష్ట ధ్యానములు అనబడీనవి. 


మందస్య వ్యవహారే౭_పి మిశ్రబ్రహ్మణి చింతనమ్‌ । 
ఉత్కృష్టం వక్తుమేవాత్ర విషయానంద ఈరితః 1281 


28. మందబుడ్డుల వ్యవహారమున కూడా మిళబ్రహ్మమునైనా ధ్యానిం 
చుట శ్రేష్టము. అట్టి వారి ఉపయోగార్థమే విషయానందము వర్ణింప బడినది. 


బెదాసీన్యే తు ధీవృత్తేః శైథిల్యాదుత్తమోత్తమమ్‌ । 

చింతనం వాసనానందే ధ్యానముక్తం చతుర్విధమ్‌ 112911 

29. ఈ మూడు విధములైన బుద్దివృత్తులు గాక విషయముల పట్ల 
అంతఃకరణం ఉదానీనమైనపుడు విషయనంపర్మము లేనందున ఉత్తమోత్తమ 
మగు ధ్యానము (బ్రహ్మానందవు) వాననానందము గూర్చి కలుగును. ఇట్టు 
ధ్యానము నాలుగు విధములు. 


న ధ్యానం జ్ఞానయోగాభ్యాం బ్రహ్మ విద్యెవ సా ఖలు 

ధ్యానేనైకాగ్ర్యమాపన్నే చిత్తే విద్యా స్థిరీభవేత్‌ 11801 

30. ఈ నాలుగు విధములైన ధ్వానములందు జ్ఞానము యోగముల 
మిశ్రమము ఉండుట చేత అవి (బ్రహ్మవిద్య అనే భావింపవలెను. ధ్వానముచే 
చిత్తము ఏకాగ్రమైనపుడు ఆ విద్య సున్టిరమగును. 


విద్యాయాం సచ్చిదానందా అఖండైకరసాత్మతామ్‌ I 

ప్రాప్య భాంతి న భేదేన భేదకోపాధి వర్ణనాత్‌ 113111 

31. స్థేరమగు (బ్రహ్మవిద్య (జ్ఞానము) నందు నచ్చిదానందములు 
> క 


పంచదశము : బహ్మానందమున విషయానంద ప్రకరణము 363 


ఖండము వకరసమునై భేదములు కలిగించు ఉపాధులు లేనందున వేరువేరుగ 
కాక ఒకటియి భానించును. 


శాంతా ఘోరాః శిలాద్యాశ్చ భేదకోపాధయో మతాః । 

యోగా ద్వివేకతో వైషా ముపాధీనామపాకృతిః 118321 

32. శాంతవృత్తులు ఘోరవృత్తులు మూఢవృత్తులు శిలాదులు అట్టి 
భేదమును కలిగించు ఉపాధులని చెప్పబడినవి. యోగ వివేకములచే వానిని 
తొలగింపవలను. 


నిరుపాధిబ్రమ్మతత్త్వే భాసమానే స్వయంప్రభే ॥ 

అద్వెతే త్రిపుటీ నాస్తి భూమానందో9_త ఉచ్యతే 118811 

33 నిరుపాధికము అద్దయము స్వయం(ప్రకాళము అగు బ్రహ్మతత్త్యము 
భానించునవుడు జ్ఞానజ్ఞాతజ్ఞేయము లనెడి (త్రిపుటి ఉండదు. కనుకనే అది 
భూమానందమనబడినది. 


బ్రహ్మోనందాభిధే గంథే పంచమో9 ధ్యాయ ఈరితః । 

విషయానంద ఏతేన ద్వారేణాంతః ప్రవిశ్యతామ్‌ 1341 

34. బ్రహ్మానందమనే పేరుగల ఈ (గ్రంథమున పంచమాధ్వాయమగు 
విషయానందము వివరింపబడినది. దీనిని ద్వారము చేసికొని బ్రహ్మానందము 
లోనికి (ప్రవేశించినపుడు. 


ప్రీయాద్ధరిర్హరోతి నేన బ్రహ్మానందేన సర్వదా । 

పాయాచ్చరీరిణః సర్వాన్స్వాశ్రితాన్‌ శుద్ధమానసాన్‌ 118541 

35. ఈ (బ్రహ్మానందము 'చే హరీ, హరుడూ అగు భగవంతుడు నంద్రీతు 
డగు గాకు తనను ఆ(శయించిన శుద్ద బిత్తులనందరినీ ఆయన రక్షించుగాక. 


పంచదశ ప్రకరణము: సమాప్తము 
Mంచదట-లె చరిసమంట్ర్త్రము 


ఏవమాదిషు శాస్రేషు దోషాః సమ్యక్‌ ప్రపంచితాః । 
విమృశన్ననిశం తాని కథం దుఃఖేషు మజ్జతి I 


ఇట్టి శాన్తములందు విషయుభోగమునందలి 
దోషములు చక్కగా వివరింపబడినవి. నిరంతరము వానిని 


పర్మాలోచించుచుండగా దుఃఖములందెట్లు మునుగ గలడు? 
మునుగడని భావము. 


నుట: 220,V11:141 


aU రామకృష్ణ మరం 
అ దోమలగూడ, హైదరాబాదు - 500 029 
} email : rktelugubook@gmail.com 
10114 షో 


www.rkmath.org 


10114 Vedanta Panchadasi 


